22 





శృంగార సంకీర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
కం98 


1.0. ౧0%010063 56॥6:3 - 554 


ప్రథమ ముద్రణ : 1980 
ద్వితీయ ముద్రణ. : 1998 


(ర్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 


తిరుపతి 


ప్రతులు : 2000 


వెల : రు. 27-00 


ప్రచురణ : 

శ్రీ 1.4.౧. వినాయక్‌, 1.4.5. 
కార్యనిర్యాహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


ముద్రణ : 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264 ఈడేపల్లి 
మచిలీపట్నం | 
ఆంధ్రప్రదేశ్‌ 







జ 









కిక! ౪0 యన్న 





25౬611 6౬|గాగజ్లు 


తి౦0. ౦. నె. . 242224 


ర816... 





అ96 6! 








1. 





ఖన్పపము 


ఇందరికి అభయంబు లిచ్చు చేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహార్యాటని 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంక్తీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు గ్రీశ। 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశిలోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తొళ్లపాక[గ్రామం. " లం 

(క్రీశః 15వ శతాబ్దంలో వైస్ణవమత ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్చరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
శరచించినవారు తాళ్లపాకకవులు. శ్రీ వేంకటేశ్చరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 
తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుము య్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సరక్షీర్తనల రాగిరేకులు' తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అరిలో లభించాయి. 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం '్రీ॥ళ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి (క్రీ;శః 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్గోను సంకీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల 'తిరుపతి దేవస్థానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్టానములవారు ్రీ॥శ్మ, 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. క్రీశ, 1922 సంవత్సరం నుండి 
(శ్రీశ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. ః 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వ్రాతప్రతుల్లో (వ్రాయించటానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనపాగిన తాళ్లపాక 
పదకవుల సంక్తీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంపుటాలు 


పునర్ముద్రింపబడ్డాయి. 


శ 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక ళ్‌ జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దళల్లోనె తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దళల్లో తాళ్లపాక పదకవుల సంక్రీర్తనలను . రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే॥ సాధు సుబ్రహ్మణ్య శాస్తి, పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, పి.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్థాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకిర్తనలకు దేశవ్యాప్తంగా 
విశేషవ్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సాహితీవత్తలకు, సంగీత విద్యాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంక్షీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై. విలసిల్దుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంక్షీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమగగ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్నించింది. 

'ప్రథమతః తాళ్లపాక కవుల సంకర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్త) 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర వి వరాలయం తిరుపతి) డా॥ ఆచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్చర ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
14.4... 9 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
సక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్న ము. 

౧ తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
చేస్తున్నాం. 

సుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామినార్‌ కృషా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 


గి!.క.2. వినాయక్‌ 
కార్యనిర్భహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 







నణవేబక 


ప్రశ 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసం కీర్తనలు; 
జీవాత్మ పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంక్రీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్వాన్ని ఎన్నోవేల సంకీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్చరుని పరతత్మ్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్వాన్ని (ప్రబోధించారు. 
" (శ్రీ! ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ, వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్షీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్తీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంక్షీర్తన' 
రచనకితడు మార్గదర్శకుడై పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్చరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంక్షీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్ర్తత్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
('ప్రయత్నంచేశాడు. అన్నమయ్య గ్రాంథిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాంధ్ర 
సంకీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్ళరముద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆంధ్రేతర 
ర్యొష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవ్సల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది." అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుడలచేసి బహుజనామోదం 
పాందింది. 

తిరుమల తిరుపతి దేవస్టానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచా 
వర్దంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటి 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య నంక్షీర్తనోత్సవాలు కుగ్రామ స్టాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్చవిద్యాలయాల 


! 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సంః నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వ విద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్పింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో గ్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య: 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది. 

పూర్వముద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల , పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి.. పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు, 
సంబంధించినవి, తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా ' 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్ధం (క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా, 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్టో లభించిన తాళ్లపాక కవుల సంక్షీర్తనలు మొత్తగ 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వొడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమ(గ్రంగా ము(ద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకరృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండ్గి 
రామచంద్రరాజుగారికి, మరియు ధర్మ! మండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంజలి. 

ఈ సంపుటాల ముద్రణకు, ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపళి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి న ఆర్‌.వినాయక్‌ !.4ి,5. గారికి కృతజ్ఞతాంబజలి. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపాందించుటలో సహకరించి: 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్తు, విద్వాన్‌ శ్రీ సింగ్రర్లాః 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచి ॥ 
సర్వ్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ! 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణ మూర్తిగారికి (డ్రైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర [ప్రాచ్య పరిశోధనాసం; 
శ్రీ వేంకటేశ్ళర విశ్చవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరర్క. 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డొ॥ముదివేడు ప్రభాకరరావు !1/....౯౧.0 గారికి, (పరివోగకుం 
శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మూ హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుప 
దేవస్టానముల ముద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పొరసంబం 
శాఖాధికారి శ్రీ పి. సుభాన్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు, 

డొః మేడసాని మోహన్‌ [/.4., ౧౧.౦ 


డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాదెక్ట్‌. “* " 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 


అధ్యాత్మ సంకీర్తనలు 


అధ్యాత శై సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంక్రీనలు 
శృంగార సంక్షీర్రనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


10411(12భాగొలు) 
12 
న! 
13 
క! 
115 


అధ్యాత్మ, శృంగార సరికీ్తులు | _ 16 


శృంగార సంక్తీర్తనలు 
శృంగార సంక్తీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ సంక్తీర్తనం) 
శృంగార సంక్తీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంక్తీర్తనలు 


క్ష 
18 
19 
20 
21 
22 
23 
2డీ 
25 
26 
27 
28 
29 


తాళ్లపాక అన్నమాచార్యుల 
తాళ్లపాక చినతిరుమలాచారు, 


తాళ్లపాక అన్నమాచార్యుల 
తాళపాక అన్నమాచార్యుల 
ళా 





శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 


“శ్చంగార సంకీర్తనలు _ 


తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నన్హు సాక్ర్యేలు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంక్షీర్తనల. సంపుటాల సంఖ్యలు (క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు (ప్రథమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
ప్రస్తుతం 1 2, 3౩ సంపుటాలుగా (గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీఠికలు చదువగలరు. ఈ మార్పును సహృదయ పాఠకులు గమనించగలరు. 


ర 
పరిక 
శృంగారాధ్యాత్మ క ల్లోల భక్రిసారస్వతాంబుధౌ 
శబ్దరళ్ళి ర్మణి ర్యస్య 'భాషాఎర్రీ తముపాస్మహే * 


. 1201 నుండి 1800సరకుగలనూరురేకులలోని 540 కృంగఃర 
_ భ్తిసంకీర్తనలుగలసంపుట మిది, వీనిలో 121 నుండి 1280 చాక 
10 శేకులు లేవు. 


తాళ్ల పాకక వులసారనత్వము ఆ౦ (ధ్ర భా మోమర్మ ములకు 
గని, అందునను అన్నమాచార్యులు చాల స్వతంత్రుడు. ఈశతడె:1- 
రసికుడో అంశభక్తుడు. ఎంతభక్తుడో అంతకం3క భాషావిదుడు 
కూడ. _శా(్త్రముగాని లోకవ్యవహారముగాని తనపయోగము 
లందు (వేలుచూపరాదు; అన్నంత తెగువ కలవాడు. 


27వ నంపుటమున నమానములనుగూర్చి సంగవాముగ 
చర్చించితిని, ఇపుడు ఆసమానసములకు . దగ్గరిచుట్టములగు కృ త్తద్ధిం 
తములను గూర్చియు, మఎియు నామధాతువులను గూర్పియు 
చర్చింవ దలచితిని, 


_పభాషాళరీరముకందై నను కృ ద౦ తతద్ధితాంత...లైన 
పదములు కొలుసేతులవల నర్వోవకారకములుగ కనపడుచుండును, 
అవి లేనిదే భాష నడువజాలదు; పవనీ చేయలేదు అన్నంతగా ఇఏ 
యిమిడియున్న వి. సంస్కృతమునందు అన్ని ళబ్టములు (నుబంతములుు) 
"నళ్వే శష్చా 8 ధాతుజన్యాః" అను నియమముతో కృదంతములుగ నే 
చలామణి యగుచున్నవి, "కరోతి ఇతి కృత్‌' అని దీనివుచ్చ ట్రీ 
ళ్‌ న క వ 9 క 
'కరోతిఐధాతు. సుబంతన్వరూపేణ ప్రయోగార్హ్మం కరోతి* అనుట 
ఈవుత్ప త్తికి అర్థము. 


మరి ఈ సుబంతములవైన ఆయావిశిష్టార్థములలో విధింపు 
బడిన్మపత్యయములే తద్దిత ప్రత్యయ తములు. వీనిని కలిగినవియే' 
తద్ధికప్రశ్యయాంతమ. లు, “తద్దిశమూఢో వైయాకరణః ” అన్నంత 
వకకు వెరిగినది. ఈ ౫ ద్ధిత (ప్రత్య యాంత క్ట శబ్ల- శి. 'వైయాకరణో౬పి 
తద్దికేషు మూఢవఏవ*” మనీ, "తద్ధితమూథఢః యది సః అవ్వైయాకరణః 
ఎప్‌? అనీ దీనిని వ్యాఖ్యానిరిచు చుందురు. 


ఛాతవులవై, క లములను ఆశీ రాద్యర్థములను చెస్పెడి వ్రథమ 
పురుషాదిప్రత్యయయములు కాక, కర్తఏర్థ 'కర్మార్థ ఛా వాన్ధాదులందు 
వచ్చెడి'ప్రశ్యయములకు " కృథత్చత్యయములని వ్యవహారము. 
అళ్లు “ తేభ్యః హితాః తద్ది తః” అను వ్యుత్పత్తితో తేభ్యః 
ముందుచెప్పబడినఆ నుబంతములపె హితాః=భావ జాతి అప త్యా- 
ద్యర్థములలో విధింపబడిన(ప్రత్యయములు శిద్ధిత[ప్రత్యయములని .సం- 
స్క్భృతమున వ్యవవోరముగలదు. ఆ కృెదంత తద్ధితాంతళబ్దములే తెనుగు 
నకును దిగుమతి యొనవి కృథత్పత్యయములు కానీ తద్ధిత (పత్యయములు 
కాని సంస్కృతమందువలె తెనుగున అన్ని వి శేషారములను తెలియ 
చేయుట లేదు. తెలుగుళోనికృ త్తర్ధితప్రత్యయములు ఈ భాషా- 
సం[పచాయముననుసరించి కొన్ని: 6మిళార్థములనుమాత మే "తెలియ 
పరచుచున్నఏి. వ్యాకరణళా(స్త్రము చెప్పిన [పతృయములకంే 
అర్ధములుకం కేగూడ [వయోగములందు చాలపత్యయములు చా: 
అర్థములు కనుపడుచున్నవి. అయినను సంస్క్యృతమునకం కు చ్రాల 
తక్క్కవే. సంస్కృతములోని కృ త్తద్ధికాంతపదములు తత్సమములై 
'శనుగులోనికి (ప్రవేళించుచున్నవిి ఆ విషయము నసంన్కృతం 
వ్యాకరణ మే చూచుకొనగ6దు. 
భిన్నార్ధకములై_ నరెండుపదములు _ విశేషణవిశేష్యాది భావ 
ముతో పకార్డీ భావమును పొంది, ఒకే పదముగా కుదురుకున్నచో 
సమానమనియు, _ విడివిడిగ రెండర్భములుకలిగిన రెండుళబ్దములలో 


పూర్వపదముమ్యాత్రము ఉడి, రెండవ: పదముయొక్క అర్ధమున 

కూ ఆధ య ళాల ణం క అక 
ఒకపత్య ముమా[తము వచ్చి, ఆపూర్వపద ఉ త్తరపచార్థ పత్య- 
యములగు ఏకార్జీభావ 'సామర్థ్యముతో పకపదత్వ మేర్చడినచో 
అది “శద్దితవృతి: ఇక్కడ వృత్తి అనగా శబ్దవ్యాపారము 
'రెండవదిగానున్న పత్యయమే ఒకపదముయొ క్క అర్ధమును 
చెప్పగలిగివుండుట ఇక్కడి ళబ్ద వ్యాపారవి శేషము ఉదాపారణము : 
" దశరథస్య అపత్యం 'ఫుమాన్‌ * అను స్థలములో 'అపత్య * శబ్దమునకు 
బదులుగా 'ఇ'” (ప్రత్యయము వచ్చి చాశరథిః = దళశరథునీకొడుకు 
(రాముడు)అని అర్థమగుచున్నది. ఇన్తు (దౌణిః, గ ఇళ్యాది 
పులింగళబ్దములు, పార్వతీ, కైకేయీ వంటిస్త్రీలింగళబ్దన: లు 
ఉత్పన్నమ్నిలగు చున్నవి. ఈఅప క్యార్థక (పశ్యయములు "తెలుగు 
బానలో లేవు. 


'ఛాకిత'*' = ఛచాకలిజాతీకి చెందిన త్త ఇక్కడ 'చాకి” 
శబ్దము చాకలి జాతిని చెప్పగా" త' వర్ణకము ఆ జాతి(స్త్రీని 
చెప్పుచున్నది. ఇన్లు 'ముట్టుత, మిండత'* వ్యగైరాలు. ఇక కలిగినది, 
కలగినవాడు అనుఅక్టమ. లందు సంగ్కృతమున 'మతువి 
(ప్రత్యయమువచ్చి గుణవతీ, ధనతీ, ధీమవతీ వంటి(స్త్రీలింగ శబ్దములు, 
"గుణవాన్‌, ధనవాన్‌, ధీమాన్‌ మొదలగు పులింగ శబ్దములు, 
గుణవత్‌, ధనవత్‌, దీనుత్‌ వంటి నవుంసక లింగళబ్దములూ ఉత్పన్నము 
లగు చున్నవి. 


అశ్లు తెలుగున, కలిగినది కలిగినవాడు అను అర్హములందు 
ఆ కత్తి కత్తియ (పత్యయములు (స్త్రీ లింగమున, ఆ, ఈ, ళా, అరి 
(వత్యయములు పులింగమున వచ్చి, [క్రమముగ వగలాడి, నేరుస్తుక శె, 
నేరుపుక_త్తియ వంటి(స్త్ర్రీ లింగళబ్దములు, వగలోండు, మన్నీ6డు, 
అందగా.డు వంటి పుంలింగశబ్బము.లున, పూజరి - మాలరి పంటి 
ఉభయలింగళబ్దములును పు ట్టుచున్నలి. కృదంతళబ్దములన్ని యు 


త 


సుబంతములేశావున, వానిైవై మరల తద్ధితములు వచ్చుట 
సవాజమే. *' కాచు” 'భాళతువుపై భా వాకర్థమున “పు” వ్రత్య 
యము వచ్చి ' కాపు కాగా, చానీవై మతుబర్థమున "అరి" వర్ణము 
వచ్చి *కాపరి* అగుచున్నది. అన్లు "చూచు" ఛాతువువై భావార్థ 
మున 'వు' వచ్చి "చూపు" కృదంతము కాగా, చూడదగినవాడు అను- 
నర్థమున 'అరి* తద్దితవ్రత్యయము వచ్చి '"చూపరి*, అన్తే చూపు 
కలవాడు (చూచువాడు) అనునర్థమునకూడ "అరి" తద్దితపత్య 
యమువచ్చి 'చూపరి' అనియు నగుచున్నది. నామ వాచకములను 
గూడ ఛాతువులుగ మార్చువ్మకియ ఒకటి నంస్కృతమున గలదు. 
ఇది కృదంతమునకు విపరీతము. క్యమ్‌, క్యచ్‌ శ క్యజ్‌ మొదలగు 
(ప్రత్యయమ్వులు వచ్చి నుబ.తములు ధాశువులుగ మారుచున్నవి. 
పుత్రీయతి, *'ప్కుత ఇవ అచరతి' (పవుశునివలె ఉపయోగపడు 
చున్నాడు), కర్పూరతిఇకర్చూర ఇవ ఆచరతి (కర్చూరమువలె 
ఉప యో గవడుచున్నది. ) ఇ ౩్య్యదిగ బర్థమ.లు చెప్పుచున్నారు. అదే 
(ప్రక్రియ మనతెలుగునందు కూడ గలదు, నామవాచకమువై 
(నుబంతముల వై ) ఛాతుత్వద్యోతక:టగ ఇంచుగాగమము. ఘటించి 
సమకూ రు చున్నారు. 


పయనము -[- ఇంచు = పయనించు. 
శయనము -1- ఇంచు = శయనించు ఇత్యాదులు. 


ఈ,పసంగమంతయు తెలుగులోనికృ తద్ధితన "మ ధాతుస్వరూపములను 
'తెలుపుట్నకై (వాసితినీ. 


మాఅన్నమయ్య, ఈ ఇ-షలో వూర్వకవి[ప చమూ గముందు 
కానఠానివీ, అపురూప ములు నై నక్ళత్తద్ధి కృవతశ్యయములను గూర్చి 
తఇస్వాతం(త్ర్యమును ఛాటుచున్నాడు ఆవిషయమే ఇకవై ఇందు 
ముఖ్యముగ (ప్రస్తానింపదగి కవి. 


కీ చే/తిలాండి వ్‌ 


పారెసారె నవ్వితేనే చనవరివై శివా 
తోరపుంగొప్పు వెట్టితే డొంవె తివా 
శేరి యంటుకొంపేనే చ్వేతలాండి వైలివా 
దొరకాన దక్క(గొనందగు(గాక పతిని 4 ఊర ఇ 
(వం = 84 పాట 164.) 


వగలు కలది 'వగలొండి* కౌగా, "చేయు 'ఛాతు: వె 
వచ్చిన' చేంత ' అనుదానిబసువచనమగు 'చేంతలు'వై, *'ఆంది? 
(పత్యయమువచ్చి “"చేంతలా;డి* అని (పయోగించినాడు. అమ్మే 
* 'వేసాలాండి ” (నంపు 28. పాట 400) 


ఓ ఆరజీండు : ఆరజము -!- ఈడు 


“*టరుపుతో చట్టువలె నుండు6గోక 
ఆరజీ(డ్రైనవానికి నౌంగాము లేడవి ॥ పల్లవి ॥ 





(శీవ171?. వంవు38. పాట 101.) 
అరవీండు=పాపము, మోసము కలవాడు అని అర్లము. 


8. మొత్తగాయ ; 


వెలయ నీసరికలు విన వటవయ్యా 
పలుకులు సానంవిప్రేపంతగాండపవు 
విలువునీ సింగారము నే(డు గంటిమయ్యా 
మొలకనవ్వులపెనుమొ శ్తగాండవు ఇచెవి ॥ 


౪01 2-౯2 మ! పాటక42) 


మొ త్తము--'కాండు.=మొత్తము . కలవాండు, ఇది ' వింత. 
అందగాడు శా ్రీయము కాగా, మొతత్తగాని శ్రేమిలోవమని అన్న 
మయ్యదృష్టి. 


4. వైపరివి: 


చోపనన వేమిటికి వొద్ద నెన్వరుండినాను 
యేష్కనైనా( జేనేవు ఇది మేలయ్య 
వై పరివి ఇటువంటివా(డవు గాకుండి తేను 
"రా6పుల నిన్నిందరును రసికుండవందురా * కోరి 4 
(వంపు 27, పాట 167.) 


,వైపు+- అరిజవైపుకః గినవాడు. ఇది అపురూపము, 


5. మొక్కలికాండు : 


కొప్పేల దుక్వేవు కొంగేల పళ్హేపు, 
దప్పిదేరేకాణకలదాయ గా(డా 
తిస్పక యేల చూచేవు తవనలేల పెశ్రేవు 
ముప్పిరి. గళలురే;దే మొక్కలికా(డా %పచి॥ 


(కేక 1071. నంవుకిఓి పాట 420) 
మొక్కలము -- ఇ == మొక్కలి 
మొక్కంలి -[- కొండు = మొక్కలికాండు 
తద్ధితమ్నువై ఏ కార్థక, మైనతద్ధిత ప్రత్యయము, స నళద్దితా- 


త్త ద్ధి” “అనుశాన్త్రము పమూల నున్నదో. మాలన్నమయ్య కడ్డ- 
పటేలేదు. 


6. తరువరి : 
గాలిగొప్టె తిరిగినగామిడివా. డోయమ్మ 
గోలవలె నండు(గావి కోడెకా/:డమ్మా 
తాలిమి యించుకాలేవితరువరివాండమ్మ 
ఆలరీ(డు సీవిడ్లం డదె బుది చెన్చరో ” 1ఓయ ॥ 
ం! మ! ఖు 
(వంపు 28, పాట 80.) 


తరువు-[-ఆరి = ఉత్తరువు కలవాండు. ఉత్తరువులతో 
లేక అత్రముతో నితరులనుషదవ పరచువాడని భావము. ఇదియూా 
అపురూపమే 


"7 వెక్కసి | 


“త్రక్కినవారి కింత తగునా నేండు 
వెక్కా(క్క- ఇసి గనక విన్ను వేమారు దూరీవి ॥పగణ" 
(రేకు 1885, సంవు 82 పాట 8,8, 
వక్కసము ఆ ఇ-వెక్కసీ 
అశ్షే వెక్కసము -- ఈడు=వెక్కసీంయి. 


8 నెజతనీండు : 


గుబువై నయట్టి నీకొలవిలోచేంతలు 
వెఅవక నిన్ను వెలివేనె/గా ఆపె 
తెజవల మింతేనీ తెగువకు. శాలము 
నెజతినీండ విన్నిటా నీకు నవ్వవచ్చుఃగా % అయి 
(వంపు 28, పాట ౧13 


నేజతనము -[- ఈండ---నెజునము కలచాండు. 


ఇక్కడ ' నెజతనము* అను ళా వార్దకతద్ధిత పశ్యయాం:- 
మువె “ఈండు' అనుమతులర్థకతద్దిత ప్రత్యయము. ఇది కాన 
సనవాజమే. అయినా, 'నెజతనీండు' వింత. 


కృదంఠతములు 


మూ అన్నమయ్య ఇతరులకం'కు విశిష్టముగ చూపినకృదంత 
ములు మామే నాఛచర్చకు పా(తములు, కృదంతములలో ఆయన 
పగిమితముగనే స్వతంకించినాడు. 


“*పిలువా నేరుతువు విగియా నేరుతువు 
_పఠికినపాపే చాలు. బట్టకు వయ్య 
- చలమో పలమో చనవిమనపు లింకః 
'గలిగినపా పే చాలు గానీవయ్యా ॥రన 


(లేజ 188, సంవుఓి£., పాట, 7.) 


"మను" ఛాతుపునకువైన కృథత్పత్యయము 'వి వచ్చి 
ఛధాశ్య్వవయవ'ఉ'ళాం మునకు అత్వము వచ్చి మను -[- విజమనవి 
అగుచున్నది. అన్నమయ్య [వయోగములలో 'చను-!-వి* అను 
దానిపై వవెనచెప్పినట్లు అత్వము వచ్చి "చనవి' అగుచున్నది 
"చను" ధాతువువై *చనవి లోకములో సవాజను. 'మనపి' 
సాద్భళ్యముతో *చనవి? పర్పడుట అవురూపము. ఇళ్లే మరికొన్ని, 


ళల 


నామధాతువులు 


“" మనఎట్టు గలిగెనో మమకరించి నీవు 
యెనసితి విటు నమ్న ఇంతలోననె 


అనువై (శ్రీవేంకటేశ ఆనవడి నే నుండితి 
తవిచే శేనందుండే యషప్పడు తవిసీకివా ఇనేండు ॥ 


(శేష 18౫5. నంవు తికి పాట 585,) 


"మమళార:ః? అను సంన్కృతళద్దము "“మమకజకారముి'గా 
తద్భవమగుట నవాజము. కాని మా అన్నమయ్య మమళార శబ్దము 
*"మమకర ॥ "గా. చేసి చానివై నామధాతురూవము 'మమకర' -[- 
ఇంచు=మమకరించు" అని ప్రయోగించి యున్నాడు. కనికరించు 
సాదృళ్యముతో పుట్టియుండవచ్చు. ఇక్షు భంఛారః 
(బొక్కనము) అని సంస్కృతము. చానివై గూడ భండార (ఇంచు 
=భండారించు* అని నామధాతువుగా కల్పించుటయు వింతే. 
ఇట్టివి మరికొన్నిగూడ ఈతనీ! స్వాతం[త్యమునకు గుర్తుగ చూప 
వచ్చు. వె వె పాఠములు పరిశోధనముచేయుసవృాదయులు ఆపద 
శాళినంశటిని . చర్చింపగలరు. 


ఈ కాళ ళ్లపాకకవులవాబ్బయ సేవకు శావలసినసౌ కర్యములను 
కల్లించుటలో తరగనిఆదరము _ చూపుచున్న తి తి. దేవస్థానముల 
కమిటీచేర్మున్‌ ఇ (శ్రీయుతులు శావణకుమార్‌ ఐ,. ఏ. యన్‌. గారికీ, 
అనుళొన్నపనులను _శాలవిలంబము లేక నడపించుఓర్చు నేర్పు- 
తీర్ప్చులుగల తి. తి. దే. శార్యని ర్వావాణాధిళారులు శీ పి, వి. 
ఆర్‌, కె. [వసాద్‌. ఐ. ఏ, యన్‌.; గారికి నా కృతజ్ఞ ఆాఖివాదములు. 
ఈ అచ్చుపని సాగించు టయందు మాశెంతో అండదండగా ఉన్న 
తి. తి. దే. (వెస్‌ మేనేజరు శ ఎమ్‌. విజయకునూర శలెడ్డి గారికినీ, 
ఈ అన్నివనులవైన తొలగని మెలకువచూవుచున్న పౌర 
సంబంధశాఖాధిళారి (పి, అర్‌. ఒ.) శ ఆర్‌. సూర్యనా రాయణ. 
మూర్తి యమ్‌. ప. గారికి మాకు వలసిన పరికరములకు అడు 
గడుగున తోడువడుచు చేయూతనిచ్చుచున్నస వ్రగిరిసంపాదకులు 
శీ శె. నుజ్బాఠావు యమ్‌. ప, గారికిని నాధన్యవాదములు, 


10 


ఈ పరిష్కరణ కార్యమందు. నాకు సవాయకుడుగ నియమింవబడి 
శదా సామర్ష్య విధేయతలతో పనినడపుచున్న చచి॥ జె. బాలన్నుబ 
వ్మాణ్యం యమ్‌.న, కును, వీలై నంత నిర్దుష్టముగ ము[దణ కార్యము 
_ నెరవేర్చుచున్న అచ్చుకూర్చరులకును నా మంగ”ా శాసనములు. 
నా యోగ్యోతకు తగినంతగ జరిగిన ఈ పరిష్కరణమున దోషము 
లేవైనకన 'డికచో తెలివ, మమ్ము సవరింపగల వండికనవ్భాదయులకు 
నా కృతజ్ఞ ఆాంజలి ముదణ కార్యమునందు ఎంత 'మెలకువయున్నను 
చిన్సరమల్ల రదోషుములు నంభవించుట సవాజమే. అట్టి అల్పమెన 
ఎ"నిని సరయముగ సవరీంచుకొనగలరసికులకు మా.:' "హోర్షు. + 


అపపాఠపరిక్షి న్నా గిర్వాణాంయ్యధసరస్వతీ | 
యత్ప్సంస్కారకృతోఛ్చాాసా తం వందే కృష్ణడేశికమ్‌ ॥ 


ఇట్లు విరేయుడు, 
గౌరి పెద్ది రామసుబ్బళర్మ, 
'స్పెషలాఫీనరు, 
తాళ్లపాక చాణ్మయ పరిష్కరణశాఖ, 
+" రుపతి. =వ్నమాచార్య ప్రాజెక్టు, 
అడ్ష- 4-80 తి. తి, దేవస్తానములు. 


శ్రీస్తు 
శ్రీతాళ్లపాక 


అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు 


స్వ స్తి(భ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు ౧౭౪౬ అగు 
“నే(టి శ్రోధిసంవత్సరమందు, తాళ్లపాక అన్నమాభార్యులు అవతరించిన- 
వదారుయేండ్లకు తిరువేంగళనాథుండు ్రత్యక్షమైతేను, అదిమొదలుగాను 
శాలివాహన శకవరుషంబులు ౧౪౨౪ అఆగునేంటి దుందుఖి సంవత్సర ఫాల్గుణ 
విహుళ ౧౨ నిరు వానకు,తిరు వేంగళనాథునిమీందను అంకితముగాను తాళ్లపాక 
అన్నమాచార్యులు విన్నపముచేసిన శృంగారనంకీ ర్త నలు. 


రేకు 1201. సామంతం 


విన్నవించనలెనా వీరూ వారు నిందులకు 
పర్నినమీకంకణాలే పదిలాలు 'గాక 4 పల్లవి ॥ 


వాసులెంచనే(టికి వలసినచోటికి 
యీసునః గోపించినాను ఇంపులేకొక ' 
వేసరంగ( బనిలేదు వేయైనా మీకె పోదు 
'సేసతో( బెండ్లాడినట్టిచెలియకు( బతికి +ఏన్న ॥ 


9 ఈళబ్దము “నిరోధ” '"నిరుద్ధ' ళబ్దిములకు వ్యావహారికరూపముగా గొవవచ్చు 
చున్నది. అడ్డగింపు, అవధి అని యర్థము, అనాడు కడపటిదినమని కాత్సర్యము. 
శీః శే॥ వ్రలాకరిళాస్తగారూహించిన “సరియగు” అనునర్థము కాత్సర్యార్థము ' గొవచ్చును, 
“అవరి' అనువర్ధములో “ఈ నిరుద్ధమునకు( గుళలంబు మాకు” అను తరిగొండ 
వెంగమాందిగార్మినయోగము దీనికి వహవాయపడుచున్నది. సొపాఠ్య అకాడమీవారి 
విష్ణుపారిజాతము' 55 పుట. నే ప్యీసయోగ మిన్వగా శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతకృష్టం 
శర్మగాడ, “విజుక్తం” అనుఆరవనదనుకూడ '* నిలువు " అనునర్దముతో దీవికి 
నహాయవడుననిరి, 1 


(్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


కోపగించనొదు వడ్లు కొనకెక్కె నదె పొద్దు 
చి ౧ లే 
చేపట్టినప్పుడే మీకు౬ జెల్లె (గాక 
బి ల 
మోపులాయః బులకలు ముంచినపిగ్గులు వోయ 
యేపున నేర్నరులు మీ కింతగద్దా చలము 


కూడితిరి చాలను గుణములు మేలును 
యీడుజోడు లెంచనేల ఇంతటిమీ6ద 
వేడుకల: తుదకెక్కె వింతకళలెల్లా విక్కె 
ల్‌ 
యీడనె (శ్రీవేంక పేశ ఇందిరకు నీకును 


పాడి 


పట్టినదే తనకిది పంతముగాదా 
నెటన నీరువకట్రైతే నేత న్తద్రి దీరునా 
ల య నజ 


తనకేదే నావిరహతాపమునకు వగవ 
ననుపున చిరునవ్వు నవ్వుంగాక 
వినయములే చాల్తువైనకకె అన్నీ జేనె 
మును గోపగించి చెవులు మూసితే నమరునా 


పదవే నే నుసురంపే భావము దయపుట్టీనా 
ఇది ఇందరితో. జెప్పునెమ్మెతో6 గాక 
కదియక ఆడనుండే కతిలేల చెప్పీని 
కెదటుచు ' నేటావలిగిలిగింత లంటునా 


కా6గిట నే నలమితే కొతరాలు మానీనా 
చేంగదేర మీకు విన్నీ( జెప్పితింగాక 
ఆగి కూడె (శ్రీవేంకటాధిపుం డింతలో నన్ను 
పాంగినరతి నంగడి౯. బచరించవచ్చునా 


శగతణ గలవి చిముతో వన్పష్టమలు. 1. పత లవి. 


జవిన్న॥ 


*విన్న॥ | 


జపలవి॥ 
ళు 


ఇజపటి॥ 
బి 


ఇజపట్లీన 
తి 


జపట్టేజ కీ 





శృంగార నంకిరృనలు 8 


వేళప? 
అందుకేమి దోసమా ఆతనితో విట్లనరే' 
పొం(పొం దై ననాతోడ బొంకవద్దుగాక ॥*పల్లవి॥ 


పీలచితే దోసమా [పియముతో నోరార 
వలవంత( గేంకరించవద్దుగాక 
విలిచికే దోసమా నివ్వెరగుతో నెదుట 
నలువంక( జెలులతో నవ్వవద్రుగాక * అందు ॥ 


వూణకొంపే దోసమా వొంటి సుద్దులు చెప్పంగా 
వా(కపుగోళ్లు చిమ్మవద్దుగాక 
వీంక6 బిట్టితే దోసమా వేడుక6 బొందె నవారు 
సోంకుచు కె((క3ం గండ్ర 6 బారంజూడవద్దుగాక ॥ అందు ॥ 


కూడితేనే దోసమా గుట్టుతో దంపతులకు 
వాడికసిగ్గులు వడవద్దుగాక 
యీడనె శ్రీవేంక కేకు డింతలోనె నన్ను€ గూడె. 


యేడనైన మోవిచూపేయెమ్మె వద్దుగాక ॥అందు* $ 
దేసాళం 
ఊరకుండవే అకనివొరపు లెంచ6గనొద్దు 
మేరమీరేపని కాపె మెచ్చు నేసీంగాని ॥ పల్లవి ॥ 


.మనకేలే ఆమాట మతిలోనే మజణవవే 

కను(గొన్నప్పుడే ఆకె కాదనీంగావి 

కొనకేల పారేవే గుట్టున నుంద మళవి- 

చనవుమిగుల నాకె చంకంబెట్టిగాని ౪ ఊర 4 
తీగీళణు గలవి చిఅముతో నన్సన్టములు + 


శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తగదేలే పగ చాట తక్కి యాత(దెవ్వతితో 
నగితే ఆకె చూచి తెగడీ(గాని 
తగవు గాదననేలే దగ్గరివున్నది యాకె 
వెగ పేమిగలిగినా విడిపించీ(గావి 


జాతులేలే యాతనితో జాగు సేసినందు కాౌపె 
ఆతని. గా(గిటిలోనే అణంచీ/గాని 
'యేతుల(శ్రీవేంక పేళు డింతి నింత నేసి కూడె 
బాంతిపడి మేనెల్లా. బచ్చి నేసీఃగాని 


ముఖారి 
మాకేల దా(6చేవే మగువ నీమోహము 
ఆకిడ సీమాటకు నే మడ్డమాడేమా 


నిండినచెమటనీరు నీచెక్కుల నుండగ 
యెండనేలే నీమోవి యెదురెదుర 
రెండు రెంటా వేయనేలే రీతులై ననీచన్నులు 
వుండనుండ్‌( గానవచ్చె నువిద నీసుద్దులు 


యెక్కువనీమేనికాంక యెండలుగాయ+గాను 
ముక్కులై పులకలేల మోసులొత్తీనే 
చిక్కవినెరింగుర ల చీ(క కేల చల్లేవే 
తెక్కులనే కేటపడె తేజపునీగుణము 


భారపునిట్టూర్పుగాలి పచ్చిదేర విసరగా 
గా౭వాన( గోవిలలు గళము చేరె 
కోరి (శ్రీవేంకటపతి( గూడితివిగాంటోలు 
ఆరితేరె సీగుట్టు ఆంతయు మాయెదుట 


॥ ఊర ౫ 


॥*ఊరః౫॥ 4 


॥మాకే॥ 


*జమాకే॥ 


*మాకేః5 


శృంగార సంకి రినలు గ్‌ 


వసంతవరా? 


చెప్పకురే అంత మీరు చెలువునిగుణములు 
తిప్పరానిమగవానితీర. లివెకాక ॥ పల్లవి ॥ 


అతిమోహమే కలితే ఆవికకు వెజచునా 
చతురున్మిపియ మెల్ల సటలుగాక 
యితవే కలిగితేను యెగ్గులకు లో(గునా 
మతకాన వివి గొన్ని మాయలుగాక ॥1 చెప్ప ॥ 


మనసులే యేకమైతే మారుమాట లాడకునా 
వినయములెల్లాను వేసాలుగాక 
తనత మే నిజమైతే తసవి గలుగునా 
ననుపుగా నాటకము నడపింగాక ౪ చప్ప * 


తానే నన్నేలకుండితే దగ్గరి వూరకుండునా 
నానంబెట్టి యిందిరిలో నవ్వులుగాక 
యీనెపాన శ్రీవేంకటేశు. డికై నస్ను( గూడె 


కానవచ్చె( దొంటివెల్లా. గత రింతేకాక * చెప్ప ॥ (| 
రేకు 1202 ముఖారి 
నిమనసు కోమలము నేనెజలు(గుదును నీవు 
భామచే/8లకు వేరేవద రేవుసుమ్మీ ॥ పల్లవి ॥ 


సగము గోపించి సతి సగము నవ్వె నీవు 
మొగి. బయ్యదంటితి నీిమోము చూడంగా 
పగ పాడిగాదు నీతో. బబిహా[(యా చకము గాదు 
యెగస క్కెమని ఇది యెగ్గువ ప్రేవుస్తున్మీ ॥నీమ ॥ 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'పేరుకొవి విన్ను. చిట్టి ప్రియముచెప్పెను చెలి 
గోర విన్ను నెచ్చరించి కుంగి మొక్కంగా 
బారిజగడము గాదు పంతమిచ్చుటా€ గాదు 
వైరమాయనని పొందు వదలేవుసుమ్మీ ॥నీమ ॥ 


ఆకడిమోమై ఇంతి ఆయమంటి విన్ను గూడె 
జోకగా. రతిబంధము చూపగా నీవు 
శైకొనకుండుట గాదు కడు(దమకము గాదు 


యేక'మై (శ్రీవేంక పేళశ యెడ నేవుసుమ్మీ ॥నీమ * 7 
_ఖెరవి 
అక్కలాల అమ్మలాల ఆయంటో పని 
వెక్కసాన నేడనైనా వింటిరా యీతగవు ॥ పల్లవి ॥ 


'చెక్కునొక్కి. మెచ్చంటోతే చేతిగోరు దాం౭ెననీ 
మక్కళించి తన్నారయ మానటీండనా 
మక్కువపురుషు/డట మానిని నే. దనవకట 
ఇక్కడ మాతల వేగి నిటువంటిపనులు * అక్క ॥ 


ఇల్లి దె యాకుమడిచి యీంగా నోరు వొక్కెననీ 
చెల్లంబో యెగస క్కైము నే సేదాననా 
బల్లి దాన( బాపమంటా€౬ బాలువోయ.టో తేను 
* వొల్ల నోకిలించెనన్నవూహ విజమాయ(గా. * అక్క- ౪ 


కదిసి కాలుదొక్కినం గళదాఃకె నిదెయనీ 
పదపద యంత నేరుపరినా నేను 
యెదుట శ్రీవేంక కేకు. డింత నేసే నన్ను€.గూడె 
. యిదివో అన్నియు. జెల్లె ని(5కనేలే మాటలు ఉఅక్క్‌॥ 8 





1. జల్లనె- ఓకిలించె, 


శృంగారనంకీ ర్తనలు 


పొడి 
ఇంకనేలే అనుమాన మింతటా6 దెగువేకాక 
కొంకువాపితే వలపు కొన కెక్కవలెను 


మది వింత విచారించ మంచముకిందే నుయ్యి 
కదిపినంతటిమీ(ద౭గా పనులు 
కొదలేక కొనగోర( గుమ్మిననాచేతలెై 
చెదరక ఆకె చూచి సిగ్గువడవలెను 


యెంత లేదు పదవే వేయింటిపై జవ్వాదికొమ్ము 
అంతక వచ్చితే(గా ఆపనులు 
కంతఠలుగా తనమోవి గంటివడ6జేసితేను 
చింతతోడ నాకి చూచి చిన్న(టోవవలెను 


కాసీలేవే ముందేతికంకణమున కద్దమా 
ఆవినరతుల వేళ(గా పనులు 
పూవి శ్రీవేంళటపతి. బొంది వలపించితిని 
పావిపట్టి యాకె చూచి భ్రమయఃగవలెను 


వసంతం 


ముగుద ముగుదతనమున( బుచ్చె( గాలమెల్ల 
తగిలి సీకాంగిటిలో దగదేరు అన్నండో 


తళుకున విన్ను( జూచి తలుపుమాటున కేంగ 
కలికిపిగ్గుల కింక కడ యెన్నండో . 
యిలీ వీపు మాటాడ నిటు కొలిగోర వ్రానెం 
దలవంచి యి(క చూరుత్తర మెన్నండో 


జ ఇంక ణ 


౫ ఇంక జ 


4ఇంక ॥0 


ఇముగు॥ 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాడిపాడి నివు రాంగా€ ఐక్కనం దానము గుక్కె 
తోడనే యీసిబ్చితి 865 తుద యెన్న(డో 
కూడ€ జెలితో నవ్వ(గ గొబ్బున నీవు నవ్వితి ్మ 
గోడచిత్తరువు చూచీ. గొంకుదేట అన్నండో ॥ముగు॥ 


పానుపుమీ॥దికిం దీసి పచ్చిగాల గూడి/గాను 
మేనిలోనే జునింగీ మేల, మెన్న6డో 
మానక శ్రీవేంక పేళ మంతనాన నుండ(6గాను 


తా నూరకే వుండీ దంటతన మెన్నందో ॥ముగు॥ 10 
ఆహిరి 
అందులోనే విన్నపము లన్నియు నున్నవి నాకు 
మందలింపు ఇంకకంటె మరి నేరననరే * పల్లవి ॥ 


వద్దువద్దు తనతోడివాదులకు నేస్టనోప 
పొద్దువొద్దు వాసులకే. పొరల! బటై 
కద్దుగద్దు నామీ€ద( గడుమోహము దనకు 
ముద్దుముద్దువలె విపై మొక్కితి నే ననరే ॥ అందు ॥ 


చాలు(జాలు చలములు సాదించ!( దరిగాదు 
యేల యేల కనసుద్దు లిదె వింటిని 
వేళవేళ గాచికాచి వేగిరించితి నిందాంక 
మేలుమేలు దనపొందు మెచ్చితీ నే ననరే ॥ అందు ॥ 


సారెసారె బొమ్మలను జంకింఛ బనిలేదు 
తీరె(దీరె6 గోపమెల్లా( దేటపదెను 
చేరెంజేరెం గాంగిటిలో థ్రీవేంక పేశ్వరుండు 
'పేరె.బేరె. డేనెలెల పెదవుల ననరే ' ॥అందు.॥ !1 


శృంగారసంకీ ర్తనలు. 


నామం౦తిం 
కడు(బెలుచుగుణములదిగదె యమ్మ యీకొమ్మ 
యెడలేక ఇ(క నెంత యేలునో పతిని 


పొదల బుక్కిటినిండ పొలితి తిములము వించి 
పెదవులను మాటాడె. (వియువితోడ 
వుదటుగర్వము మించ నొక్కచెలిపె నొరగి 
కదిలు(గన్నుల నవ్వె.గదె మరియు( బతిని 


అచటం బొవాలు వొయ్యారముగ మెట్టుకొని 
పచరించె మాటలన పంత మితని 
కుచము లెడ. బయ్యంటకొంగు వల్లెవాటు గొని 
రచన నొకచే మొక్కె రాజఫాన బతికి 


కొప్పుపూవులు వీడి కొంతగొంత రాల(గా( 
గప్పుచు (శ్రీవేంక కేళు. గాంగిలించెను 
దిప్పి దేరుమోవితోడ తనిసీ(దనియవిరతుల 
యిప్పుడే వురమెక్కె నెనయుచు( బతిని 


రేకు 120 సామం-త౦0 


వెనక6 జేతువుగాని వేసాల్వపియములెల్లా 
" కనుసన్న సనేయకమి కావి గానవచ్చీని 


కుంగి యంత మొక్కకుమీ కొప్పుపూ లటు రాలీ 
కొంగుజార వేండుకోకు గురి గానవచ్చీవి 
చెంగట చేయివేయకు చెమటలు రాగిదేరీ 
పుంగిటి యెదురు. రాకు వూర్చులు రే(గిని 


4 కడు6॥ 


| కడు(॥ 


“*కడ్తు॥ 12 


4 పల్పవి 11 


1.వెన్ల? 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పలువనయ్గములు చెప్పకు మోవి ఐయలయ్యి 
వెలయ విసరకు నీవింతతావి నచ్చీని 
కలసి పెనంగకుము గందాలు చిటీవి 
అలవిమీరం బొగడ కలపుదోంచీని 4 వెన * 


ఆకుమడిచియ్యరాకు అకెవుంగరాలే మించీ 
యేకతమాడనే రాకు యెచ్చినకళలు దోంచీ 
పెకొని శ్రీవేంక పే? బలిమి నన్ను గూడితి 
యేకతము నేయకు మంత యెచ్చుకొం(కుంబదయ్యినిః వెనః 18 


(శ్రీరాగం 
ఆప్పంగాము లెరి/(గించు మంతేచాలు" 
వువిద వొక్కమతితో నుండేము నేము * పల్లవి ॥ 


పిలిచినా రావు [్రియమూః జే నేవు 
యెలమి రెండూ నడసే విదియే!టిదే 
అలరి యమ్మేదొకటి యసిమలః (లం ఫదొకటాయ 
చెలి యాతని కేమవి చెప్పుడుమే నేము * అపు * 


అదె చలము సొదించే వాదరమూ నించేవు' 
యెదుట రెండూ నడపే పదియే(టిదే 
యిది యేలే చంక దుడ్డూ నింతలోనే శరణార్ది(ర్థి?) 
పొదిగి యాడ శెట్లంటోదుమే నేము జ అవు 4 


వింతరతి. గూడేపు విజ(జ్ఞి?)వీ(గి (భ్రమ నేవు 
యింతలో రెండూ నడసే వనిదియే(టిదే 
అంతటి(శ్రీవేంక కేళు( డాదరించి నమ్నం గూడె 
మంఠనాన మెచ్చ కెట్టు మానుదుమే నేము 4 అవు॥ 14 


శృంగార సంకీర్తనలు 11 


దేసి 


నాటకము లివి గొన్ని నడపీంగాక 


కూటమి. గపటమట కోరిక చవానా ॥ పల్లవి ॥ 


మనసాక్కమైతేంగా మాట లొక్కటయ్యేది 
యెనయనిపొందులకు నే(టిమూటలే 
చనవు గలిగితే(గా సరసా లింపయ్యేది 


మునుపనే కోపమట మొక్కులు చవానా * నాట ॥ 


నగవు గలితే(గా నయములు వొదలేది 
యెగస క్కెమైనందు కేంటిమాటలే 
మొగమోట గలితే(గా ముచ్చటలు చెల్లేది 


బిగువులే తనకట _పేమము చవానా ॥ నాట ॥ 


గోరికొన సోంకితే(గా గుళ్లైల్ల వదలేది 
యీరుదియ్య( బేనువచ్చీ నే(టిమాంటలే 
ఆరితేరి (శ్రీవేంకటాధిపు(డు నన్ను! గూడె 


నేరుపులే నిండెనట నీటులు చచవానా ॥1నాట॥ 10 


ఆహిరి 


ఇంకా నసీచి త్తముకొల. దిన్నియు విన్నవించితి 
వంకలపాయమ. నీకే (వశమువట్టినాండే 


॥ పల్లవి ॥ 


తరుణికొప్పువిరులు తనమీ(ద రాలుదా€కా 
విరులు ముడువనంటా విభుడు నేమముసేనె 
సురత గంధము మేన చోడుముట్టినదా(కా 


గరిమ౯ బరిమళకాలగంధము మె బూయండే ॥ ఇంకా ॥ 


౪/01 22-౧౩ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పడ(తి సీవూరుపులు _పెంబాంనందా(కా 
విడిచి మేన సురటి విసరించుకోండే 
లడిసి నీచెమటలు తనమీ[(ద చిందువా€కా 
యెడసి కేళాకూలికి యేంగంగ నొల్లండే ॥ ఇంకా ॥ 


పానుపుపె నీవు గూడి పచ్చిమాట లాడుదా€కా 
మోనమున మొవ్వరితో ముచ్చటలు నాడండే 
ఆని శ్రీవేంకటపతి నజ్లె పొందితిగాన 
టబ 
వూనినపరవళాన వొంటి నింక6 బాయఃండే *ఇంకా॥ 16 


బౌళి 


తామొకరి నాడుదురు తమనేరా లెంచుకోరు 
భూమిలో నిట్ల( గా(గానేపో కౌను సమనె ॥ సల్లవి ॥ 


కాదనేటిదాననా కడు సివు నవ్వితేని. 
సోదించి నీమోవి నీవే చూచుకోరాదా 
యీడెస నీభావ మయ్యో మెదుటిచందురుకందు 
నాదించేకన్నులు తిననలుపు లెంచీనా ॥4తామొ ॥ 


వేసరేటిదాననా వెంగేలు నీ వాడితేను 
యీసు నీగుణము నీవే యెంచుకోరాదా 
'మోసాన జలనిధిని మునినోరియెంగిలనే-_ 
వూసివాసినోరు తనవొద్దియెంగి లెంచీనా ॥తామొ ॥ 


వంతులెంచేదాననా వచ్చి సీవు గూడంగాను 
ఇంతలో నావరు. నీవెంచుకోరాదా 
పంళపుభశ్రీవేంక పేశ పెకొని కూడితి నన్ను 
దొంతి త”నీడ తోడువాసి వుండునా 4(తామొ॥ 17 


శృంగారసంకీ ర్హనలు 


వౌళి 
ఇప్పుడును( గల్ల ని:: మేరుపడ దిది మాకు 
కొప్పుపువ్వులు రాల. గొసరు పెనన(ంగా 


కౌంత సీనెన్నిదుటికమ్మ(గిస్తు రిబొటు 
నో లు 
పంతమున జెలుల నిటు భమఖఇంచెనే 
కంతుసమరము గెల్చి కడనారె( బగదీర 
ఇంత నెతురున బొట్టిడుకొనినగతిస 


'పడ6ఈ సీవురముపై పచ్చిపగడపుదండ 
బడిఐిడినే మమ్ము నిటు [భమఇంచెనే 
కడలేనిచలిగాలి, గలనిలోపల గెల్బి 
వెడ( బేగుంజంధ్యములు వేసితవోయనంగ 


చెలియ నీమెయి( బొడముచెమటము త్రెపుసరము 
పలుమారు మమ్ము నిటు భమయించెనే 
వలచి శ్రీవేంక టేశ్వరు( గూడి చందురుని 
దిలిగొనుచు వెన్నెలలు పె (గురిసితనంగా 


రేకు 1204 దేశాక్షి 
విన నేమిదప్పిపోయ వెనకముందు వాసింతే 
మానిని నెక్కుడు సేనేమన్న నింతే 


పంతము విడువనిదె పడ౧”' 
చెంతనుండి రో 
వంతుగ 


(పలఅవి॥ 
జ్‌ 


॥ ఇపు॥ 


॥ ఇప్పు 4 


॥ఇపు॥! 160 


శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


చలము నాడించునొంపే సతులకు వుచితము 
పలుకు(బంతాన కేల పారేవయ్య 
బలిమి మీఇద్దరకి పాయ మొక్కకొలందే 
యెలజవ్వని నవ్వించు "ఎక్కు దడింతే కలది 


సిగ్గువడివుం డేది చెలియకు నుచితము 
యెగ్గుదప్పు లిందేల యెంచేవయ 
రి అ 
కగ్గని(శ్రీవేంక కేవ కాంగి లిద్దరి కొక్క కే 
వెగళ మాశెకు( జేనేవిభవమే కలది 


హిజ్జిజి 
ఎవ్వ రెట్టుండిన నేమి యేమైనా నేమి 
నవ్వుచు. దనసుకము నగచీ( జాలదా 


వొలిసీనొల్లనిమాట కూ6కొన(గవలెనా 
చెలగి మోమెగరవేసేది చాలదా 
తలంపు నా కెట్టుండినా తనకేమి వద్దనుండి 
వలసినపనులెల్ల వంతు సేనేం జాలదా 


ముట్టీముట్టనిపనికి మోము చూడవలెనా 
నెట్టన నదాన( జూచేనీడ చాలదా 
దటమె నే. జిన్నంటోతే తనకేమే పానుపుపై 
లర ఓ... 
వెట్టదీర పాదమొతత్రి వేగించే. జాలదా 


కూడీ(గూడనందుకును కొసరులు వలెనా 
వోడక మేనొప్పగించివుంపే. జాలదా 
యీడనే (శ్రీ) వేంక టేకు, డెట్టయిననేమి నన్ను 
జోడైై కూడంగా. జొక్కితినే(/ జాలదా 


1 
ఫ్‌ 
మ్న్‌ నా 


॥ విన ॥ 


॥విన॥ 10 


॥పలవి॥ 
లి 


॥॥ ఎవ్వ ॥ 


॥ ఎవ్వ ॥॥ 


! ఎవ్వ 4 20 


శృంగారనంకీ ర్రనలు 


రామ్మక్రియ 
నిన్ను నేమన6(గలను నీకు సహజ మివెల్ల 
చెన్నగునావల పింత సనె ననేంగాక 


వీడనాడంజెల్ల దా ఏంతనీమైతాఏ చూచి 
వీడనాడలేనినోరు వీరిడిగాక 
చూడకుండ (జెల్లదా సూటి నాకెతో నుండ6గా 
చూడంటబోయేచంచలపుచూపుల ననేంగాక 


ఆలుగ(జెల్లదా నీమై యాచెమట చూచైనా 
అలుగనినాగుణము వెలితిగాక 
తల(చకుండ(జెల్ల దా తప్పుసీబాసలు చూచి 
తల(చేటినామనసుతమి ననేంగాక 


తారుకాణించ(జెల్ల దా తగునీసుద్దులు ప్‌స్‌ 
తారుకాణించలేనినావయ గాక 
యీరీతి ,శ్రీవేంఠ కే: ఇప్పుడే నన్నేలితివి 
ఆరయ వేగిరించేనాఆస సనే-గాక 


బౌళి 


మమ్మునేల యడిగేవు మరి నీయాచారాలు 
చిమ్ముల నూరకవుం కే నేసినంతి ఫలము 


అంగము నీకొప్పగించే ఆంటదాన నేనింతే 
కంగి నిన్నాంగాదనంగలనా నేను 
"అంగడి నెవ్వరినై నా నగుగవయ్య నీగుణ- 
ముంగరపువేలనై కే నొక్కమనసాను 


॥ పలవి ॥ 
గా 


4 నిన్ను 41 


॥1 నిన్ను 4 


॥ నిన్ను ॥ 2! 


॥పలవి ॥ 
లా 


(| మమ్ము ॥1 


థ్రీ తాళ్లసాక అన్నమాచార్యుల 


'నేసతోంటబెండ్రాడినట్లిచెలియ విం(విం?)తే నేను 
ద్‌ లె 
గాసి నిన్ను దిదితీర్చ/ గలనా నేను 
థి 
ఆసల ఎవ్వరినై నా నడుగవయ్య, సాకిరి 
ష్‌... 
బాస6 గప్పురపునోటిపలుకు లింపౌను ॥ మమ్ము ॥ 


ఇమ్ముల నీకా(గిటిలో యిల్లాల సంతె నేను 
కమ్మి నీమె పచ్చి చెప్పంగలనా గేను 
నమ్మది (శ్రీవేంక పే నీడచూచుకొనవయ్య 
పమ్మి చీంకటింటనే దీపము గానవచ్చును ॥ మమ్ము 22 


సాశంగనాట 
పెట్టకురా నాచెజ€గు దిలిమి నీవు 
వట్రిమాట లింతయేల వచ్చే విడువరా ॥ పల్లవి ॥ 
బి లా 


మోవితీపె కడునై తే మొగచాటు గాకుండునా 
నీవద్ద నే నుండ6(గాను నికు€ జవులవునా 
తావున( టోతావచ్చేతరితీపే 'మేలుగాక 
వావిరి రమ్మన్నప్పుడే వచ్చే విడువ? ॥పటి॥ 


చేరి యగ్నిపొంత నుంకే చెమరించకుండునా 
సాలె నీతో. బెనంలగ వేసట మానీనా 
తీరక సోంకీసో.కనితేంకువే మేలుగాక 
వారక నావరునై తే వచ్చే ఏడువరా " ॥ పట్ట ॥ 


నిండుసట నుంటే( దమ్మి నెగడక మానునా 
మెండునీవు నను( గూడి మెచ్చకుండేవా 
అండనే శ్రీవేంక పేశ అటు నన్ను. గూడితివి 
వండ నండనటులయ్యి వచ్చే విడువరా *పట్ట॥ 28 


శృంగారసంకి రనలు 


ణన 
వా 


మడ గౌళ 
కొంకుకొస రెల్లా. దీరె కొట్టి బఠు3 న 
జంకెనలకెల్లా లోను ల 


[ప్రాణమే తనసామ్మెతే (పాయ మేమిచే 
పాణేశుండట తా నీపాపెజంన(డా 
జాణ(డు తనకు నాకు సరికిబేసికి లంకె 
ఆణాజ్ఞకు లోను అపే సనేయు.నవే 


తనువే తనసామ్మెతే తాప మెమిసేసీనే 
తనివింబొందించీ నంత తా నసెఅంగ(ండా 
తన_పేమ న్మాపేమ తారయగూణలకు వచ్చె 

' చెనకులకెలా లోను వేంత నేయు ఏనవే 


చిత్తమే తనసామ్మెతే సిగ్గు లేమి సేపీగే 
తి టా! ళల 
చిత్తజగురుండు తా నీచింతెఅంగండా 
అత్తి (శ వే.క పేశు( డాంండే ననన్నృం గూడె 
కొ తచే(త కెలా లోను గోరితి చే ననవే 


కు 12005 ామంచం 
మేడిపంటిటోన మింతే మేలు ఏచ్చిచెప్పంటోతే 
పాడియు(బంతయి చెల్లె 6 బచచే చాలును 


చిత్తమువో నామాట చెప్ప నోరాడదుగాక 
తత్ర్తరపుకనచేంత తా నెరఃగండా 
వొత్తుకోలు నేసి యింకా నొడంబరచ(గనేల 
దిత్తి గొట్టానం బెప్రేమా పదవే చాలును 


॥పలవిః॥। 
లా 


+ కొంసి) ॥ 


కొంకు ॥ 


॥కొంకు ॥ 2 


॥ పల్లవి ॥ 


॥ మేడి ॥' 


థ్రీ కాళపాక అన్నమాచార్యుల 


అందుకే నాకన్నుల నీ రాంపలేనై తింగాక 
నింద కొడిగట నంతనేరండా తాను 
మందమిరియాలు చల్లీ మరి తన్ను మేయనిం 
బిందెలు గట్టవచ్చేనా పదివే చాలును ॥ మేడి 


వంచదీర(గూడ( బరవళము నా కాయంగాక 
పంతగాండు తిన కింత (భ్రమయనేలే 
యింతితో (ట్రీ వేంక పేళుం డిచ్చినకాంగిలి, లేదు 
బలశియని మొర!గేనా నదవే చాలను ॥ మేడి ॥ 25 


సాళంగనాట 
పచ్చిగా. గానంగరాదా పెపై పియాలు తన్ను 
విచ్చి పరులాడేరనేవెర పింతేకాక ॥ ఒల్లవి ॥ 


తలంపు లేకములై తే తానాడ నుంగునా 
వలసీనొల్ల ములెనవగలుగాక 
వలపులు నిజమైతే వరుసవం తెంచునా 
పిలిచిపెండాడి నట్టి పరు కింతేకాక ॥పచ్ని॥ 


మాటలే యేకములై తే మారుత్రర మిచ్చునా 
జూటరిమాయల తనసుద్దులుగాక 
నాటు.జూపే కలిగితే నవ్వులు రాకుండునా 
మేంటిబాసయిచ్చినట్టి మేర కింతేకాక 4 పచ్చి ॥ 


ప్రాణము లేకములై తే పగలురే యెరు6గునా 
జాణతనములలోనిసటలుగాక 
నాణెపు (శ్రీ వేంకటాదద్రినాథు డింత నేసి కూడె . 
రాణువెల్లా నెరి/గినరా(పు కింతేకార ॥ పచ్చి * లగ 


శృంగారసంకీ రనలు 


థ్రైరపి 
పొద్దు వోక నిన్ను నింతా పొదిగేంగాక 
చద్దిక్‌ వేండికి సీతో సాదించవచ్చేనా 


వొత్తి నీకు విన్నవించి వొడంఐబరచిఆంటో నీ._ 
చిత్తములోలేనిమేలు సేనిపెళ్లునా 
హత్తుకుండుమని నాపె ఖ్‌ 'వెట్లించుకొంటింటో 
బత్తి గొటానం బెట్టితే పాదుపడీనా 


ఆంగిపట్టి పానుపుపై నిలమి నిలిపిశ6దో 
కాంగిటలేనిననుపు గడియించేనా 
చేంగదేర నిన్ను బాన నేయించుకొంటీంటో 
దా(గి నీవు రాకుండితే వప్పుగొనేనా 


యెడయక రతుల నిన్నేసి(లి?)తింటో నేయ 
అడియాసళమకాన రడ్డగించేనా 
బడినే (శ్రీ వేంక కేళ పాయలే మిద్రరమును 
కడకూ నీచిత్త మింతే కడరళేనా 


దు 


ఆహిరి 
నీ చేతితోనిదాన నేను నీసతి నింతే 
చీచీ పూచిమానేటినెలవేల యి(65ను 


సొలసి చూడ6గలంతా. జూతువుగాక నన్ను 
తలవంచ ని(కనేల దాకొనె. బని 
మొలచె6 బులకపైరు ముంచె జెమటనీరు 
కలువతూపులు(ల౭ివానికడ మేల ఇ(5కను 


॥ పల్లవి ॥ 


౫ పొదు ॥ 
ద్‌ 


“| పొదు! 
౧0 


॥1పొదు॥ 27 
ల 


॥ పలవి॥ 
గ 


॥1 నీచే ॥ 


శ్రీ తాళ్ష పాక అన్నమాచార్యుల . 


ల 
అఆడెడిసరసమింతా నాడుదువుగాక నాతో 
తోడ మొకమోటటేల దూరాయ బని 
వీడె. దురుముభారము బిరహమింతా6 గారము 


కూడేటిమలటకొంతాలకొరతేల ఇకను ॥ నీచే ॥ 


నవ్వ(గలిగిన దెల్లా నవ్వుదువుగాక సీపు 
రవ్వలగుట్టింక నేల రా[;పాయ'! బని 
ఇవ్వల (శ్రీ వేంక పే॥ యెస్నృకగా, గూడితివి 
వంవ్వుపువెన్నె లచొక్కు. మాననల ఇ(కన.. ॥ నీచే ॥ 28 
ముఖా. 
ఎటు గడపీనో దైవ మింతికి నీగండ మింక 
- ముటివచ్చి ఇరు మేల మోహరి..చె. బనులు 


॥;పలవి॥ 
"న 


జలజాడిమోము వాడె చంఏండు కళశలుగూడె 
రలువలు లానె 

ఫయ్యరగాలి రేంగె 
థోఏలలు గొణ(ంగె 


కలికికన్నులు మూస 
బలువూరుప్పలు దా€గ 


కులుకుమాట లణ(౫ ॥ ఎట్లు | 


చింత. జెలిమేను చిక్కై చిగురుకెంజాయ బెక్కె 
వింత నవ్వు లెల్లా6 /(ఏంగె దెన్నెలలు పొంగె 
దొంతి( దురుము విరనె తుమ్మిదమూ(క మొరస 


మంతనాలు కరవాయ. మరు(డు యెరవాయ ॥ ఎట్లు ॥1 


చను.గొం గెడలి పంచశరు. టబ క్కెము వెడలె 
'వెనువెంట( బులకించె విరులెల్ల ( దొంచె 
యెనసి (శ్రీ వేంక కేశు. డింతి నిజ్టై కూడంగాను 


ననుపిశ్హై నేయ దమి నచ్చు గనమాయ ॥ ఎట్లు ॥ శ$ 


శృంగాచ సంకిర్తనలు 
అలి 


సంర రాభరజుం 


ిరివోసినను(నపు బట్లుడ యే౭? 
తలదో(క యేదపడె తగు లింకఫల 


యిచ్చె నప్పుడె ఏడె మి(రనలి 
మచ్చిక( బిలువనంప మరియేల 
హెచ్చి వాకిట మా(టాడె ని(నేరే 
పచ్చియేకతిపువిన్నపము లి(5గేరే 


మయెరవె వుపచరించె నింనేలే 
మరిగి నేనే తాననేమా6ట రేలే 
ఇరవై మెచ్చంగి చుచ్చె సంరసలే 
సరవాయ బనులెల్ల జా? లి౧౧లే 


యెన్నికగా నను6గూడె న(6నల 
మన్ననలు వదన(గ మ'యేతే 

స. 
ఇన్నిటా జాణకనారే ఇటనెరే 


పన్ని శ్రీ వేంకటపతి బాయ నింకగేలె 


ప 12006 


శ ను 
చుర లిి 


ఎమ్మెలు నేయ(గంటోతే న్నియు బయట బడి 


న్‌ న్‌ ట్‌ 
కొమ్మళలెల్తా నిందులనే 'గోరాదిగొనేరు 


వేడుకకు నవ్వ(బోతే వెస్నెలలు వెళ్లీ,జుమ్మీ 
తోడనే రేపర్లెవారు తొంగిచూచేరు 
ఆడ రాగాలు నేసితే నావుల వచ్చీంజుమ్మీ 
మేడెప్పుబహ్మాదులెల్లా మింట నున్నారు 


జ! 


1 ల్లఐ 


॥ఎల || 


॥50॥ 


రిల 4 41) 


పథ, 


న. 


న 
ర ప. శ 





ల్‌ 
1. గోర _-ఆది_,.కొనేర =ఘోరమైన మనోవ్యాధి పొందుదురు కొవచ్చుు 9. ౨ గ 
స , 


స శ. 


లైల ఠీ తోళ్లవా'ం టాన్‌ 


వ్‌త్రినక ంసాడ లెల్ల నుప్పతించేరు ॥1 ఎమ్మె 11 


పాదమున. జిమ్మ(టోతే దిండ్లు బండుబలడ య్య 
వీదులవీదులవారు వెరగం వేరు 
ఆదిగొని శ్రీ వేంకటాదద్రిపిళలు.డ నన్ను 
యీదెస( గూడితివి మాయింటివా రాడేలు ॥ ఎమ్మె ॥ |] 


| ,రామిలతె - 
పొద్దువోకలకు తనపొందు సేసితింగార 
నిద్దపుజాణండు దనతో చ గేంటిడే ॥ పల్లపి ॥ 


తనువు దనకాంగిటందు 3౨ల(ప్స పరివం ముందు 
యెనస నిదె నాలోన సేంటివలసే 
కనుచూపు తనమీ(ద రడునాన ఠరితిమీ(ఏ 


వొనరంటలాయ సనానుణమేంటిదే ॥॥ వొద్దు ॥ 


వావి వనమానము పె వరనలు మాముపె 
న. అతి కయి 


నావలన గలిగె నాగనుపే(టివే ॥1 పొద్దు 41 


నగివు దనచె(ఐలం _. నాలి మేలములలము 
యెగువదిగివలయునాయ నేంటివల పె 
వగలో శ్రీవేంక పేశ్వరుండు దా నను గూడె 
మొగమెదుటం దనకు నామొక్కులే(టివే ॥1 పొద్దు॥ త్రి 


శృంగారసంకి ర్తినలు ప 


ఆహిరి 
మజవరే యామాట మననారలాగయ్యి 
యెజఅంగనై తింగాక యెరవు సతమౌొనా (1 పల్లవి 11 


చెల్లులేవే యి(క( దాను చేసినచేంతి రల్లా 
మొల్లమి( గోలుముందై నే మోహించితిసి 
ఇల్లి దె యెక్కినవాని కేనుగ గుజ్జనుమాట 
పొల్లవునా తన్నూర కె పొదిగే నం గాక ॥ మటు ॥ 


తగులేవే ఇంక నేండు తానాదేమాటలెల్లా 
వెగ్నటె తా విడిచినా విడువలేను 
వగ విరిగినబండివా* వెబులన్నమా6ట 
నెగడియుండ(గా నేనే నెర నింతేకాక మటు ॥ 


మించెలేవే తా జేసిన మేకులపినయమెల్లా 
కొందక తనకా(గిటం గూడితి నేను 
అంచె (శ్రీవేంక పేశు6 దిన్నంటి తే( ' ఎనిలత నేటి 


మంచిదిగాదా నేనే మజచితి(గాక ॥మట॥ ౫ 
సాళంగం 
కంతువిబల6గము లివివో కె తప్పౌ నీమన్నా 
యుల జ 
సంతంబయ్యినమీ(దట సందింలతువు గాని 1) పల్లవి 1) 


సరుగన దగ్గరిరా కిటు చనుజక్కవ లిటు బెదరీ 
అరుదుగ మరేమిగలిగిన నందుండే పలుకు 
గరిమల విలువకు మంతేసి కంచపుమో విది యదిరీ 
యిరవుగ( జేసన్నలనే యొరి(గింతువుగాని ॥ రంతు | 


1. తనంత 1 అనేది, 


లశ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సిలువునం జూడకు మంతేసి శరించుమ్మిద లివె య(యెఇగిస్‌ 
వలపు లవేమి గలిగినా వడి. దారంగంబల్లు 
కలకలనవ్వకు మంతేసి కరములచిగురులు గదీ 
వెలినే నీయెమ్మె తట ఎవచల్లుదుగాని ॥రంతు ॥ 


కౌగిట కడు(బీడించకు గన్నుచకోరిము లదిరీ 
మాఃగినరతు లేమిగల్తా పున్నించే చూపు 
వీంగక నుపుపై (శ్రీ వేంంటపతినను( గూడితి 


ఆగిననిటూర్పు లడ6(6చీ అరవుజఅతువుగాని ॥15కలతు 4 04 
దేసాళం 
అంతియు నీకే చెల్లు నవులేవయ్యా 
అంతర మెజు6గుదువు జౌలేవయ్యా ॥పల్త ప్‌ ॥ 


నేరక నే మీ(దమీ(ద నీకు విలపింగ(బట్టి 
ఆరటాన బెట్టితి నీ చౌలేవయ్యా 
ఆరీతి వేరునేయక అ.ఉకు న ౯౧బటి 
ఆరితేరె, బనులెల్లా నౌలేవయ్యా ॥ అంతె ॥ 


యేమీననక నీకె యిచ్చకాలావ, గంబట్టి 
ఆమా.టలాడితివ బౌం. యా, . 
కామించి వొకరివతె ౧ య్యాళించకుండ (బటి 
ఆమీ(ద నొత్తుకవచే,, చొలేవయ్యా ॥ అంత ॥ 


కాదుగూడదనక నీకై వవముగా(బటి 
ఆదరించి కూడితివి జౌాలేవయ్య 
యీదెస థ్రీ వేంక 'పేళ యిటు నన్ను మెచ్చంబట్టి 
ఆదెస నవ్వులు నవ్వే వౌలేవయ్య ౪ అంతః 050 


శ్బాగారి లకిర్హనలు వైన్‌ 


నొపుంతి;: 
ఏమయ్యినోకొని యింఎనోయ 
(యేమతో వయసు పెంచితినే 4(పలవి॥ 
న 


చల్షుంజూపులు పతి వల్లంగ ౧ండె 
జల్లురనె నిచ్చట నోయమ్మా 
కొలగా నవ్వి కొసరణ6౫ ఎను 
ల 
చెల్లంటో నాకు చెమరించెనే + ఏమ॥ 
"పేరుకొని తాను పిలువ (గ 
యీరీతి. బుంకలేశో యహ్మూ 
వూరకే గోర నొఇయి6౫ 


దారింబడి మేలు ఠతలకెక్కె... 


॥ ఎమ ॥ 
మోననఒనల దాను మొ్క్టై/గ 
నానె సిగ్గు లున్నతి నోయమ్నూ 
గ ర ఈ 
పొని శ్రీ వేంకటపతి. వాడి" గ 
తానే సనెతి తిగు.ఏగునే ॥ ఏమ।. 86 


రేకు 1207 నామంఏ౦ 


ఏచే(త కేచేంతి యిందుకేపో వెరగయ్యి 
చేచేశ( బెనంగేవు చెకనొక్కంగాను ॥ పల్లవి ॥ 


పెదవుల గొణంగి ' బెట్టి ఆపే ఏదియేమే 
చెదరక నే నీకు చెత మొక్కూ6గా 
కదలు(గన్నుల౯ జూచి కసరే విదియేమే 

యెదుట నీ కాకుచుట్టియీరాంగానో. 


॥ ఏచే॥ 





కం “చెట్లు కావచ్చు. 


26 


(అ తాళ్ళపాక ఆన్నమాచార్యుల 


మచ్చరమే పచరించి మారుమోమయ్యే వేమే 
విచ్చనవిడి సురటి విసరంగాను 
కొచ్చికొచ్చి ముక్కుననే' కోపగించే పిదియేమే 
యిచ్చగా నెరుల( బిక్కు లిటు దిద్దంగాను 


నవ్వినవ్వి జగడాలు నటియించే విదియేమే 
పువ్వు(బానుపున నిన్ని బొదుగ(గను 
యివ్వలనే (శ్రీ వేంక కేశుండ నేం గూడితిని 
అవ్వల మైమజచేవే అధరమీ(గాను 


వొడి 
దొడ్డదొర దానై తే దోసమాయనా 
గొడ్జేరనిష్టూరములే కూడాయనా 


కాంకలఃబెట్టినవాండు రన్నుల నివ్వీ(గదే 
చీకాక్రై యాండు.న్య మే చెడంటోయనా 
చేకొని తా రానివాండు చెలులా నంపీంగదే 
కాకునేనేదే తనకు. గడమాయనా 


మోవ(గనాడినవాండు మోనాన నున్నాండుగదే 
దావతితో వలచుపే తప్పాయనా 
వావిదెలిపినవాండు వగల నే(చీంగదే 
మావంటివారికన్నా(న్నీ?)రే మనసాయనా 


పచ్చిగా. గూడినవాండు పంతము నాడీ(గదే 
ముచ్చటలు చెప్పినదే మోసమాయనా 
ఇచ్చకుండు (శ్రీవేంక పేశుండు నన్నేలే నిష్బ 
పచ్చినాపాయమే తనపాలాయనా 


॥ ఏచే 4 


॥ ఏచే॥ 87 


॥ ఏలవి ॥ 
జా 


+ దొడ ॥ 
టి 


॥ దొడ్‌ ॥ 
య 


॥*దొడ ॥* 3886 
డె 


శృంగార..౦కీ రివలు ల్‌ 


వరాళి 
ఎక్కడి కేంగితివని యేమి వేనేవవి 
- చక్కినిసతులు నిన్ను సాదించరా ॥ పల్లవి ॥ 


చిందరవందరలనీచెక్కులచెమట చూచి 
ఇందు నెవ్వరైనా విమ్న ఇదేమనరా 
గందపుబేంట్లు చూచి కందినబుజాలు చూచి 
మందెమేళమున ననుమావించరా ॥ ఎక్క ॥ 


కన్నులకావులు చూచి కా6కలవాదులు చూచి 
నిన్ను వాడవారి(గూడ నిందలెంచరా 
చిన్నిపులకలు. చూచి చింద్రికెమోపి చూచి 
సన్నల వి న్నాడవారుసారె నవ్వరా ౪ ఎక్క 4 


పీకు. గానరాదుగాక నీమేవిపచ్చి చూచి 
మేకొవి ఇంటివారు కొడిమెలు గట్టరా _ 
యీకడ (శ్రీవేంక కేన యిటు నన్ను€ గూడి నీవు 
వాకిట నుండిన( జూచి వదనము నొక్కరా  *ఎక్క-* 80 


కాంటోది 


ఎదుట మన్నాడు వీండె ఇ(కనే(టిదే 
వుదుదు(టు?)పిగ్గులు దొట్టీ నుపమ యొక్కడిదే. ఇపల్లవి॥ 


సన్న వేసి పిలిచీవి సరసుండు వాండె తొల్లి 
యెన్న౦డూ మాటాడుత(ట?)లే దేమందునే 
కన్నుల మొక్కులు మొక్కె( గప్పురము నాకంపె 
యెన్ని (పియములు నేసీ నేమినేతునె '* ఎదు ॥ 
౪౦౫ 2-54 


£8ి _ ఖీ కాళ్లపొక అనవృుమాచార్యుల 


తోరష్ల “ప్వు నవ్వీ దొంవి.టివాండు తాం 
నేరీకిం జిత్త మెఅఃగ వి(ంకనేంటి ఏ 
నారుకొనం జూపు చూచీ నను పెన్న(డూ లేదు 
కోరినరతుల 8(క6 గొనమొది లెట్టిదె ॥ ఎదు ॥ 


పామపుమీ(దికి దీసీః టై6 దనగుణము గాన 
మేమమేను సోకితే... మెచ్చుపేంటిదే 
యీనెపాన గ్రవేంకపేళు( డిం3 సేసి కూడె 
మోనమున వావులె:?చి మొజ(గం తోపేదే *ఎదు॥ 40 


శ్రురాగం 
పాణనాయికుండు వాండె పాణేశ్వరివి'సవు 
జాణపు నీ విస్నటాను చలమే.టికే 1 పల్లవి ॥ 


వీడనాడవచ్చుంగాని వెంక వేండుకోరాదు 
కూడేరు మీకె పోదు కోప మింతేలే 
నీడలు వేరై తోంచు చణ పొక్క 'టేకొదా 
యీడనాడ నుండేనంటాయేల నమ్మవే పాణ ॥ 


ఆఅలుగంగవచ్చు.గాని అజ్రై కి.దుపడరాదు' 
కలనేరు మీకె పోదు కపటమేలే 
పలుకులెన్నైనా( దొంచు బాస ౧ క్క ేకాదా 
పులక లివేడవంటా పోర్లనేంటికే 4 (పాణ ॥ 


తప్పు లెంచవచ్చుగాని తారుకాణించరాడు 
యెప్పుడు మీకె పోదు యెరవేంటికే 
అవ్ప! డిదే శ్రీవేంకటారిపుండు విన్ను. గూడె 
కుస్పళించి నవెషనంటా గోర( జించనేంటికే 1 ప్రాణ॥ 4] 


శృంగారసంకీ [నలు 


€ 


సౌరాష్ట్రం 
కలవి లేనివి గొన్ని గడించుకొందువగా3 
పులకించితేనే మేనిపోలికలు దప్పెనా 


_విన్ను నప్వి నీగుణము నే మానిపేన కొంత 
కిన్నెరమీ(టుల గిలిగింతుగా3 
పన్నినచన్నులమీ(దిపయ్యద దొళఃగితేనే 
తన్ను(దానే వాయించేటిశా.ములు గప్పెనా 


జాణరనాలాడి నిన్ను జంకించేనా మరి కొంతి 
వీశిలోనే వివరాలు వెళ్ళింతుంగాశ 
వాణెముగా( జెమతించి నాచీర వడిసితేస 
రాణించి యాళాసనలో రచనలు దిప్పెనా 


ఆయములంటి ఎన్ను నణ(చేనా మరికొంత 
కాయపు౫౦త్రాన సన్న గావంతు(గార 
చేయారా శ్రీవేంకటేశ చేకూడ6”( జొక్కిరేనే 
వాయించేటిగలతులలో పరిసల దిప్పెనా 


రేకు 1208 వరాళి 


అందుకేమి దోసమా అయినట్టియ్యి(గాన్‌ 
పొందినయప్పుడుగావి పూంపు గానరామరా 


కోమలపుకృష్ణుండ నీగా న్లదాలకనమేల 
కామువిగరిడి(గావి కానరాదురా 
బూమెల నీవాడుకొన్న బొమ్మ చారతన మెల్ల 
పామిడిగొల్లెకతలందే పచ్చిదేరీ( ఐదరా 


20 


5 


450౫4 


జ5కల॥ 42 


ఇ అందు! 


80 ్రీశోళ్లిపాక అన్నమాచార్యుల 


విగ్గులమునులతోడ నీచది వేవేదములు 
సిగ్గుల' కొట్టంగొనల చేంగదేరీం* 
దగ్గరితే నీకు వెద్దతనముతో పూజలెల్ల 
అగ్గపువెన్నముచ్చిమియందు చూపీ. (యే(7) ఐదరా ॥అందుః 
చక్కగా సీదొడ్డరా.: సపుదొరత న మెల్ల 
తక్కి. నావుపరిసురత మే చూపీరా 
అక్క-రై న! ఆయమంటి కూడితివి 


దిక్కుల నేమివేసినా దేపుండ వనేరా ॥ అందు॥ 438 
సామంతం 
" వెజగే మనకు వెడమంకు దనకు 
యెజుకా మజపునాయ నేమినేతమే ౪ పల్లవి ॥ 


చిత్తజుం డొక్క6 దెజుంగు శివం డొక్కండే యెజుంగు 
ఇత్తల జెలియమన నెట్టుగనే మే 
మొ _త్తపుమోనముతోగ మొక్కి.నా నూరకున్నది 
హత్తి 8రవాతిమాట లవి యేమాడుదమే ॥ వెలి ॥ 


అట్లు గోవి రెజుంగు మీఆంగ రాముడే యెజుంగు 

ఇ్రై యీ చెలిపలు కెట్టు వినేమే 

గుట్టువిడిచి నవ్వినా గుణము చెప్పకున్నది 

* కట్టంగడపట( బతి కన్న దేకానుపే . ఓ వెల! 
చందురు. డొక్కం డెటుంగు సరి జకోర మెజుంగు 

"పొంది ళీ మోముకళ పొగడే దెళ్లే 

అందప్పు,శ్రీవేంక టేకు. డండకే విచ్చేసి కూడె 

ఇందరముం జెలిసిగ్లు లెట్లు వెళ్లవేతమే . వెల టీ 

"1 కొద్బంగొన, 2కట్టంగడంగిత్యాదులం' దరనున్న వీదార్యము. తమిళవల్యవదాయమా? 


శృంగారనంకీ రనలు 


నాధరామ్మకియ 
పనిగల దింకా( బదరకువే 
ఘను( డాతనిగతి గందముగాని 


మనసున నొకటియు మాటల నొకటియు 
నసుపున రెండును నశపకువే. 
మునుపటికోపము మొక్కిన టోయీ 
తినందిన వేములు దీపుంకావా 


దివ్వుల(. గపటము దిగ్గరిన( గవాముం 
మివ్వల నవ్వల నెంచా-డే 
కీ ణ్‌ ఫ్‌, 
నవ్వుల .- ట్లు నమ్మిక( బొన 
పువ్వ(గ౬ బువ్వ6గ( బూంపలెకావా 


సిగ్గుల మొర(గులు చింతలవెరగులు 
యెగ్గులు యేకులు యి(కనేలే 
యిగ్గతి (శ్రీవేంక పేశుండు గూడెను 
నిగులయద్దము సీడవేకాదా 


నాట 


ఇంతుల6గం పే(జాలు. నెవ్వరున్నా నెలంగవు 
ఇంత కాతరించిపడే వింటికి రారా 


మానరాదా ఇటువంటిమాటలు దొరలనోట 
నావితేను విన్నవారు నవ్వరా సిన్ను 
కానితీట్లు ది్రేవు కడుంబెద్దరికాలకు 
మానపుగా కటువంటిమాకోడిచలము 


గ 


॥పలవి॥ 
న్‌ 


॥ పని ॥ 


॥ పని ॥ 


॥పసని॥ 45 


॥ పలవి ॥ 
మ. 


॥ ఇంతు ॥ 


82 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పట్టరాదా పాయ మింత పచ్చిచేంశరాజవు సీ- 
యట్టివానందు( గలికే నాడరా నిన్ను 
ముట్టి గోర జెనకేవు మోంచి యారజముగాను 
దిట్లవాక గంటి నాకె తేరిచూడనే(టికి 


వుండరాదా కొంతవడి వూరటగా జాణండవు. 
'మెండుగా( దనుకించితే మెత్తురా నిస్ను 
కొండలశశ్రీవేంక కేళ కూడితివి నన్ను విశై 
బండుబూతు లి(కనేల పంతమెక్కై నిపుడు 


బౌళి 


నీవు నాకు దాంచనేల నిజనుద్ది 
చేవదేర వేదములో చెప్పేటినుద్ది 


నిండెను లోకములోన నీవు గోపికలనెల్లా. 
అండనే బలిమి నేతువన్నసుద్సి 
మెండాయ నదివో నీమేనమామ. జంపి 
దండిమధురవతుల దగిలినసుద్ది 


వింటిమి సీఠకుంగాను వేవేలుకోంతులం గూడి 
బంట(టుబతనమున పాటువడ్డనుద్ది. 
కంటిమి సిగ్గువిడిచి కడు బురనతులకై 
గెంటక వి ్రలేతిరిగిసనుద్ది 


నెగడె వరాహమవై సీమేనిరోంత చూడక. 
పొగడి భూసతి త సీవుపొందిననద్ది 
ఆగడాయ (శ్రీవేంకటాధిస నీ వీందిరను 
తగ మెడంగట్టుకొని దై వమైనసుద్ది. 


॥* ఇంతు ॥ 


॥ ఇంతు ॥ 46 


* పల్లవి & 


* నీవు ॥ 


౪ నీవు ॥ 


*నీపు॥ 47 


శృంగారసంక్షీ _ర్వృనలు 


రామ్మకియ 
ఇందునే బతుకవయ్య యిన్నాళ్లకై నా నీవు 
కందువ గంటివిగా యిక్కిడసున్న వేళను 


ముచ్చటాడంగలిగెంగా ముదిత, నీకొక్కతైనా 
శెచ్చురేంగి నాతోనలిగినవేళను 
వచ్చిపోంగలిగిరిగా వాకిటికి వాడవారు 
నచ్చుకొట్టి విన్ను నే మనసుచూచే వేళను 


యింత నవ్వ(ంగలిగెఃగా యిరుగు పొరుగు నీకు 
చెంతల నే విన్ను సాదించేవేళను 
. పొంతనే కలిగిరిగా బుద్దులుచెప్పేవారు 
దొంతులు నేనంటంగాక తొలంగున్న వేళను 


దగ్గరియుండ6గల్లెంగా తగినచుట్తాలు నీకు 
సిగ్గువడి నే( దలవంచినవేళను 
ఆగమె థ్రీవేంక "పేశ ఆదరంచీ కూడితివి 
మా 
వొగ్గి నేం బొనుపుమీంద ఫొంటినున్న వేళను 


రేకు 1200 బౌళి 
మా కొసవి గాదు మానివిపైం దప్పు లేదు 
చేకొన్ననాయకుండపు నీకడమేపో 


పిగ్గులవెలితేకాని చే(ఠలవెలితి లేదు 
యెగ్గువ శ్రేవుసుమ్మీ సీ వీయింతిని 
దిగ్గన నాకెపిబ్చితి. తేరుచ కుండితే నేండు 


విగ్గుల నింళటిమీ(ద నీకడమేపో 
3 


॥౪పలని 4 
వన. 


॥ ఇందు, 


॥ ఇందు ॥ 


ఇందు ॥ 486 


ఇమాకొ॥ 


థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
పంతముచల మేకాని పాయము ' వెలితి లేదు 
వంతువాసు లెంచి మోము. వంచేవుసుమ్మీ 
చె6(చెంగితల బుజముమీ(ద చేయివేసి కుచముల 
ఇంతట బట్టకుండి తే యీకడ మేపో ॥మాకా॥ 


రా(మైనకడ మేకాని రతులవెలితి లేదు 
కోపగించెనంటాను కొంకేవుసుమ్మీ. 
యేపున శ్రీవేంక పేళ ఇంతి నిన్ను( దానె కూదె. 


నీపడ.తి నెడసితే నీకడ మేపో ॥జమాకా॥ 49 
సామంతం 
వద్దనకురే నన్నునేల వలలంబెట్టీనే 
- పొద్దువొద్దునకు నెగపోసీనే రమణుండు ॥ పల్లవి॥ 


వూరకుండంగానే వోకటొకశేే తలంపించి 
అరీతి. గొసరి మాటలాడింహించీనే 
మేరతో. దలవంచితే మిక్కిలిమాయలు నేసి 
చేరి తానేమైనం జూపించీనే రమణుడు ॥1 వద్ద || 


మజచి నిదించేవారిమర్మపు(గళలు రేంచి 
గితిగొన మేను పులకింపించీనే 
గుజిగా నేం బాడంగాను కొవగోర గిలిగించి 
నజుజుగా ,నెలవుల నవ్వింపించీనే ॥1 వద్ద ॥ 


అచ్చపుసాజాన నుంపే నండనే పానుపు చేరి 
పచ్చిచేసి నన్ను సిగ్గుపరపించీనే 
యిచ్చల (శ్రీవేంక కేళు. డింతలోనె నన్ను గూడి 
ముచ్చటాడి నాచేత మొక్కింపించుకొనీనే జవద్ద ॥ 50 


శృంగారనంకీ రనలు _ కిక్‌ 
ముఖారి 
అన్నియు మరు డెలుంగు నౌనే తాను. 
సన్న సేసి కాననీవిజాణ౭డే తాను ॥ పల్లవి ॥ 


ఆసలాసల:బెటి అలయించుటా(గాక 
వేసాలకు నుస్సుంనీ వేళ మే తాను 
బాస నేసి యింతలోనె పాడిదప్పుటా(గాక 
దోసాన కొడి గట్టీని దొడ్డంవాడే తాను ॥ అన్ని ॥ 


పచ్చిమాంటలాడి నన్ను ,భమయించుటా(గాక 
నచ్చుకొట్టి కొంతగొంత నవ్వీనే తాను 
కుచ్చి నన్ను దగ్గరుచు గోరు దాంకించుటా(గాక 
ళో శ టీ శ 
పెచ్చుగా( బెటకుమంటా( బెన(గీనే తొను ॥ అన్ని ॥ 
లట 1 
గక్కన' గాంగిటిలో నేం గరంగించుటా(గాక 


ముక్కుమీ(ద నొంటివేలు మోపీనే తాను 
పకు_న రతుల సరి పంతమాడుటా(గాక 


_డై నథశ్రీవేంక పేళుండే తాను అన్న ॥ ౮1 
సాళంగం 
ఏమి నేయవచ్చు. దొల్లి యిటు నో(చినం(నంబతేకాక 
వోమిననీమా(ట నీకే నొప్పనాయంగా. ॥ పల్లవి ॥ 


అకడనే వుండ వేడుకాయణ.గా నీకు నేం 
సీకడ నీకు వలచి యిటు లుండ.గా 
అఆకెమోము చూచుకే పనాయఃగా నీకు నేండు 
పైకొవి సీదిక్కు నేం దప్పకచూడ+గాను ॥ ఏమి 4 


శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మంతనమందే నీకు మనసాయంగా నే 
జింతతో సీకు(గా మరి(ది?)చెదరంగాను 
పొంత జొణతనమందే పొద్దవోయంగా యీడ. 
వింతనీవిరహాన నే వేగించ(గాను ॥ ఏమి ౪ 


తగునాకా(గిట నాకె తలపాయంగా వీకు 
విగువుంగా(గిట నేం బెనచంగాను 
నగుతా (శ్రీ వేంక కేశ నన్ను ృభమయించితిగా వే, 
బగటురతుల నీతో. బంతమాడ/(గాను ' 4 ఏమి॥ 52 


శంకరాభరణం 


_ఆనతియ్యంగదవయ్య ఆకడనీకడ నీకు 


తానకపుంగానుకలు దక్కెనో దక్కదో * పల్లవి 


మోవితేనెటోనాలు మోనునవ్వు మోనాలు 
ఆవల. జెలి యొకళతె.అంపె నీ5దే 
కొవికంటికుంకుమలు కమ్మవూర్చుసురటులు 
యీవల నీ కంపితిని యెక్కెనో యెక్కదో * అన ॥ 


చేసన్నవీడేలు చిమ్ముగోరి మేడేలు 
పోసరించి వేరొకతె పు త్రెంచె నీకు 
యీసుంజెమటపన్నీరు యింప్పుగా(కలరతులు 
వాసికి నే నంపితిని వచ్చెనో రాదో * ఆన ॥ 


పలుకులకప్పురాలు భావరతిచప్పరాలు. 
యెలమి శ్రీ వేంక కేళ యిచ్చె నెవ్వతో 
'ఐలుసరసవుమొక్కు. పాన్పుపై కూటమిచొక్కు 
తలంగక నీ కిచ్చితి తనినెనో తనియదో *అన॥ 60. 


శృం గారనంకీర్తవలు 


తెలు(గుంగాంటోది 
'చెలువుండ ఏదె నీచీత్తముకొల6 దింక 
వలచినసడి నటు వదలేనా 


యేరీతి సీవిపు డెరవుగ నడచిన 
కూరిమి నే నింక( గొసరేనా 
పోరచికాంతలబొాం నల దొంక..- 
తారుకొణలకు( దగిలేనా 


పాదగునీమై పచ్చిగ వడచిన 
వాదులకును నే వచ్చేనా 
యేదెసనుండ్రైన యీపొద్దు వచ్చిన 
కాదు గూడదని కసరేనా 

యెంగిలిమేనితో యిటు నన్ను( గూడిన 
అంగము లంటక అలిగేనా 
చెంగట జొక్కితి శ్రీవేంక పేశ్వర 
వెంగలినీరతికి వెజచేనా 


రేఖ 1210 వరాళి 
దక్కిసంతే చాలవా తమక మంతేశాం 
కక్కసాన యింతలేసి కతలేలే తనకు 


మనసు తన కిచ్చితి మాటలు నే నాడః గావీ 
వినయమేఃటికి( జేసీ విడుమనవె 
చనవు దనకిచ్చితి సరసములాడః గాని 
నమపుల యింతలేసి నవ్వులేలె తనకు 


తీగితబగలవి చిఅముతో నన్పవ్బిములు 


87 


_*టలఆవి॥ 
ల్యూ 


॥ చెలు 4 


॥చెలు॥ 54 


_* దక్కి జ 


రికి థ్రీ. శాళ్లపాక అన్నమాచార్యుల 


గక్కాన( బ్రాజ మిచ్చితి కాయ మంటనసియ్య+ గాని 
- తక్కినబాస లింతేల తలమనవే 
చక్క(జూడనిచ్చితిని సమకూడరా గాని 
వక్కణించి పేరం విలువ(గనేలే తనకు 
సేస వెట్లనిచ్చితిని జీరదియ్యనియ్య గాని 
న! 
వాసురెక్కించేపంతము వలదనవే 
యీసుదీర శ్రీవేంకటేశు. డిజై నన్ను గూడె 
ళా 
ఆసల రతికి. జొచ్చి అలపేలే తనకు 


లలిత 
విన్నవించితిమి ముందే వెనక నెఅ(గరాదు 
పన్ని మాటదప్పితేనే పచ్చిదేరుః సుమ్మీ 


మదనుండెక్కెడి తేజిమాటలాడే దీచెలియ 
వదనము చంద్రునివంటిది 
యెదుటంగోవిలకూ(త దీ3ెతో 'సీ వెన్న (డైనా 
పదరి *నీ వలిగితే( దై వచ్చుంజుమ్మీ 

కారుమెటు(గులవంటికన్నులమించుల దీకె 
తోరపుమేఘమువంటితుకుముది 
నారసపువిరులలేనవ్వుల దీపెతోడ 
చేరి మాళుకొం పేను చిమ్మి రే/(చు(జుమ్మీ 


'కెలన( జుట్టుకొనేతీ గెలవంటిచేతులద్ది 
వులుకుగాలివంటివూరుపులది 
బలిమి (శ్రీవేంక'పే? పాలించిళి వింతి గూడి 
 కలరూగకను రతి దూరు వేసుంజుమ్మీ 


1. ల , వృనరుకి, ఇట్‌ వక్కడక్కడ గలవు. 


11 దక్కి ॥1 


॥1 దక్కి 155 


॥పలవిః 
ఉం | ఉ 


॥ విన్న ॥ 


॥ విన్న 1 


విన్న ॥ 56 


శృంగారనంకీర్తనలు 80 


సామంఠతం 


మఠ్మములే వేరుగావి మనను లొక్కపేపో 
కూర్ములే వింతలుగాని గుణము లొక్కకేపో ॥ పల్లవి ॥ 


రెప్పలే యడ్డముగావి రేపుమాపు మీలోన 
కప్పి చూపులు కలసీకనిపించుంటో 
అప్పటి గుచగిమలే ఆ( ఆ?) నేటియడ్డముగాని 
వొప్పగుఃగా+గిలి సదా వొక్కటియాయంటో మర) ॥ 


'మోవులే యడ్డము గాని జుంపృమోవితీపుతేనె 
తోవల నొకటొకటి తొరలించెంటో 
యాీావల మేనుమేను ఇఏ రెం డింతేకాని 
సావధాన మిద్దరికి సమరతే పో ॥ మర్మ 8 


కేకలే పెక్కులుగాని రెట్టించి ఇద్దరికి 
యీకడ మరుగురుతు లి వొక్కటేపో. 
చేకొను శ్రీవేంక టేకు చెంత నలమేలుమంగ 
పె కొనమోహము లనుభావన లొక్కటేపో ॥మర్మ॥ 57 


ముఖారి 
ఐనపని యాయఃగాక అవుంగాము లింకనేలె 
'నేనా నేవలు గంటి చెప్పనేలే మాట జపల్లవి ॥ 


కన్నులకెం పది దేరె కొళకలనే .తెల్లవారె 
యెన్న6గ తనతో నింకా నేలే మాంట 
సన్నపుంకెమట కేంగ జాజుంబులకలు మూలగ 
యిన్నిటికి నోచితీ నే వింకనేలే మాంట ॥ ఐన ౪ 


48 


శీతాళ్ల పాఠ అన్నమాచార్యుల 


మోమున కళలు మించె మోవికెంపు లంగమిం(విం?)చె 
యీమిటికి తనలో వింకేలే మాట 
కొమునేటు మేన( దేలె గందిపుబేంట్లు రాలె 
యీమరగు వింటి. గంటి ని(కనేలే మాట * ఐన జి 


కడసారె గాంగిలించె కైవ*మై నాకు బొంచె 
యెడపు తగవు దేరె నేలే మాట 
అడరి శ్రీవేంక పేళు డాదరించి నన్ను( గూడె 
యెడమిచ్చీ సంతసము లింకనేలే మాట ॥ఐన॥ 58 


దేవగాంధారి 
పాలుగారీ చెక్కంటితే పసిబిడ్డండూ చన్ను(- _ 
బాలం'పే పెదవులు చప్పరించీ బిడ్డ్ణండూ * పల్లవి ॥ 
కాచేపూచేమాకులైన కడలకు దొల్నీవి: 
చేచేతనె త్రినవారిచేతివిడ్డండు 
వాచవికి యిండ్లు చొ చ్నెవ్వరీకులడలై నా దొబ్బీ 
యేచాయ నేమజలరే యెజ(గండు విడ్డ్ణండు జపాలు ॥ 


కొరముట్టువిండియైన కూల గాల/దన్నీని 
యిరవై పాములమడు గీ(ద. జొచ్చీవి 
మరుగ వావులఃగాచి మల్లరాల విరిచీని 
సరుగ బుద్దిచెప్పరే చలమరిబిడ్డండు 4 పాలు 4 


వచ్చివచ్చి వయనెక్కు వవితల నలపించీ 
పచ్చిపట్టి కొండ గొడగుగ నె త్తీని 
అచ్చష్యశ్రీవేంక టేకు. డందరిపాలిటివాండు 
యిచ్చలాడి మెప్పించరే యే తులా డీ బిడ్డండు *పాలు* 60 


శృంగారపతికీ రృపలు 


ధామ్మకియ 
మాతో మాటలు మరి యేలాడేపు 
తోతో నీకింక దొరకెంగా నేంగు 


విండునిధానము నెల(తజఘన మిది 
కొండలు కోట్లు గురుకుచంబు లివె 
పండినవంటలు పలుకుటధర మిది 
ఆండనె రమణుఃడ అబ్బెంగా వీకు 


తమ్మివనంబులు తరుణిపాదములు 
కమ్మినకరములు కల్పకశాఖలు 
వుమ్మిడినయ సిది పూరెడియమృతము 
కమ్మర నీకీదె కలిగెంగా నేండు 


తరుణివదనమ' (మందపు(()దోరణములు 
కెరలినకా(గిలి గృహ్యప్రవేభము 
యిరపుగ శ్రీవేంక కేళ. 1 నీకు రతి 
సిరుల సీకెతో. జెల్లెంగా * నీకు 


రేకు 1211 కొంటోది 
మానరమ్మ చెలులాల మరి పను లింకనేల 
కావీలేరే వొడ(బా ట్తిక్యడ నయ్యి(గావి 
మననెనయనిచోట మాటాడిన మాట గాదు 
చెనకిన కడు(గడు చేఓదుగాని 


ననువులేవిచోట నవ్వినా నవ్వు గాదు 
వావరంగ6 ఖై (జల్లేపుడుకులేకాని 


11 ప పువనత్రం, ఇక్క వళ్ళకన్కక గంవు 


శ! 


* మాతో॥ 


॥ మాతో ॥ 


*4మాతో॥ (60 


*పల్తవి॥ 
న్‌ 


- ఇ మాన4 


42 ్రీ కాళ్షపాక అన్నమా చార్యుల 


కూరిమిలేనిచోట కూడినాః. గూటమి గాదు 
ఆరీతి నుండెడిసరిఆ(రలుగావి 
మోరతోపులై నచోట మొక్కినా మొక్కు గాదు 
వేరొక్కజాడలై నవెంగెముగాని. * మాన ॥ 


యింపుల మేనచోటి కేమన్నా నెగ్గు గాదు 
జంపులమోహములోనిసటలు గాని 
తెంపున శ్రీ వేంకట్నాది దేవుం డిజ్లై వన్నుం గూడె 


ముంప్పులపోరామి గాదు మోహమేకాని *మాన* 61 
మే(దబౌళి 

చెప్పినవారిబుద్దులు వేయవైతిగా స్‌ 

కప్పురపుమో వెల్ల 6 గడువాడె(జుమ్మీ * పల్లవి ॥ 


దువ్వటపుచంథ్రగావి శొస్పదో(గ౧( జెమటల 
నవ్వకుమన్న మానవు నాయకునితో 
పువ్వులు గోయకుమం పే పురుషునియెదుటను 
. చివ్వన మరునమ్ములు చేయినాటకుండునా ॥ చెప్పి ॥ 


గాంటపువిట్టూర్పులు కసిరితేం ఐతితోడ 
మాటలాడమకున్నాను మానవైతిగా _ 
మే(టితురుమెల్లా జారె. మిక్కి లిరముణునితో 
._వాటపుసరసములు వద్దంటి6గా చెప్పి ॥* 


పూసినకుంకుముపూ(త ప్వలకల+ బేక్లైత్తె 
అసల బ్రాణేశ్వరు. నంటుకో౯గామ 
*. మేనుల ఐరవళము మీందమీ(ద చబ్బె నదె 
వాసల (శ్రీవేంక పేళు! వై కొవితే వంటింగా చెప్పి ౪ 62 


శృంగార సంకీర నలు 48 


సామంతిం 
అందరి కొక్క శే చాలు ఆండ్రకు మొగలకు 
ముంద పెత్తు వేర నీతో మోవనాడవలెనా ॥ పల్లవి ॥ 


వలపుల యీ(దియీ.ది వాసులకే లో.(గిలోంగి 
అలుకరే తవ్వితన్వి యై నవ్వి 
జఇెలంగేటివిరహివి చింత మాన్స నెజ(గవా 
చెలి నింతే నీకు నేను చెప్పిచూపవలెనా ॥ ఆంద ॥ 


బలిమై చేయి చాంచిచాంచి పంతాన మెయి దోచితోంచి 
పలుకా(€క(6 గందికంది భామల. బొంది 
కులుకుజాణ(డవు నాకోర్కి. దీర్చనెల(గవా 
ఇల నే జవ్వని నింతే ఇంతరట్టు వలెనా ॥ అంద ॥ 


పలుకులే చల్లిచల్లి పారిపారి మళ్లి మళ్లి 
*వలరాచపనులికే వయ్యాళ్శి వెళ్లి 
తలచి శ్రీవేంక పేళ తగ పన్ను గూడితివి 


వెలయు నీదేవి నింతే వే(డుకొనవలెనా ॥ అంద ॥ 68 
బౌళి. 
పసిండిచీరవా(డవు పాలుదచ్చితివిగాన ' 
పసిండి(బోలినది చేపళ్సైను నీకరము ॥ పల్లవి ॥ 


తొలుతనే చందురునితోడ( బుట్టుగనక 
పొలుపుం౫ందురుమోముపోలికై నది 
కళల చింతామణికందువచెల్లె లుగాన 
తళుకుమానికప్పదంతముల. "బోలినది . "*.పసి ॥ 


" 1. ఈ పాదములో ముందుమాదిరి అనుప్రాస కేకు 
౪౫ 22-5౯5 


క! 


(శ్రీతాశ్లపాక అన్నమాచార్యుల 
మంచి యెరావతముతో మగువ వై దోడుగాన 
ము.-చినకరిగమనేము( టోలినది 
పంచల బారిజాల పుభావపుసోదరిగాన 
యెంచ(గ చిగురు(బోలె నీకెపాదములు 


తామెరతొశైలలోన తగిలి తానుండు! గావ 
త్రామెరకన్నుల(టోలి తనరినది 
యీమేర విన్నిటా( జోలి ఇన్నిలకీణములతో 
నీమేన (శ్రీవేంకటే; నెలవై నిల్చివది 


గుజ్జరి 
ఆంటదాన నపుట తప్పా అంతేకాదా 
ఆటపాటలాయ బదు కంళలేకాదా 


'కొంగువట్టి తియ్యగాను గోరుదా€కి యిందరిలో 


అంగ మెల్లా6 బులకించె నంతేకాదా 
వుంగిటిగా మగనాలి కుండరాదా వూరిలోన 
అంగభంగాల:బెశ్రేవు అంతేకాదా 


మేరమీరి నగంగాను మీ(దమీంద6 కెక్కులెల్లా 
ఆరితేరి చెమరించె నంకేకాదా 
వూరకే వోయమ్మ నీకు వుడవయ్య వెజతుము 
ఆరవితాప మందించే వంతేకాదా 


. ఆకుమడిచి కొమ్మంటా ఆనవెళ్తే. వండనుండి 


ఆకడివారు చూచేరు అంతేకాదా 
చేకొని శ్రీవేంకటేః చేయిమీరి కూడితివి' 
ఆకెసుద్దులు చెప్పేవు అంతేకాదా 


శీగీఠగలఅడ రస్టలనజస్టై భాగమున రేక దుంథవరినద్ద." 


॥ పసి॥ 


*పసి॥ 64 


+ ఆ(ట | 


4 ఆట! 


4ఆ(ట॥ 65 





శృంగారసంకీ ర్తవలు కక్‌ 


కాందోది 


ఉండనుండ.( దరితీపు లొగరాయ!గా 
పండినవలపులెల్లా. బచ్చియాయగా ॥ పల్లవి ॥ 
బా ల. జ ళా 


వాలాయించి మాయింటికే వచ్చేనన్నవాండు నేండు 
లేలే ఆకెయింటి కే(గ లెస్సాయ(గా 
నాలినేసి నన్ను నింత నమ్మించి యిశై.-తాను 
తాలిమి€ ఐరాకు నేసీ(, దగవాయ(గా జ ఉండ ॥ 


యీరీతి నేనాడినట్టియేకత పుముచ్చటలు 
మేరతో నాకెక( జెప్పె మెచ్చాయంగా 
పారితెంచి తత్తరాన( బానుపుమీ(దికి వచ్చి 
జారువలపులు చల్లీ సంగతాయంగా జ ఉండ | 


నాకు లోనై యింతలోనే నగుతానే నన్ను€ గూడి 
ఆకెను నాతోనే తిట్టీ నరుదాయంగా 
పైకొని శ్రీవేంకటాాదిపతిగాన యీమాయలు 


జతోకతో6 దనే చెల్లు సోద్యమాయఃగా *జఉండ॥ (0 
రేకు 1212 లలిత 
ఏటికి వెరవనేల యిందుకు(గా నే నీకు 
సూటిగా తప్పక నీవు చూతువు గాక * పల్లవి ॥ 


చలము నీకు జెల్లితే సాదించ నాకు( జెల్లదా నీ 
*చలమి(వెలమి?) రాజ్యమేలితే ఏలుదు గాక 
బలిమి 'వీకు( జెల్లి తే పంతము నాకు జెల్లదా 
కులి కెంతగోపించిన కోపింతుగాక త ఏ(టి॥ 
1, ఈ పాదమున యతి భంగము. 


శీ6 శ్రీ కాళ్లపోక అన్నమాచార్యుల 


గుట్టు వీకింత చెల్లితే గుంపించ నాకు(6 జెల్లదా 1 
జట్టిగా( బగచాటితే చాటుదుగాక 
తిట్ల సీకు. జెల్లి తేను తెగువ నాకు( జెల్లదా 
పట్టి యెగ్గు నీవెంత్రై నా6 బట్టుదుగాక ౪4 ఏటి ॥ 


నయము ఏ వాడితేను నగ నాకు( జెల్లదా 
బయలుబందె వట్లితే ఐట్టుదు గాక 
(పియిమై శ్రీవేంక పేళ బెనంగి నన్ను( గూడితి 


(టియతో కళరే6ంచితే రేం;చువుగాక ॥1ఏంటి॥ 607 
ముఖారి 
కోపము గాదు తనతో గుట్టు దెలియకకాని 
ఫోపో యెక్కడిసుద్ది బూటకమా తాను ॥ పల్లవి ॥ 


మనసు దెలియంగాక మాటలు నాకొకదొడ్డా 
తవవంకనే మోనము తనరె నాకు 
అనగానే యెదిరికి నలుకై. తోంచె నిది 
పవిలేవిపని నాకు. బగవాడా తాను. ॥*కోప॥ 


నెలవు వినకేకాక చేంతలు నాకొకదొడ్డా 
చలము దనవంకనే జడిసీ నాకు 
యిల నిది నిందరికి నెగసక్కెమై తోంచీ 
వలవవి అట్టు గాక వాదువా(డా తాను ॥కోప ౪ 


కా/క లుండ(గా(గాక కాంగిలి నాకొకదొడ్డా 
పీకలు దనవరికనే వెలసీ నాకు 
యే/కట వాయ శ్రీవేంక టేకు! డిళ్లై నన్ను6 గూడె 
' మాంకునలె మెమటచె మాయకా.డా తొను *కోప॥ 60 


శృంగారసంకీ రృనలు 


.. బౌళి 
ఓయమ్మ నీలిబిడ్డం డోయమ్మ 
యీయెడ యళోద నీవెట్టు గంటివమ్మా 


గాలిగొ-పై తిరిగినగా మిడివా( వచోయమ్మ 
ఓ. 
గోలవతె నుండు.గావి కోడెకాండమ్మా 
తాలిమి యించుకాలేనీతరువరివా(డమ్మ 
ఆలరీండు నీబిడ్డం డదె బుద్దిచెస్ప్చరో 


కడరేవిసాహసాల గట్టు(టిఫవాయివాండమ్మ 
తడమారి ఇంఏరిలో తాట(గట్టమ్మ 
ముడికారితనముల మునిముచ్చువాండమ్మ 
బదిబడి నుద్రండపనులు మానుపవో 


శ్రీవేంకటా ద్రిమీ(ది నేంతలయేతులవాండు 
వావాత నుడుగులవడి రండు 
వేవేలు దూరినాను విడువకి మ..ఐ్యు నేలె 


వోవల మాతిప్పులెల్ల నోటుచుకొమ్మనవో 


దేసాళం 
చెల్లనిచేంతలు మీరు 'నేసేరుగాక 
'సగాలైతలు హరితోడ. గోసనాస యేంటికే 


బాలుని నవ్వకురమ్మ పాలదొంగ వీ(;డంటా 
యేలే మీతో పిన్నవా(డు ఇంతకోపునా 


“గేలి నేయకు రేయమ్మ గీరలు మెయి€ దీనెనంటా 


నీలవర్డం డిందునెల్లా నేర్చవచ్చెనా 


47 


౪1 పలవి ॥ 
లా 


॥ ఓయ 4 


॥$ఓయ॥. 


॥ ఓయ ॥ (09 


॥చెల ॥ 
లై యం 


1. తరువు అరి అని మతుజర్థతద్ధితము కొవచ్చు. 


శీ 


త్రీ తాళ్లపాక అన్నమాచార్యిల 


యేడుపించకు రేయమ్మ యొంగిలిము ద్దిచ్చేమంటా 
చూడ వీన్నవానితోడ సుద్దు లింతేలే 
ఆడుకోకురమ్మ సిగ్గు లందరివీ(, జూచెనంటా 
యీడుగానివారితోడ నెగ్గు లింత గలదా- 


చెక్కులు గిల్లకురమ్మ చేంతలెల్ల6 'జేసీవంటా 
.. పెగ్కూలు నేరుతుమంటా. చేలనేంటికే 


ఇచెల్ల ॥ 


యెక్కుడు ్రీవేంక'టేళశు( డిన్నిటా మిమ్మేలువాండు 


చక్క-నిబిడని 'నించ సాదించనే(టికే 


ఆహిరి 
ఎన్న(డు దానెజ(గము యింతదడ వీసతిని 
కన్నె నింత గిజిగిజిగా( దేతురా 


చెంపల కురులు జారె చెమట నిండా నూరె 


అంపలేవు. చెలి నింకా నలపిలేదా * 

ఇంపున దోమతెరలో నింత దడవునేసితి 

సొంపులమ మ్మీ మోము చూడనీరాదా 
*నిలువెల్ల( బులకించె విట్టాద్ప వి(చిగ్రమ్మి రే ౧ 

ఆలమి _పె€ జేయివేనే వాసోదమా 

నిలవులమేడమీ(ద నిన్ననెల్లా నుండితివి 

కలికిని మాఇంటిదా(3* రానీరాదా. 


కన్నుల విద్దుర దేరీ కందువ పయ్యద జారీ 
అన్నువ( దొడపై. బందే వది యేమయ్య 
పన్నిన్థశ్రీ వేంకటా(ద్రిపతి వింతి నురముపై 
వున్నతి నిడుకొంటివి వొద్ద నుండేమయ్యా 
1. ఈ పాదములో అమ్ముపాస పొటింవబడలేదు. 


1చెల్ల॥ 70 


4 ఎన్న 6 జ 


ణి ఎన్న & 


॥ ఎన్న(౫ 11 


శృంగారనంకీ ర్తనలు 49 
ఆహిరి 


చెప్పిపంప వింత యేలే చెలులచే సారెసారె 
యెప్పుడును తనబుద్ది కెదురాడలేనే 


॥ పల్ల వి ॥ 
తనతో నేం గోపగించి తనదిక్కు చూడకున్న 


సువిసి తా నున్నమేడ చూడకుండలేనే 
మనసిచ్చి తాను నేను మాటలాడకుండినా తా 
నవిపినచెలితో మాటాడకుండలేనే 


॥ చెప్పి ॥ 
కే ఆ కా 
కొంకి తన్నంట నేనని గొప్పవ ట్టు వెట్లుకొన్న 


ట్‌ 
అంకె దా(బిండేపరపు అంటకుండలేనే 
నంటుచేసి తనతో నే నవ్వుది నవ్వకుండినాను 


గెంటుందన మేనిపచ్చికి నవ్వకుండలేనే 


॥ చెప్పి ॥ 
సమరతి నలయక చలముదించకుండినా 


ఆ(అ ఫమరంగ. బరవళమందకుండలేనే 
తమలి (శ్రీవేంకటానది దేవు. డింత నేసి కూడె 
కొమెరవయనునసిగ్గులు మానలేనే ॥చెప్పి॥ 72 
రేకు 1218 అమరసింధు 
నవ్వువచ్చీ నిన్ను(జూచి నాకు నేండు।! యీ- 
రవ్వలు నీకే చెల్లు రాజసపుదేవుండా 


1 పల్ల వి॥ 
సతికుచములు మోవ సాముచేసినటువరె 


సతముగా మోచేవు శంఖచ[క్రములు 
మతకాన వేండుకొనేమార్గమున నున్నట్టు 
తతి నభయహస్తము తప్పవు నీ విపుడు ॥నవ్వు ॥. 
కే. ఈ చరణము 1, £ పాదము లొకటప్రాన, 8,4 పాదము లొకపానగా నడచినది. 
పాదము*కొంటె' అని,, £ వ పాదము 'అంటి' అవి యుండవచ్చునా? 


శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 

కామిని నలమిపశ్హేగతి అలవాటుగా 
యేమరవు కటిహ స్త మెంతైనా నీవు 
నేమమున ఆకెరాక నిక్కి చూచేమతకాన 


కోమలపునీకు నిల్వంగొలువులే ఇపుడు 


అంకె నుపరిసురత మలవాటు చెడకుండా 
వుంకువ శ్రీసతి మోచే వురమునను 
అంకపు్థ్రీ వేంక పేశ అంది మమ్ముగాచేటి- 
పొంకమున మన్ననచూపులు చల్లే విదిగో 


బౌళి 


1 చెల్లుబడిగలవాండు 'సేసినంతా( జెలెంగాక 
వొల్లనే రెండూ నడపి వొద్దనేమా నేము 


తస్పకచూచినవాండు తలవంచం దనకేలే 
అప్పుడే యెవ్వరై నా. దన్నాడేరా _ 
చెప్పితే గుజ్జనేవా(డు చేరి నవ్వ( దనకేలే 
తప్పులు నెగ్గులు వట్టి తన్ను సాల నేరా 


వేండుకొనేవాండు తాను వీరు త్తరములేలే 
నేండే తన కింతలో సీటువోయీనా 
ఆ(డువారిసాదించువా. డందరి€ దగులనేలే 


పోండిమి. దనగుణము బూమెల్ల నెజ(గదా . 


వొరుల టోదించువాండు వుప్పరాలెగయనేలే 
వోరిమైనగుణముతో' నుండరాదా 
సిరులమించినతాను (శ్రీ వేంకటాదద్రివాండు 
కర(గించి నమ్ను( గూడె కాదనంటొయ్యేనా 
1. ఇందు దకావకార సమన్వయము గలదు. 


॥ నవ్వు 1 


॥ నవ్వు ॥ 70 


॥ పలివి॥ 
ణా 


॥1 చెల్లు (| 


1 చెలు॥ 
ళా 


* చెల్లు ॥ 74 
ళా 


శృంగారనంకీ ర్తనలు 


లలిత 


' అంతకోపుదుమా నేము అవునే తాను. 
పంతమా నాతో నింత భళా తాను 





రెప్పలెత్తి నన్నుఃజూచె రేనులకే తలవంచెం 
న | 
నప్పటిని మగనాలి నిద్దో తాను 
తప్పక మోము గిరిపె తనలోనే తా నవ్వె 
ఇప్పుడే తా మానండుగా యెవ్వండే తాను ॥ అంత ॥ 


వచ్చీవచ్చి వేండుకొనీ వద్దం పే( గోపగించీ 
అచ్చలము నాతోనేల అప్పటి దాను 
రచ్చల నెమ్మెలు చూపి రాజనంటా బచ్చిసేసీ 
యెచ్చుకుందు తనకు నా కేడకేదే తాను ॥ అంత 4 


బుద్దులు చెప్ప€గ వచ్చి పూఃచినవాకిళ్లు దాటి 
అద్దమ రేతిరికాడ నాయంగా తాను 
దిద్దుచు (శ్రీవేంకట్టాది దేవుండు నన్నిటు గూడె 
వొద్ద నుండి ఇంత సేయ 'నోపునా తాను 4 అంత *॥ 70 


శ్రీరాగం 


కోప మింతలో నేలే యెదురెదురనే వుండి కొసరినా గొంతగాక 

పైపైనే వున్నాండు చెయిపట్టి తియ్య(గదే పంతగాండుగదె నీకం పెను 
॥ పల్లవి (1 

మె శ్రనిమా(పేలాడేవే అతనితో మేకులై నా గొంతగాక 

పొత్త లేకుండి తేనే అతనికి నీకు. బండీ డి హోల్ల వోయనా వలపు 

చి శ్రమేల చిన్న(టోయేవే ప్రైపడి చెనకిన( 'సొంతంాక 

హా _త్తీ యాడనుందె(గాని త్‌మీయెల్ల నీపెనే అతనికి నీకం చెను కోప! 





1. వర్వవామనదబహఃళమై  విషయవాచకనడములు కొరవడీయున్నందున ఈ- 
పాటలోవిఅనలుభానము నున్పష్టమగుటి లేదు,దశాకతార (వ్రస్తాననయ్న గలదు, 


52 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సారెసారెనేల మొక్కేవే యాతని సాదించినా. గొంతగాక 
తారి చూడకుండితే నిమిషములోననే తతిదప్పీనా వయసు 
నేరమేల యెంచుకొనేవే పతివద్ద నిండుకున్నా6 గొంతగాక 
కేరికేరి నవ్వెంగాని అత(డు దగ్గరితే కిందుపడు నీకంటెను ॥కోప॥ 


సిగ్గన నీవేల కొంకేవే గోరకొన౦ జిమ్మినా(. గొంతగాక 
వొగ్గి కొంగిలించితేనే ఆతనినీసంది వుడివోయనా చలము 
యెగ్గులేల యి(క6 బ ఫ్రేనే(వే ?) (శ్రీవేంక పేశ్వరు. డిదె కూడెను 
లు 
అగ్గపు సీమోవి గంటి నేనె నింతేకాని గుట్టు ఆతనికి నీకం పెను ॥కోప॥?6 


సాళంగం 
ఇదివో సుద్దులు యీ రేపల్లెను 
కదిసి యిందరివీ(. గై కొనవయ్యా ॥ పల్లవి ॥ 


పలచని రెప్పల బగటులు నెరపుచు 
సొలసి నిన్నాకతె చూచెనటా 
శసకులగోళ్ల దండె మీ(టి యదె 
పలికి నిన్నాకతె పాడెనటా ౧ ఇది ॥ 


చనవులు నెరపుచు సన్న సేయుచును 
నమపున నొక్కతె నవ్వెనటా 
'ఇనకి యొకతె యదె చిగురుగేదంగుల 
వెనకనుండి నిను వేనెనటా ॥ ఇది ॥ 


అదన నీవు నన్నలమిపట్టంగా 
కొదలి యొకతె గని గొణంగెనటా 
యెదురనె (శ్రీవేంక పేక యొకతె సీ 
ఇెదరినయలకలు చెరిగనటా జఇది॥ 77 


శృంగారవంకీ ర్తినలు 


వొడి 
తానే తడవిన తడవేంగా క6క 
రానీవే తతీ రఈ(రంితింక నేలా 


నవ్వనిపతితో నవ్వంగంటోతే 
యెవ్వరికైనా యింపొనా 
పువ్వులవాసన పూంపల మొగ్గల 
రవ్వగ వెదకిన రచనల. గలదా 


పలుకనిపతితో పలుక(6గ6టోతే 
చలమున మతికిని చవులౌనా 
లలి నామనికాలపుకోవిలగమి 
నలుగడ లెపుడై నా( బలికీనా 


మోహపుపతితో మొరంగు చూపితే 
ఆహా పుచితము లవి యవునా 
యీహల (శ్రీవేంక పేశుండు గూడెను. 
వూహాజక్కవల కుదయమెకాదా 


రేకు 1214 శంకరాభరణం 


చేతులారా( జే/తలేల చెల్లదిఃకను 
నాతి యెవ్వతో తన్ను నవ్వు(బాటుచే నెను 


మాటాడకుమనవే మాణిక్యాలు హ్తోవి రాలీ- 
నా(టది యెవ్వతో తన్ను నంత దేనెను 
నాంటంజూడకుమనవే నవ్వుముత్యా లవె రాలి 
గాంటాన నెవ్వతో తన్న6 గడు రట్టాచేనెను 


న! 


॥పలవి'॥ 


'తానే॥ 


*లానే॥ 


॥తానేః 76 


4 పల్తవి ॥ 
ఉ 


| చేతు* 


ర్‌4 


ఫ్రీ తాళ్లపాక అన్న మాచార్యిల 


అడుగిడకుమనవే ఆంటినగందాలు లాలీ 
పడంతి యెవ్వతో తన్ను6 బచ్చిచేసెను 
కడు మొక్కకుమనవే కామునిఅమ్ములు రాలీ 
- చిడుముడి యెవ్వతో నేసవెైైం దనరు 


అంగ మంటకుమనవే ఆయపుంగళలు 'రే6గి- 
నంగన యెవ్వతో తన్ను నలవరచె 
ఇంగితాన శ్రీవేంక పేక. డిళె, నన్ను6 గూడె 
ల్‌ 
సంగతాయ నితరాలు చాలించుమనవె 


నాిమంతం 
సీవంటివారమే నేము నింతక తొల్లి 
లేవమ్మ అందుకేమి లెస్సాయనమ్మా 


వఠఅపు సిగ్గెణంగదు వడి నెట్టివారిక్రె న్నా" 
కలిమి నెనకముందు శానరామ 
బభిమి తగవెంచదు సెపె నిందరికి నో- 
సా రులా 
వెల(ది నీతలనే వే(గెనటవమ్మా 


వయను వెరపెంచుళా వాసులే యెక్కించుంగాక 
బయకారికపటము బొనలెంచునా 
నయగారిగర్వము వినయమెంచునా యీ- 
క్రీయలెల్ల నీతలనే కెరలి వచ్చెనకే 


రతి యలయికెంచునా రారా(పుచేసుగాక 
యితవై నచుట్టరిక మెగ్గులెంచునా 
సతిరో ్రీవేంకపేకుసరున( గూడి నా- 
" మతి దక్కగొంటివి, నీమననెల్ల వచ్చెనా 


॥ చేతు ॥ 


॥ చేతు॥ 70 


॥ నీవం ॥ 


॥ నీవం ॥ 


॥నీవం * 60 


శృంగారసంకి ర్తినలు 


తెలుంగుంగాంటోది 
బొంగాదనలే మంతటినిను నీటు 
దా€గిననీవలపైన తల(పించదుగా 


నిలువున6 గరంగి నివ్వెరగంది 
నెలంత వుస్సురనీ సీకుంగానే 
తలంచవు తొంకవు దగ్గరిరా విటు 
సెలుచుమరు(డై నా6 బెరరేంచండుగా 


చెమటల. దోగి చింతల మునిగి 
తమకము మీ6దెత్తె. దరుణి నీకే 
'తెమలవు తెరలవు దిష్టించిచూడవు 
ఉమళివయసులై న చవిపుట్టించదుగా 


యెదురుగ నేతెంచి నెడమాటలాడించి 
కదిసి నిన్నింతలోనే కాంగిలించీ 
చెదరవు బెదరవు (శ్రీవేంక కేశ యీకె 
పొదిగినకూటమెనా పోది నేయదుగా 


పరాళి 


చాలు(జాలుననవే జాణతనాలు 


కోలుముందాయ. బఐబనులు కొస రింకానే(టికే 


చిగురుంజేంతలు గొన్ని చే(/గలచే(తలు గొన్ని 


నగుతా రెండూ. నాతో నడపనేల 


ర్‌స్‌ 


4వొంగా 4 


| బాంగా ॥ 


1 బొంగా॥ 8! 


మొగములో. గానరాదా మోహము తనకు నాపై 


వొగరులపులుసులవొట్టు లింకానేంటి'కే 


॥చాలు॥ 


ర్‌8 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెచ్చినమాటలు గొన్ని వేవవిమాటలు గొన్ని 

1లి(అ గచ్చముగా నాతో నాడీనేలే 

ముచ్చటనే కానరాదా ముంచినతననిజము 

నచ్చుకొట్టి నాతో నవ్వు లింకానే6టికే, ॥ చాలు ౪ 
* పూంచినసిగ్గులు గొన్ని పువ్వక సిగ్గులు గొన్ని 

యేంచి నాకాంగిటిలోన యేల చన్లీనే 

యీచోయ శ్రీ వేంక టేశు( డింత నేసి నన్ను( గూడె 


చూచిచూచి నన్నేల చొక్కులఃబెట్టీనే 4 చాలు॥ 82 
మాళవిగొళ 
కొంత నిలుప(గరాదు కొంచేవు వొక్కమారే 
యి((యిం 7)తా దీరిన మరి యమేమిసేసే ॥ పల్లవి ॥ 


కొప్పు వీడినదా(కౌ కుచము లదరుదా.కా 
యిప్పుడే అంత నీవు యేలనవ్వేవే 
'రెప్పలణ(చినదా(కా "రేవులు రేవులుగాను 
అప్పటి. దప్పక నన్ను అదేల చూచేవే 1 కొంత ॥ 


'పెదవు లెండినదా6కా చెదరేయేలు(గుదా€కా 
_ మదముదొల(5క నేల మా(టలాడేవే 
నిదుర ముంచినదా€కా నివ్వెరగందినదా(కా 
సదమదమై యేల సరసమాడేవే ౪ కొంత ॥ 


నిండా. జఇజమరించుదా€కా నిట్టూర్పు రేంగినదా(కా 
అండనే రతులనేల అలఇంచేవే . 
పండినథశ్రీ వేంకటాదద్రిపతి నేనే కూడితిని 
సండేమంచ మెక్కేదా(కా పదరనేమిటికే ॥ కొంత ॥ 88 


1. ఈ పాదములో “లి-.డీ” లకు యళిగాబోలు. “లిచ్చము' న కర్ణము మృగ్యము* 
&, ఈ “పూంచు” లో అరనున్న చింత్యము. 


శృంగారసంకిర్తినలు 


శుదవసంతం 
థి 


దంటమనసుగలతనకే మే వెను 
వెంట నబల( గన వెరచీం(చేం)గాక 


మరు గురుండట తా మరువిరిశరములు 
ధర దను నేంచవు తనకేమే 
విరులే కోయుచు వేయుచు ముదిచేటి. 
తరుణులముగనక తడవీ(గాక 


వెడళశిబావట వెన్నెలయెండలు 
తడవవు తను ని€క6 దనకేమే 
జదడియుచు మోముల చందురుగెలిచేటి 
పడ(తులముగనక పరచ్సీంగాక 


యే(కట వాయుజు నేలెంగనక తను6. 
దా(కదు వాయువు దనకేమే 
కౌ౭కదేర (శ్రీ వేంకటపతి తా నన్నేజె 
'వేంకపుగిరికుచ6గన విసరీంగాక 


రేకు 1215 కేదారగొళ 


ఎగ్గానో తప్పొనో యేమీననంగ(జాల 
అగ్గలపునీచి శ మానతియ్యవయ్యా 


అంటుదునో అంటవద్దో ఆయము సో(కెననేవో 


వెంట వత్తునో వద్దో వెంగెమనేవో 


ర్‌ 


“౫పలవి ॥ 
భు 


1 దంట 1 


“దంట ॥ 


॥ దంట ॥ 84 


జ౮(జంఖ) మై వుందునో వద్దో సారె నమ్మలేవ(నళనేవో 


ఐంట((టు)పంకాలింక నేల పలుకంగదయ్యా 


“| ఎగొ 4 
గ 


లగ 


(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆడుదునో ఆడి పద్దో ఆజడి'..సెననేవో 
“వీడెమిత్తునో వద్దో వేసటనేవో 
కూడంజింతింతునో వద్దో గుట్టు నేం గనేననేవో 
యీడనే నీగుణ మింతా నెటింగించవయ్యా 


పక్కకు వత్తునో వద్దో బాసదప్పించెననేవో 
మొక్కుదునో వద్దో సీవే ముంచేవ(న?)నేవో 
పక్కన శ్రీ వేంకపేళ పెపెనే కూడితివి 
అక్కున నుందాన బుద్దు లానతియ్యవయ్యా 


వరాళి 
నిద్దిరించ( బొద్దులేదు నిన్ను( దలంచనేపటె' 
ది ౧ య 
సుద్దులనీగుణములసో ద్యాలవల్లను 
౧ దా 
చిత్తము చంచలమంది చిందువందుగా నేప'బై 
ది త్రి నీమీ/( దంజేసినఫలమునను 
యెత్తినశిరసుతో నీకెదురుచూడనే పశ్లై 
హత్తిననీవు వచ్చేవనేయాసలాసలను 


వొడలెల్ల ( జెమరించి వుస్సురననే పై 
యెడమాట లాడించేఇందువంకనే 
ఆడియు(గన్నీటితో జాలింబడనేపట్టై 
తడతా6కు(గోరికలతమకానను 


మిక్కిలిపరవశాన మేను మణవంగంబట్టె 
పిక్కటిల్లునీకా (గిటివిగువుననే 
గక్కన (శ్రీ, వేంకటేశ చెక్కులు మూయనేప బై 
'యిక్కువల సీవు నే నేయీచే(తవల్ల ను 


1 ఎగొ॥ 85 
ళం 


॥ పలవి॥ 
గొ 


॥ నిది ॥ 
"నో 


॥ నిది ॥ 
౧ 


॥విదిః86 
ది 


శృంగారనంకి రృనలు 


* ఆకిరాభరిణం 
రిమణు(ఉట రమణీనట రతుఐ స ఎళిగేనా 
తిమి నే( జూచిత(గాక ఉగ్గరందిడవా 


వెగటుగా( బిలిచీని వేగిరంచేరే ౩6న_ 
పగటు చూచితి(గాక పలుక(దదివా 


మిగుల నను+ బైకొసీ మీ6దమీ(5గ 'నేండు తిన... 


బిగువు చూచితి. గాక పెన(గ(దడవా 


చెనకుచును సరసములే చిమ్మీసీ సారె. దన- 
ననుపు చూచితి(గాక నవ్వ(దిడవా 
అనువుగా నా కిచ్చలాడీ నిదేల తస- 
చనవు చూచితింగాక సతముగా( దడవా 


గొణంగుచును సన్న వేసి కొసరి 'మొక్కీని అన. 
గుణము చూచితి(గాక కూడ(దగవా 
అణ(గ కిటు (శ్రీ వేంకటాధిపుండు గూడె నను 
గణన కెక్కితి.గాకి కర6గంగ(దడవా 


ఖీ రాగం 
చాలదా దంపతులకు జన్మసాఫల్య మిది 
యీలాగు నీనేరుపులే యెందూ. దలతురా 


పరపువై6 ఐవళించి పచ్చిగానే విన్ను( గూడి 
సరుప మోమ్సులు చూచి సారెకు నవ్వి 
సరుగ గెమ్మోవితీపు చవిచూచిచూచీ అందు 


గురుతులు నేసినఇక్కువలే తల(తురా 
౪0% 2.౯4 


60 


రమ ॥ 


*౦మ॥ 


;రమ॥ 8? 


4 చాల 


(4 


శ్రీ శాల్లవార అన్నమాచార్యుల 


పొంచి తాంగమంచముసై బవొలంఈ అమలవారు 
చుంచుల నంచుకొనుచు బొక్కిచొక్కి 
అంచె( బచ్చిమాటలాడి ఆంతలోనే కళలంటి 
కొంచక చొక్కించినదె కోరి తల(తురా 


సింగారపు(దో(ంటలోన శ్రీ వేంక పేళ నీవు 
చెంగటనే వన్ను( గూడి చెప్కనొక్కి 
పొంగేటిరతులలోన బుసకొట్టిబుపకొట్టి 
అంగములే చెమరించేఆస లీడ( దల(తురా 


పొడి 


' సుదళులు లేరే సపోబనము నేయ 
పొదలి మరుగురుఃడు పొడ మెను వాండె 


(శావణబహుళాష్టమి యిదినో 
ఆవల జంద్రోదయం బదివో 
యీవేళ నడురే యిప్పుడే రోహణి 
దేవకి కొడుక గనె దేవుండు వీండె 


సరి వసుదేపునిసంతోష మదివో. 
మరులుగొల్ప్బేహరిమా యదివో 
విరివెను కాంతులవెలు( గదివో 
పురుషోత్తముండె పుష్టైను వీండె 
నాలుగుచేతులు నలి వివివో 
_ మేలిమిసొమ్ములమెజుఃగు లవె 
యీలీల (శ్రీవేంక పేశ్వరుండు మనం 
పాల జనించెను బాలుడు వీండె 
1. ఇది అధ్యాత్మకీర్తనలలో నుండదగినకి, 


* చొల॥ 


4 చాలః॥ 88 


॥ పల్లవి * 
ణా 


సుద ॥ 


॥సద్‌ ॥ 


*సుద॥ 80 


శృంగారసంకీ ర్గనలు 61 


తెలు6గు( గాంటోది 
జవ్వనవనములనందడి( బెనగొనవి 
దవ్వుగణ జూడక తగులవయ్యా ॥ పల్లవి ॥ 


చెక్కిటి చేతనే చింఠలచిగు రమ్మీ 
పొక్కుచు నీయెదుట బోయతి 
ముక్కు. వై వేలనే మోవిపండ్లమ్మీ 
అక్కరతో నీ వడుగవయ్యా ॥* బవ్వ॥ 


కాయప్ప(గా(కల6 గలగూరమ్మీ 

పోయిన. టోకిటు టోయతి 

పాయపువెరగుల '*'పచ్చిగొంటు లమ్మీ 

చేయార(గ వెలనేయవయ్యా * బవ్వ ॥ 
కసరుల నానాగరబులు నమ్మీ 

పొస(గ నీకొంగిట బోయతి 

కసుగందనినను(గవ వెలంగలు నీ= 


వసము శ్రీవేంక కేశ్వర కొనవయ్యా క జివ్వ ॥ 00 
రేకు 1216 శ్రీరాగం 
తనకు నాకు ఐనులు తారుకాణించక తీర. 
దెనలేనివొడ(బాట్లు యింకనేమి చెప్పేరే * పల్లవి ॥ 


మనసులోకోవ మెల్ల మాటలాశక్టితీరదు 
తనువుపై వనలెల్ల ఈగం గూడక తీరదు 
అనుమానీంచినచోట ఆనవెట్టక తీరదు 
యెనలేనితనసుద్దు ఈకనేమి చెప్పేరే జతన ॥ 


తననన నత తతత వునన నో యలాలునటాయ లావాలా. 
1. శటోలిక్క *ోపోకలతోడిసామ్యుమును బొందకయిన్న'”' కళొపూ, అ, ౧. 
వద్యమును శలపించుచున్నది. 'పెరిగినతర్వాత వెలంగలు కాటోలు, 


62 ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 
సరిబేసిపంతాలు ::గడించక తీరదు 
' మరుతంశ్రములమెండు మతి చొక్కక తీరదు 
సరుగి మో౭చినచోట సాదించక తీరదు 
యెరవు లాతనిగుణా లి€కనేమి చెప్పేరే ఇతన॥ 
కొసరి దూరేచోటకు _స్తరించక తీరదు 


పొస(గినరతి వేళ బుజ్జగించక తీరదు 
అసుడ్రె థీ వేంక పేట్‌, డంత నేపి నన్ను( గూడె 


యెసగ నాతవి చేంత లి(5నేమి చెప్పేరే ॥4తన॥।€! 
ధన్నాసీ 
గాడి దె గూయకుండ( గంసుండెజ(గరుండ 
వేడుక వసుదేవునకు విన్నవించరో ॥ పల్లవి ౫ 


దేవతలు ఇయవెట్ట దేవకి గర్భమునందు. 
యీ వేళ నేనుగవీడ్డం డి దె జనించె 
పూపులవాన గురివె భూభారమెల్ల( దీరె 
వేవేగ నొజ్జళ్లు వేళ చూడరో _ ॥ గొడి ॥ 


అద్దమరాతిరికాడ నటు చంరదోదయముతో 
“ వొద్దికం గృష్టుండు వుకై నోచెలులాల 
నుద్దలెల్ల 4 జెప్పంజొచ్చెం జూపె నాల్లుచేతు లవె 
పొదున | సోబన మిప్టె పొలంతులు పేయరో ఈగొడి॥ 


సంకు(జ్మకములు వట్టి సాదుల విందరి. గావ 
తెంకినే శ్రీవేంకటాద్రి దేవుండు వువై 
కొంకు(ఐబమలెల్లా( దేరె కోరి శొష్టేలం బెట్టరే 
లంకె విలభ(ద్రుతోడ లలనలు వెంచరో ఇజగొడిః 02 


1.. ఈ పాట వాత్సల్యము నకు వలిక. ఇవి అధ్యాళ్మ తంలో మండదగినది- 


2. ఒడ్డలు, కొడన్లణవలె యూకద్దిమువై .వమాన్తబహవచనము మరల- 
మంచుట వింక్‌, 


శృంగారసంకీర్హ వలు 48 


నంకరాభరణం 
ఓయమ్మ శ్రీవిభు. డోయమ్మ 
కాయము నే గరంగితే కొంక చర్తీనే * పల్యవి ॥ 


యెజ(గమమ్మ నే నెవ్వరుంటా నావెనక 
తెజవ( జూచితినంటా( దిట్లాడీని 
మఅచితినమ్మ నే మాయపు(()చనసుదులు 
గుఅిగా నవ్వితినంటా౯ గొంగువట్టీని ॥ఓయ ॥ 


తల(ంచనమ్మ నేండు తా నాకు భొంచినట్లి(టొంచీనంటా?) 
కులికి మాటాడితేనే గోర నొకీ_ని 
తెలియనమ్మ తా దింగి యింత సేసేది' 
తలదువ్వి ముడిచితే తగులనాతీని ॥ఓయ ॥ 


శడవనమ్మ నేను దగ్గరి (శ్రీవేంక కేకు- 


కెడమిచ్చితే నొద్ద యిఖై పండీని 
తొడరమమ్మ తానే తొడికి కాంగిటం గూడి 


బడలి నే నుండితేనే పంతమిచీ,ని 1ఓయ ॥ 80 
ముథారి 
దయగలవా(డవు రిప్పనిజాణండవు 
వియములజగడాలు పెంతుం. నీవు ॥ పల్లవి ॥ 


కన్నుగీ(టినవా(డపు క్రై కోక నుండనేల 
చిన్న(/బోయీ. జెలి నింత సేతురా నీవు 
వెన్నెలరేకులవలె వెదచల్లెం జూపు నీపై 
చిన్నదాన నేంచ నింత చెల్లునో నీకు దయ ॥ 


84 


(శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కాల(' జిమ్మినవాండవు కడకు రమ్మననేలే 
యీలేమ సిగ్గువడీ_నింతకోపునా 
రాలేటిపుప్పొడివలె రాలిచీ ముద్దుమాటలు 
గోల నింతి నేసేది గుణమా నీకు 


చేయి వేసినవాండవు చిత్రము పరాకేల 
యీయింతి విను నవ్వీ నిట్టిదా(6డా?) నీవు 
చాయల శ్రీవేంక కేళ సతి నిపై కూడితివి 
పాయపుమగువతోడ( బంతమా నీకు 


సాళంగనాట 


ఆలనట మగ(6డట అవు(గాము లిందునేల 
తాలిమితో నే నుండే తరియైనదా(కను 


ఆయలేవే చాలయ౮జాలు అప్పటి. గొసరనేల 
చాయల నే బిలిచితే చనుదెంచీనా 
వోయమ్మ కలి వోయ నుట్లిదిక్కు చూడనేల 
సేయనీవే తనచేంత. చెల్షియయందా(కను 


పోపోవె తనతోడి(డ?) పురుండు వెట్టుకోనేల 
దొపుల జిల్లరపొందు తా మానీనా 
"మాపుదాకా డాలు 'దింటా మలిగం, గ్లేరనేల 
తీపుల దాః బడనీవే తెలిసినందా(కను 


చాలులేవే తనతోడ సారెసారె వాదులేల 
వోలి( దారుకాణించితే నొడ(బడీనా 
గాలిగలప్పుడే తూర్పుగాక (శ్రీ వేంకటపతి 
యేలి నన్ను( గూడె నే విరవై నదాంకను 


*జదయ ॥ 


జదయ॥। 04 


1 ఆలి ॥ 


॥ అల 1 


॥* అల॥ $5 


శృంగారనంకీ ర్తపలు 


మంగళకౌసిక 
1 ఆడరో పాడరో అప్ప(ప్పణరోగణము 
వీడెము లిందరో పిభవము నేండు 


కమలారమణునికల్నా*నునకు 
తమినదె గకుడద మెనంగె 
తెమలుచు _మోనెసు దివ్యదుందుభులు 
గమనించరో దివి(గలదేవధలు 


వెలయ!(గ లక్ష్మీవిభువిపెండ్తికిని. 
బలసి అంకురార్పణ దుదివో 
కలగొన నిచ్చేరు గంధాక్షత లవె 
చెలంగి క్రైకొనరో శ్రీ వైష్ణవులు 


బడి (శ్రీ వేంకటపతికి శ్రీ సతికి 
అడరినతల6బా లడినిదె 
నడచీ( బరుషలు నానాముఖముల 
ముడుపులు చదువరొ ముయిగా నరులు 


రేకు 1217 ముఖారి 


కందుగుందు నందరికి( గలిగినదీ 
అందులకే యలిగితే నంతలో నేమాయనే 


నెలంతి నీమొగము వెన్నెలగాయం బొరుగున 
అలరుందురుము చీక బదె చల్లీని 
వలచినరమణుండు వడి నీతో నొకమాఃటు 
అలిగి మాటాడకువ్న నందు కేనూయనే 


1. ఇది అధ్యాత్మ కీ ర్తనలలొ నుండదగినది. 
త్‌. 


1పల్తవి ॥ 
మ! 


॥ ఆడ ॥ 


* అడ్‌ ॥ 


౫ ఆడ ॥ 86 


జపల్ప్వవి॥ 
లా 


* కందు ॥ 


608 ట్రీ శాళ్షపాక అన్నమాచార్యుల 


మిక్కిలి వీమనసిది మెత్తనై తే బొరుగున 
+ అాలీర..... 
గక్క-న€ జను(గొండలి గట్లాయను 
చక్కనినీరమణుండు సరుస నిన్నాకమాటు 
ఇక్కువన గోర నంటితే నిందు కేమాయినే ౪ కందు ॥ 


నడపుల నేనుగలు నటిఇంచ€ బొరుగున 
నడుమ సింహము నీకు నటించీ నదె 
అడరి శ్రీ వేంక'పేశుం డటు గాదు నివు. దాను 
కొడి. జంగద్రుండు(గల్వలె కూడినమోమాయనే 1 5.దుః0? 


నైరవి 
' కొంగువట్టి కంఠ నీవు గొల్లటోయి(డా 
కుంగర్‌ నీకు మొక్కేము గొల్లటోయిండా ॥ పల్లవి ॥ 


పొలసుమాటలగొల్లటోయి(డా నీఎ 
కొలము దా(చకువోయి గొల్లటోయిండా 
పొలము మేపకు గొల్లటోయిండా 
కొలువుకంబముచాటుగొల్లటో యిండా * కొంగు | 


పొడవాటికాళ(ళ్ల?)గొల్లటోయిండా 
గొడవలు మానవోఇ గొల్లపోయిండా 
పొడలమెకముగొల్లదోయి(డా 


గొడగె _త్తియాల+గాచేగొల్ల టోయిండా ॥ కొంగు ॥ 
బుద్దులగొల(లఫవుగొల్ల టోయిండా 

అకాద్రిలేనిదాంటులగొల్ల బోయిండా 

మద్దుల శ్రీ వేంకటాద్రి మందబోఇడా నీకు 

"గుద్దే బొదాలు నే గొల్లటోఇండా ॥ కొంగు ౫ 38 


1. ఇందు . దళావతారసమన్వయము గలదు. ఈ'పాటలో  మూడవచరణము' 
మూడవపాదమునందుతన్న కవవర్గలతో నే యతినిర్వహణము జరిగినది. 


_శృంగారనంకీ ర్తవలు 67 


గుండ(క్రియ 

ఇది దా నెజ(గ(డా ఇంపులనారమణు(డు 

హృదయమే యెబుంగును యెందీచెప్పేదేమే ॥ పల్లవి 
1ద్రవ్వు విచారింతురా తమ్మువలసినవారు 

యెవ్వల ను*డినాల గూడనెంతుయటగాక 
దవ్వుల సూక్యునికి థిరణి దామరలకు 

యెవ్వర్రైనా( దొందు ససి యెనఇంచిరా ॥ ఇది ॥ 
& వెనకముం దెంతురా వెక్క.సపుపొందువారు 

యెనలేనిసాహ 'ము లెంతురుగార 

వినువీథి( జ(మండుండ వెస ఎ౦ద్రకాంతము_ 

అెనసీ కర(6గుమని యెవ్వరె నాం జెప్పిరా జ ఇది ॥ 
చాకరి నడుగుదుగా వుల్ల్వములు గలనసితే 

వొకటై రతుల( గూడిపుందురుగా క 

ప్రకటించి శ్రీ వేంకటపతి దాన నచ్ను. గూడె 


సకలము లొలోనె సంతమొటగాక ॥ ఇది ॥ 99 
కాంటోది 
ఎగ్గో తప్పోకాని యివినో మాచే(తలు 
అగ్గపురమణు(డ నే మంతేసి యెజ(గము + పల్లవి ॥ 


నీవు నన్ను మన్నించ.గా నిన్ను6 గొసరితి(గాక 
వేవేగ( బనిలేదంజే వేగ్తరించేనా , 
తాపివసంతము రా(గా( గోవిల గూనె(గాక 
__ వావాతా నారుశఐలు వాయెత్తినా ః 4 ఎగ్గ్‌' జి 
1, 2 చరణములిలో వరువగా, “వికనతి పా వతంగప్యోతయే పుండలీకం; (రత 
ఏ హిమరళ్యావుడ్ధ తే చర్చదకొంత ;” అనేభనభూతి గుర్తుకు వస్తాడు. 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నుల నీవు చూశంగం గాంకల. గోరితింగాం, 
యెన్నిక సీ వెందోపు: పే నింత వేండేనా 
వెన్నెలకు. ఒకోరిము వేడుకపడెంగాం 
వన్నెల యెండగాయఃగ వచ్చి అలయెత్తె నా 


ఆయము నీ వంటంగాను ఇళ్లై నేం గూడితింగాక 
బాయిట నల్లంత ంటే పైకొనే = 
వేయైన శ్రీ వేంక'టే5 విరులక. దుమ్ముదలు 
(మోయు.గాక చఇగురులమూ(కలకు _(మోసునా 


ఆహిరి 
చెలులాల వానిసుది చెప్పకురే 'నాతోడ 
పలుకులవెంగ మేల గ మేలుగాక 


మనసురానిచోటికి మంతనాలు. గొన్నా 
మెనకులవాదులై న మేలుగాక 
చనవులేవిచోటికి సరసాలు గొన్నా 
మునకొన్నఆవ్వలిమోములు మేలుగాక 


గుజుతుమలచినచో 'కూటువమొక్షు ల గొన్నా 
మెజయనితెరమాపే మేయగాక 
జటయుచుండేటిచోట చనవులుచూ పేవీ/ గొన్నా 
కుణకులదీరములగుట్టు మేలుగాక 


చిత్తణకేలిచోటమ సిగ్గులును. గొన్నా 
యొత్తిన దేహ మొప్పించు పెక్కువగాక 


హత్తిన(శ్రీ వేంక కేళు! డాదరించి నన్ను( గూడె 


కొత్తగా నన్నియు నియ్యకొంట మేలుగాక 


॥ ఎగ్లో ॥ 


1 ఎడగ్గో 4 100 


చెలు॥! 


ఇచెలు॥ 101 


శృంగారనలకీర్త నలు 


కుద్దవసంతం, 
శ్రాన' నేనట తడవేలే 
పూవికె చెల్లెను బుద్దు లింశేలే 


నలుగడ నాతో నవ్వెడివాండట 
మలసి చెక్కుచెయిమణ గేలే 
చిలుకులగోళ్ల( జెన్‌ కేటివాండట 
_వెలుపలిలోపలివెలితేలే 


సూటిగ నాదెస చూచినవా(డట 
చీటికిమాటికి సిగ్గేలే 
వీటికి. దా విటు విచ్చేసినాండట 
నీటున వాకిట నిలువ(గనేలే 


గుట్టున సమరతి. గూడీనవాండట 
పట్టి వూర్చు లణ(పంగనేలే 
యిస్టె (బీ వేంకపేశుండు నాపయి. 
బెట్టినశాసట పెనంగంగనేలే 


రేకు 1218 కాంటోది 


వెలి(దో(చే దొకటి వేసము నీలో నొకటి 
చలివాయ రమణువిచనపవు చేకొనవే 


గక్కన నవ్వేవుగాని కన్నుల కెంపులు వోవు 
ఇక్కడ నలుక దీరు పెట్టు నమ్మేది 
విక్కముమాటలాడేవు విట్టూర్చు లణంగవు 
చక్కనిపతికి నీకు సంతన మెట్లాయనే 


4పల్తవి* 
ల. (| 


1 తొన* 


౫ తాన ॥ 


*ఠాన ॥ 102 


ఇ వెలి ౫ 


70 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పొంచి వీడెమిచ్చేవు బొమ్మముళ్లు నున్నవవె' 
ళం 
యెంచంగ మీమచ్చరము లెట్టు దీరెనే , 
మంచమెక్కి వుందానపవు మానవు నివ్వెరగులు 
వంచించ కిద్దరిలోన వాదు లెట్లు దీరెనే *॥ వెలి ॥ 


కాంగిట వించే వతని గాంకం మేన నున్నవి 
ఆగినచేంత లింకా నవి యే.టివే. 
చే/గదేరం గూడితివి శ్రీవేంక పేజు నిప్దె 
నా(గువారె మీగుణాలు నమ్మనెట్టువచ్చునే ॥ వెలి.* [108 


బౌళి 


తననేరుచుబుద్ది తానే యెజుంగుంగాక 
అవనీ యనిపించుకొను టంగ నాకు జెల్లునా ॥ పల్లని / 


కప్పురపునోటిమా పే కడునిం(నం?) పైవుండు, గాక 
చప్పవిమానోరిమాట చవులయ్యినా 
యెప్పటిమోహపుకాంత యేమనినా విను(గాక 
అప్పనమై వున్నదాన నంత నాకు6 జెల్లునా ॥తన॥ 


వుంగరపువేలిసన్న లోడంబాటై వుం(ఏంగాక 
సంగడి మాచేసన్న సంగతియౌనా 
చెంగట నాకె యేపచ్చిసేసినా నమరుఃగాక 
అంగము నే గోర నంట నంత నాకు జెల్లునా 


కాటుక వెట్టీనకంట కన్నులార జెల్లుంగాక 
తేటతెల్లవి మాచూపు తే(టవయ్యినా 
యేంటికని (శ్రీవేంక పేళుండు గూడెంగాక 
ఆంటదాన( దన్ను దూర నంత నాకు జెల్లుస ' ॥ఠతన॥ !1/' 


శృంగారనంకీ ర్తనలు 


ల్రైరవి 
ముందర “ే(టిదో ముగుదను నేవిదె 
విందువంటిపతి విడువఃగ6గలనా 


తల(పులోవినాతమక (కం?) బెంచిన 
వొలికీ. గన్నీ రొకటొకటి 
వెలసిననామైవిరహము చూచిన, 
వులుకున€ బులకలు సుదిరీ విదివో 


పాయపుమదములపరవశము చెప్పిన 
తోయపువిట్టూర్పు తొట్టీవి 
నాయపురమణునినమ్మిక దల6చిన 
రాయడి(జెమటలు రాలీ నిదివో 


నెమ్మి. బాన్సుపై నేం జెయిచాంచిన 
తమ్మిగోరు పకి. దాఃకీని 
యిమ్ముల శ్రీవేంక కేళు. డితండే నన్ను 
సమ్మతి గూడ6గ సంతస మిదివో 


బౌళి 
వ త్తలూరికేళవా వన్నె లీడ6 'జేనేవా 
బత్తిగలవా(డవాదు పట్టకువయ్యా 


పిల్లంగోవి వింటిమి వీరుదులు గంటిమి 
చల్లలమ్మ. టోవలె( జాలునయ్యా 
చెల్లు నీకు జే/(తలు చెక్కులెల్ల రోంతలు 
పల్లి దాలు యి౭ంకనేల పదనయ్యా 


7] 


ఇజపలవి॥ 
ఉం 


జ ముంద ॥ 


*ముంద॥ 


*ముంద॥ 105 


*పల్లవి ॥ 


792 


్రీళాక్షపాక ఆన్నమాదార్యుం 


నిందలు వేసితివి నేరమీ( చేసితివి 
మందకును( టోవరె మానవయ్యా 
చిందె మోప( దేనెలు సిగ్గలాయ మేనులు 
ముందరి కశ్లుకాని మొక్కకువయా 


చీర సీచేం జిక్కెను చి త్తమెల్లా. బొక్కెను 
నీరు/గొల నాడవలె నిలవయ్యా 


యీరీతి (శ్రీవేంక పే? యిటు నన్ను! గూడితిపి 


తేరీ పనులేమిగలా కంకి? నావదూ; 
ళి రి 


'ముఖాలి 
అఆందుకేమే యెదమాటలాడితేనే దోసమా 
అంది నేను మొక్కినందు కటు చూడందగదా 


చేరి తనపంత మే చెల్లి తే( జాయింగాక 
నారుకొన వెనకనే నవ్వందడవా. 
నేరమి నాదేకాక నెట్టిన దా నేమి ససు 
ఆరీతి నే వలవ( దా నంతి నేయందగవా 


నటనల యెమ్మెలం దా నడచితే( జాలు(గాక 
చిటుకన గోర నే( జిమ్మందడవా 
సటకా(డు దనకేమి సాదుగోల నేనేకొక 
తటుకన నే రాంగా6€. దలవంచ( దగదా 


మిక్కిలి రతుల( దానే మీ(దై తే జాలు(గాక 
చొక్కించి తనమోము చూడ(దడనా 
చక్కవిశ్రీ వేంక'పేశ్వరుండే తా నన్ను. గూడె 


వత ॥ 
అణాల. 


వత్త ॥ 106 


॥ పల్లవి ॥ 
ల్‌ 


॥। అందు॥. 


4 అందు ! 


తక్కక యిన్నిటికి .నేల దమ్న మెచ్చందగదా' & అందు 110? 


శృంగారనంకీ ర్తవలు 


ఖ్రైరవి 
సిగ్గరిపెండ్తికొడుక చెలునరాయ | నన్ను 
వెగ్గళించ కింక నీవు వెస జెలువరాయ 


చెరువ్పకో నీతురుము చెలువరాయ । నీవ 
శిరసు వంచకు మంత చెలువవయ 
సిరితో వీదులనే(గేచెలవరాయ 1 నీ_ 
'వెరబడివారము చెలువరాయ 


చెక్కులేల చెమరించె. చెలువరాయ | అశ్లై. 
చిక్కవిబొంకు బొంకేవు చెలువరాయ 
చిక్కువడె నీనెరులు చెలువరాయ । నన్ను6€ 
జీక్కి.ంచేవు మా€టలనే చెలువరాయ 


_చెప్పరావితమకపుచెలువరామయ । నన్ను6 
జిప్పిల6 గూడితివిగా చెలువరాయ 
యిప్పుడే (శ్రీవేంక పేశ యేకతము కడపలో, 
జెప్పితి/గా ఆలనాండే చెలువరాయ 


రేకు 1210 ముఖారి 
1 ఎందుకైై నా6 జెప్పేవపే యొరికెఠ నీవు నాకు 
యెందుకైనా నోపుదువు యెజు(గుదు( బదరా 


వానకు( జెప్పేవపే వన్నెయెరికెత నీవు 
అనె నీమై చెమటవా నదె కదరా 
పూవి వంటకు( జెస్పేవా బొంకుయెరికెత నీవు 
చేనిపంట రానులుగా€ జే నేవురా మోవివి 
1. ఇదీ వాకళోవాక్యము, 


న! 


పిగ్‌ ॥ 
ళల 


*పిగ 1 108 
లి 


॥ పల్లవి ॥ 


& ఎందు ॥ 


74 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మేలుకు. జెప్పేవపే మింగయెరికెత నీవు 
మేలు సేసితివిరా నమీందస నీవు 
యేలుభూమికి. జెప్పేవా ఇంకా యొరికెత నీవు 
యేలుకొంటి భూమి సిశి నిట తొల్లేకదరా ॥ ఎందు ॥ 


వచ్చేమీ(దిపని చెసప్పేవా యెరికెత నీవు 
వచ్చేది నాకాంగిలేరా వంతుల నీకు 
నిచ్చలు నిక్లై చెప్పవే నీటుయెరికెత నాకు 
నిచ్చలు శ్రీవేంక పే? నిన్ను నే( గూడితిరా ॥ఎందు॥ 100 


పొడి 
చెప్పనీవే సుద్దులు చేరి చెక్కు నే నొక్కితే 
వుప్పుగప్పురమువలె వెప్పనగావలెను ॥ పల్లవి * 


మాననీవే తా నన్ను ;మానినా నల్లంతనుండి 
' సాన-బపేచూవులె నా జల్లకుండేనా 
లబ ర్‌ ళా 
నాననీవే వలపులు; నాకు( దనకు€ గోమటి- 
మేనరిక మైనట్టు మెచ్చుగావలెను " ౪ చెప్ప ॥ 


వుండనీవే ఆడనీడ ;వుండినా నే నిక్కిచూచి 
నిండువెన్నెలనవ్వులు నించకుండేనా 
పండనీవే కోరికలు పంతాలు తనకు నాకు; 
దండ నేళ్లవెంట చాశ్లై తగులఃగవలెను 4 చెప్ప ॥ 


చేయనీవే సన్నలు చేర 1నేనే( గాంగిలించి 

బాయిటనే తన్ను. గొంగుపట్టకుండేనా 

యీయెడ శ్రీవేంక పేకు. డింఠలోనె చన్ను6 గూడె 

కాయరే పండ్ల యినట్టు కతలు గావలెను ॥ చెప్ప ॥ 110 
1. శవం వక్కన, అరసున్న (పామాదికము, 


శృంగారనంకీ ర్తనలు 75 


సామంతం 
మాటలనే చలివాప మసకేలే 
వాంటమయ్యి జే(ళలెల్ల వద్దు మనకేలే ॥ పలవి ॥ 
లా త. ౮ 


నిందింబడ్డవాండుగాన నిసన్ను.-జూచి మొక్కు/గాను 
మందలించి రట్టునేయ మనకేరే 
. ఇందునందు నుండె(గాన యిచ్చకము 'నేయంగాను 
అందరిలో నణ(కించ నంత మనకేలే " *ఖమా(ట॥ 


నేరమి గలిగెంగాన నీయింటికే రా6గా వే= 
మారు వెంగెములాడ మనకేలే 
జీరలు మైనిందెంగాన చెరంగునం గప్పుకో(గా _ 
తోరముగా నవ్వు నవ్వి దూరమనకేలే 4మాంట ॥ 


గక్క-న సిగ్గువడ్డాండుగాన తలవంచితేను 
మక్కువం టై బై కొనకుండ మనకేలే 
వొక్క_కై శ్రీవేంక పేజం డొడంబిడ నిన్ను6 గూడె 


యెక్కడిసుద్దులు నింక నెంచ మనకేలే ' ॥మాంట॥ [11 
సాళంగనాట 
ఎక్కువతక్కువలేవో యెజంగ మిద్దరిలోన 
వొక్క.టై నీవురము పై వున్న దిదె చెలియ * పల్లివి (1 


ఆకడ జలధి దచ్చి యమృత మిచ్చితి నీవు 
ఆకెక్రై తే మోవి జిందీ నమృతము 
"నె వై కపుంబసిండి చీర సరింగట్టితివి నీవు 


మేకొని యీకెకె తే మేనెల్ల ( విసిండే ॥ ఎక్కు * 
౪0 2-౯, 


థ్రీ తాళ్ళప్తాక అన్నమాచార్యుల 


విగిడి కౌస్తు భపుమాణికము గట్టితి నీవు 
మగువక్రై తే నోరెల్లా మాణికములే 
బెగడి యాకసమెల్లా. బెద్దనేసి కాలచితి 
బిగి సేయీచెలికై తేం విడి కెండు నడుమే ౫ ఎక్కు ॥ 


పలమారు :లధిలో. ఐవళించితివి నీవు 
కలికి గుణములోనే ఘనజలధి 
యెలమి శ్రీవేంకపే; ఇప్పుడు గూడితిగాని 


జలజాక్నియెతే నిన్ను సన్నలనే కలనె “4 ఎక్కు ॥ 112 
శుద్ధవసంతం 
బలుపుకొలందియే పో పంత మెల్లాను 
వెలి. దారుకొణలతో విన్నవించ6గలనా ॥ పల్లవి ॥ 


చెక్కే నొక్కితివిగాని చేతిగోం నూందితేను 
ఇక్కడ నౌంగాదనేవోరెన్వలు నిన్ను 
ముక్కుమీ.దివేలితోడ ములిగేటిదానంగాక 
'పెక్కుమాటలాడి నీతోం బెసంగంగంగలనా ॥ బలు ॥ 


మంచిమాటాడితిగాని మానము పై 6 దిట్టితేను 
యెంచి తగవుచెప్పేవా రవ్వరు నీకు 
వంచినశిరసుతోడ వగచేటిదొానంగాక 
వంచల సీగుట్టులెల్ల (4 బచ్చి సేయ(గలనా ॥ బలు ॥ 


కాలుదొక్కితివిగాని కడచే/త నేసితేను 
పోలదని యెవ్వరైనా బుద్దిచెప్పేరా 
మేలిమిథ్రీవేంకపేళశ మెచ్చంగూడంగలంగాక 
వేళవేళం గూడంగానే వేగిరించంగలనా ౫ బలుః 110 


శృంగారసంకి రినలు 


నాదరావ(మ క్రియ 
కన్నదే విన్నదే కందువసుమ్మీ 
-వున్నతి నీసతిసుమ్మీ వడంబా టిద్దరికి 


యేకడ నీవుండినాను యెంతపనిగలిగినా 
ఆకెమా'పే నామాట అశే రమ్మీ 
పోకలెన్టైనా. గలవు పొందు లెన్నైనా( గలవు 
సాకిరి యీచెలిసుమ్మీ సరుస నిద్దరికి 

, అలుకెంత గలిగినా అడ్తములే యాడినా 
చెలిమొక్కే నామొక్కు చేకొనుమీ 


తలంపెట్టయినాంగాని తగులెంతయినా(గాని 
తొలుత యీపెసుమ్మీ దూతిక యిద్దరికి 


యెంత దవ్వువోయినా యేమని పొడచూపినా 
యింళతిసన్నే నాన్న యెఅుంగుకొమ్మీ 
యింతేల (శ్రీవేంకటేశ యిందా(కా6 గూడితివి 
సంతతము !నీకెసుమ్మీ సాదన మిద్దరికి 


రేకు 1220 కాంటోది 
మానవే మానవే నీమంకుందనము 
మానరానివిభునితో మరి చలమేటికే 


'నెలవుల రలే(తనవ్వు చింద(గానే మాటలాడే_ 
, చెలువునితో నలుక చెల్లునటవే. 
తెలివివెన్నెలలోనితేటలుగా నిన్ను( జూచి 
_వలచీనపతితోడ వట్టిమోనమే(టికే . 
1; సంకతమును+-ఈకె, 


77 


॥1పలవి॥ 
వి. 


11 కన్న 4 


॥ కన్న ॥1 


2కన్న॥ 114 


॥ పల్తవి॥ 
ల్‌ 


॥*మాన॥ 


78 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నుల మొక్కులతోడ గశ్రైదుర నిలుచుండే_ 
పస్ననజాణనితోది ( జా మే6టికే 
సన్నలనే వినయము చల్లేటిరదుణునితో 
కిన్నెరమీ[టులలో నికేరడముచే(టికే 


చేరి కాంగిలించుకొనే శ్రీ వేకటిశకుతోడ 
ఆఈరయ్‌. లేంతసిగ్గు లతయే!టికే 
గారవాన నిన్ను€గూడి ఘను(డై ఎయలని 
వీరమాడి పచ్చిష సేసి పెనంగంగనేంటి కే 


దేనాళం 
1 ఇంతివుపవచారపూజ యించే కలిగె నీకు 
వంతుల! జేకొని నీవు వరమియ్యవయ్యా 


అంగన నిన్నుంజూచుకే ఆవాహనము, ఆకెకు 
_ అంగవించి నీవు మతి హ త్తినదే ' "ఆసనము, 
సంగతి సీపైచింకే సదా ధ్యానమనుమ్మీ, 
ఆంగపుంజెక్ష గ్రాచెమట అర్ధ్యపాద్యాదులు 
సరుసః గన్నీశ్లే ఆచమనమూ జలకము, 
ఆరవిరి వయ్యదయు ల..గపస్త్రము,. 
నిరతి మైకమ్మడావి నీకునిచ్చిన గంధాలు, 
పరగిగపులకలే పలుపూజలు 


దొమ్మివూర్చు విరహాగ్ని దూపిము దీపము నాయ, 


॥ మాన ॥ 


*మాన4॥ 115 


॥పలవి ॥ 
మ. 


1 ఇంతి ౪ 


॥ ఇంతి ॥ 


సొమ్ములే మైమెలు(గులు, సోలి వీ(గేవే దండాలు, 


నమ్మిక శ్రీవేంక'పేళ నై వేద్యమాయ మోవి, 


కమ్మర గాం గిటినవ్వే క్తి ప్పురప్పువిడేలు 
1. వచ్చిళ్ళంగారమే పరమాత్మపూజగా, మారినది. 


4 గే 
॥ ఇంతి ॥ 116 


శృం గారసంకీర్త నలు 20. 


చుంఖారి 
1 చూడవే నాదిట్క సుదతి నీపు ఇ(56 
జూడంటోతే నన్నియును సోద్యాలేపో ॥ పల్లవి ॥ 


పలుకవే నాతోడ( బడ౦తి నేండు 
పలికితే సిందరిలో( బ;:.లేదువో 
తిలంచవే తొంటిపొద్దుజగు లింతైె నా 1నేం 
చలఃచితే! బనులెల్లా. దారుకాణెపో ॥ చూడ ॥ 


అందుకోవే విడెమైనా నతివా | యిళై 
అందుకొంటె. దాంరుందో నసీయాయములెల్ల 
. ముందు నవ్వవే యి(ర' మొచ్చటదీర 
ముందు న! నవ్విత్తేంగన మోవి , టివడు?దో చూడ, 


తయా. పదద “ఆఅదంణం ఇట్లాంయ్‌ శంతి 
_మళ్గివవే కాంగిటిలో మ్రాట్టల్యుదెల్మి,. అంత్య న్డ్‌ న . 
'మఅచితే కాంక కలెల్ల మక్కళించుంటో | ( 
యెజంగవే ఛ్రీవేంకశవో నేమ హాలో స. 


నెటీి(గికాదా నిన్ను కన. 











యంద బ్లడ్‌ ఎయర్త ఎంఈ 
ఎదుటనే వున్న6దాన వ్యర్థ వే 


రండ జట లాట్‌ యా క్‌ు 
అవనుచూచే నిం్లత్తే అదుకైల్లో దడ “4 పల్లవి ॥ 
యం నట రద్రడ్ణ క... నజ డరథీ్‌ భో 


జోళళో నొకట రెంటం ఊడ వో రాసాక వాము 92 ద6 
కీ(సీకడిమోము సేస్తుక్ష్యో నెర్పిత్రి ధడవ్వే టేనాణ ఎటిత్‌ సవ 


సాకిరి వెట్టినదాంకా చ్రన్గినేసుర్లా సత్ర గౌక్‌ంఢ4ు ల 3డొ 


మైకొనిెగవ్నారేర్తిమరియె స్రతదరడమే టక, ౪ 


“3 త్తాటైోకముండ్రల్ధన కద్‌ ఎంత్‌ కి ఏ6ళ య 





10 థీ కాక్టపాక అన్నమాచార్యుల 


మిమ్మెల్ల మెచ్చుదాంకా మీరంగాక తనమీ(ద 
ఇమ్ముల నేరాలువేయ నెంతదిడవే 
నమ్మికలిచ్చినతననాటకాలు చూచేంగాక 
చిమ్ముల జే;తకు( జేంత నేయ నెంతదడవే ॥ ఎదు ॥ 


మగవాడు, తనమీ(దిమచ్చెములు చూచే(గాక 
యెగసక్కేలకు నవ్వ నెంతదడవే. 
తగు్థశ్రీ వేంకటపతి తా నన్ను( గూడ6గ(గాక 


నిగిడి నేం గా(గిటిలో నించ నెంతదడవే ॥విదు॥ 118 
బౌళి 
ప్రియమె్టైనా దుండనీ పెంపగునారమణువి 
(క్రియ నాచే. దగిలెను గెలిచితి. జింత 4 పల్లవి ॥ 


పాయమెశ్హైనా(గానీ పంత మెశైనాంగానీ 
కాయమిచ్చితిః దనకు( గలదా చింత 
చాయలకే నడవనీ, సన్నలకే తిరుగనీ 
చేయి దనపయినే వేసితి నేల చింత 1వ్రియ॥ 


మవునెందై నాం లెటని, మాట లెంతేశాడనీ 
వునిశ్రై వొద్దనుందాన నున్నదా, చింత 
పనులెట్టయినా( గానీ భావమేధయినా(గానీ 
చెనకితి.గాన గోరవేయ నేల చింళ' ॥వప్రియ॥ 


చూపు 'లేడ( బారనీ సౌలపెంత మీరవీ 
పై వెం గాంగిలించితి, బొవె(గా చింత 
యేన శ్రీవేంకశేళుం డెన్నికెగా నన్ను గూడె 
తీపుమోవి నాకుం జిక్కె( దేరె నెల్లచింత ఆ1పియః। 110 


శృంగారనంకీ ర్తనలు 


నాదరామ్ముకియ 
ఇదియే చాలును నేమి ననకుఠే 
కదిపిన్నప్రాణము. కామిని నాకు 


మా(టలలోపలిమర్మము వేరే 
గాంటపుసతి పలుక(గనిరే 
తేటలకన్నుల:దిష్టులు వేదే 
సూటిగ నెట్టయిన. జూడ(గనీరే 


అంగములోపలిఆయము వేరే 
అంగన చేయివేయంగనీరే 
రంగులసరసపురచనలు వేరే 
జంగిలినవ్వులు చల్త్లంగసీరే 
సన్నలలోవలిచనవులు వేరే 
చన్నుల నొారయుచు.జననీరే 
యిన్నిట (శ్రీవేంక పేచుడ యీూసతి 
వున్నది వురమున నుండ గీనీరే 


రేకు 1221 సాళంగం 
కామినులాల మీకన్నుల( బట్టండా బాలు- 
డేమమ్మా నవ్వేరు వీ, డేమాయనమ్మా 


చూడ(గలవా(డు 1! చేత. జూప(గలనాండు వీండు 


యేడ నెవ్వరై నా గంపే నెత్తుకోందగువాడు . 


జాొడతో రూఫురేూ సాదించరానివా(డు 
యీడనే మాపసిబాలు( డేమాయనమ్మా 
1. “వీంవుం గావచ్చు. 
6 


॥ పల వి॥ 
న. 


॥ ఇది ॥ 


1 ఇది॥ 


జఇది॥ 120 


॥1పల్రవి॥ 
భగ 


॥కామి॥ 


82 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


అడుగ6దగినవా (డు అన్నిటా 'నుదారివాండు 
వుడిబడి "వారి నేలనొల్లనివాండు 
వడి. దానే ఇందరిని వలపించనేర్చువాండు 
యెడసి ముద్దాడమనే రేమాయనమ్మా ॥ కామి ॥ 


రచనమాటలవా(డు రచ్చరాళ్లమీ(దివాండు 
ఇచట ్రీవేంకటాదదిపై నిరవై నాండు 
పచరించ నేపనులా! బది( బదైె నవాండు 


యెచట నాడి వచ్చినా నేమాయనమ్మా తె ॥కామిఃణ॥ 12! 
బౌళి 
నీపాపమా వోరి నిచ్చ. గాలమహి మిది 
ఆపాటితగవెల్ల నంతేసి కోపుదున్నా ॥ పల్లవి ॥ 


కోపము వేళమె వచ్చు. గోరి నిజమాడ్మివేవృ 
యేపున శాంతము వచ్చుునిధృల్లాడువ్వారిః సగం ఫ్రే 
శవ్లోఫ నాదిక్కేమి చూడే, శొల్లన్లొల్ల ( బిట్టక్లులా 
నీపాటిదోరతనము నేరంగాక నేను, ॥ నీపా ॥ 


యేతులు వే౪మె వచ్చు నింటనున్నవారిం గంపే 

జాతివినయాలే వచ్చు. స్తాకెవ్వాడవారి. గంటే 

నీతుల నీగుణమిది_న్వేడ్డు గ్క్‌త్తలా నాకం ల 
రీతి గాదు నవ్వక్షురా శ్రయికొ దోసను. ఎ ఒ|నీపా॥ 


ళ్‌ ఫి 





బటట 


వరాలు వేళమె వచ్చు ప్రయపడ్డసతిం గు పే (రతిం. 


దారిన మట్కుళ వ్వచ్యూ టంచైనపక గ మ స్‌ 
యేరా శ్రవేజటా : ఇదిశనరొగళ.! రట దయ్‌ 
న గూడితి పీడల గొతక నోకు[శళ్లడు విపి జ 122 


వాళ ఉదారండు అన్‌ స్యాద్దామ్ట్యద్దం: శా బహ్యానిల్‌ 


8. ఈ పాటలో దూరార్థముగ దశావతారనమ న్వయనూ వ్రఇద్యుట్రడ .] 





శృంగారసంకీ ర్తనలు టి 


ఆహిరి 
*క్రానీలేవే అై కానీలేవే అ కాసీలేవె 
పోనీ చూత మింక( దనపొందు చెరుచనేల * పల్లవి ౫ 


చలమా తనతో నాకు సరచవినడపినా( గాదనను 
వలచి కా బైకొనివచ్చినా వాదులడువనేలా నాకు ॥ కానీ॥ 


పగలా తనకు నాకు బాస ససినా. దగదనను 
తగిలి తా రమ్మనునెడ నేం దామసించనేలా నాకు ॥ కానీ॥ 


ఐడినే శ్రీవేంకటగిరి పె6 బంతమిచ్చే ని(క నేమనను 
కడపరాయఃడు నను నేలెను కడమ లెంచనేలా నాకు ॥కానీ॥ 120 


| కాంటోది 
ఏమిచేసినా. జేనె నేలదూశేరే యతని 
ఆముకొన వలచితి నాళ( డేమిసేసునే మంటు. -*.పల్లవి 11 


కన్నుల. దితి. జూచితే( గాయమెల్లా. బులకించె 
చన్నుల నొ_త్రిత'వింతే జొజుకోనం బులకించె 
సన్వల' నవ్వితి చింతే జడిచెమటలు. వింగె. 
అన్నిటా నానేర మింతే నాతః చేమినేనునే ॥ ఏమి ॥ 


సుద్దులు నేవింటి నింతే చురుక్‌నె నాయములు 
“వాదికి వచ్చితి నింతే' వుల్ల మెల్ల మజపాయ 


అద్లో నానేర మింతే పళ "డేమీనేసునే-' వ టి ॥ 
కా(గిలించ(టోతి నింతే కళ రెల్లా( జిమ్మిరేంగె 

తోంగి సిగ్గువడొటోతే-కోలిో గ్య. న. 

పాంగినశ్రీ వేంకటాద్రివత భా నెనన్వూయ గూడె'. 

ఆంగిననారతి ఇంచే.వళ6 బేమి-సేహునే: 2... న [24 


శ ఉది చరణమున్‌ళ్సుండే సహార ముళకొటి.  (?5"6 ర్రద్యగజన్లు 


84 (ఫ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


భైరవి 
ఊరకుండవయ్య చాలు నోయయ్య 
నేరుపరి వాదువయ్య నే వెజతునయ్యా ॥ పల్లవి ॥ 


అయ్య నీకు దండమయ్య అంతకు ? నోపనయ్య 
పయ్యవ ముట్టకషవయ్య పచ్చిగా నయ్యా 
గయ్యాళి న్స నౌాదునయ్య రల్లలాడేవా అయ్య 
దచయ్య మెరిగితే/ జాలు దాఏ కేమయ్యా" 4 ఊర ॥ 


బల్సిదు(.డ చౌదుపయ్య పలుమాట లేలయ్య 
చెల్లునయ్య నీవు సే నేచేం/శలనయ్యా 
అల్లనాండె కంటిమయ్య అందమును నాకికయ్య 
గొ ల 
మల్లడి సీగుణమయ్య మంచి దౌనానయ్యా 1 ఊగ ॥ 


ఆనలింకానేలయ్య అశ్టై తనిసితినయ్య 
కానికానినాక్లేల రానీవయ్య 
మేనంటి (శ్రీవేంక పే; మెప్పించి కూడితివయ్య 


మోనాన నుండేనయ్య మోఏనా కీపయ్య ॥ ఊర ॥ 125 
ఆహిరి 
ఉన్నసుద్దు లేమిచెప్ప్‌ నుద్దవుం డేంటికి వచ్చె 
మిన్నక వలచినమామేలు దలంచీనా ॥ సల్లవి ॥ 


తల్లి తోంబుట్టినవానిం దగ నేమో నేయువాండు 
గొల్లెతలమీంచ దయ కోరి సేసీనా 
మల్లాడి మేనమఅ(దిమాట కలిగినవాండు 
చల్లువాని(చల్లవారిిసరషపాలు చవులయ్యినా ॥ ఉన్న ॥ 


శృంగార నంకీర్తనలు 8 


ఆలితోంబుట్టినవాని నందము సేసి(చెరచి?)నవాంక 
జోలి క వాని కేంటిచుట్టరిక మే 
లేలే కొశుకువియ్యాల, లెన్స తగవు నడపె 
నాలిగాక వావితోడినవ్వు లేంటినవ్వులే ॥4ఉన్న ॥ 


మేన త్రకొడుకూలను మిక్కిలి రక్షించినాండు 
వూని తనసుద్దులెల్లా నూ6కొనరే 
కానీలే శ్రీవేంక పేజ, గమ్మరం గూడితి మిదే 


తానేమనీనో ఇంక దగ్గరి యడుగరే ॥ ఉన్న ॥ 186 
రేకు 1222 రామ(్రియ 
కన్నులనే సిస్ను(6 జూడ/(గలవార మింతేకాక 
1 వున్నచలమువారమా పూరకే .:6కించను ॥ పల్లవి ॥ 


యెరవులవారమా యేమన్నా నీతోడ 
కెరలి చీటిమాటికి నలుగిను 
తరవులవారమా దవ్వున నుండి. రాకుంటే 
2 కరికరించి పిలిచి కమ్మటి సాదించకు ॥ కన్ను ॥ 


మెచ్చనివాంమా నేము మేకులనీచేంత లెల్ల 

అచ్చటనిచ్చేట సారె నాడుకోను' 

మచ్చరపువాంమాపో మాటాడమజచినా 

ఇచ్చటనే మారుమోమై యొచ్చుకుందు లెంచను ॥కన్ను ॥ 
పనిలేనివారమా పెకొని నీవు గూడంగ 

తనరి శ్రీవేంక పే; తప్పించుకోను 

తనియ(గః గూడిళివి తగవు నగవు నీదే. 

పెంనగేవారమా సీవు పిలువ(గ నికను . కన్ను ॥ 127 


1. “చలమున్నవారమా” అనుట సహజము. £, 'కరకరి” శబ్దము పై నామ ధాతువా? 


"88 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ముఖారి 
ఆ(డుజన్మమే మాకు నాఅడాయనో కాక 
పో6డిమి(. దా మగవాండు భువి. బచ్చినేతురా ॥ పల్లవి ॥ 


ముంచుకొనీ మగవారు ముంగిటనే వుండ(గాను 
మంచము చప్పుడు నేసీ మాకు విదెక్కడికా((?) కే 
యెంచ. బొరుగు వినగ నేడగొడవమ్మ మాకు 
పొంచి పటుకురన(గ6 టో(కం గొరికీని ॥4ఆండు ॥ 


చక్క భొద్దుగుంక దిదె సతులెల్హనవ్వంగాను 
పక్కన దలుపు మూనీ( బనో మరి 
యక్కువతో. జంటిదిడ్ల్డ లిదె చేయి దిగరు తా 
నక్కరతో( గొంగవట్టీ- నానే'ంన్వాయను 


"యేలమితో నత్తమామ ఏదుటనే వుండంాను. 
చలాలకే మాటలాడి సరిగశెటంట డే క వ. హ్‌. 
అలరి (శ్రీవేంక కేశు డందర మొం[స కూత “౯0 
తలంగ కింతేసిరటు ఛగుసో ఇల్తాలీక “ఎ వషప్యూడ్తు ॥ [18 


"మలనారి 
నిచ్చనిచ్చ( దేకొన్నన్నివాళ్ళి 


మ ర 


య్ధుచ్చం కిళ్లేరవరమోబ్లు?ే అకచివా?ి,. బీీపల్లివి ॥ 


. సాలపులవాలుకచూప్తుం స్వక్తేర్సు.. 
నెలంశలు నీక్సిదె నివాళి 
వలయపుకంక బ్ఞార్గవర్డిబ్యుల్ల క. ఏను పరత 
 న్లఖ్లివగబయ్యదల్త వ్రిద్దాళ్మి ॥ నిచ్చ ॥ 


జలే కక్తన్త్హణిన . కను .త్థ్యిక్షోని టలురేళ్లడ్తేమ్మో స వేవాద్తం ఇంట వాల 


శృంగారనంకీ ర్తనలు 


గకథనను సరసపుకప్పురపునవ్వుల 
నిక్కుచు నె శ్రేరు నీకు నివా 
వక్కణించ మాణికపువన్నెగోళ్ల చేతుల 
నెక్కాన(న) నె_శ్తేరు నీకు నివాళి 


ముంచినకాంగిటిలో నీమోహన వేదమంత్రాల 
నించివించి యె క్రేరు నివా? 
'పెంచపుథశ్రీ వేంకటాద్రి పేరెవరపోబుశేశ 
అంచె నిన్ను(గూడి యొత్తే రదే'నివాళ 


. శంకరాభరణం 
ఎంత సింగారించేవే యేమే నీవు 
' కాంతు(డు వాకిట వచ్చి కాచుకున్నా(డు 


చెలులకు వెడవెడసిగ్గులే సింగారము 
"సెలవులకు నవ్వులే సింగారము 
పలచనిమోఏకి పలుకులే సింగారము 
కలికికన్నులకును సాలపే సింగారము 


చక్కనిబొమ్మలకును జంకెనలే సింగారము 
చెక్కులకు మురిపెమే సింగారము 
వెక్కసపుగోళ్ల కు విసరులే సింగారము 
చొక్కపుజవ్వనానకు సాంపులే సింగారము 


కఅకుచన్నులకును రాంగిలే సింగారము 
చిజు(దొడలకు రతి సింగారము. 
మలి యల మేలుమంగమగండు శ్రీవేంక కేళుం- 
డెజింగి విన్నిటై కూడె నిదే సింగారము 


87 


జనిచ్చ ॥ 


*విచ్చ॥ 120 


॥ పలవి॥ 
ఉం 


॥ ఎంత ॥ 


౪4 ఎంత ॥ 


4 ఎంత ॥ 18 


88 (్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
చెప్పవయ్య వినేను చెవులపండుగగాను 
వొప్పుగా నీవు లెస్స్పవుండు కే నాలాభము 


అలుక దేరి నీతో నాపె మాటలాడెనా" 
కళలు మించీ నీచక్కనిమొగము 
చలములు మాని నీతో సరసములాడెనా 
చెలరేంగి వేడుకతో జిగిమ్లించే విపుడు 


ఇ్నంకించక యై నీతో ఇ-రెసారె నవ్వె = 
పొంకపునీబుజము లుబ్బుచునున్నప 
మంకు 'దలంచక నీ మననురా. గూడేనా 
ఆంకెల సంతోసాన నలరేవు నీపు 


పెట్తుకొన్నవా.మెంచక (పేమతో మోచ్చెనా 
్‌ో ట 7 
మెట్టుక రతిచిన్నలు మేన నున్నవి 
జ 
యిశ్సై (శ్రీవేంక పేశ యే నలమేలుమంగను 
గట్టిగా నన్నేలితివి కలిగె నానందము 


నంగళకౌసిక 


పొద్దువోనిఆ(టది బొగ్ముల కొటుక వెట్టీ 
అద్దుక యేమిచూచేవు ఆయనాయ రావయ్యా 


వింతపంతచూపులను వెలది నిన్నుంజూచి 
దంత ఎగ లక్‌ 6 దొట్టుకొసీని . 
అలతవలె సీముందర సారు జేసీ వేసోలు 
యెంతలేదు రావయ్య మాయింటికి నీవు . 


॥పల్లవి ॥. 
ళా 


॥ చెప్ప 4 


॥చెప్ప॥ 10! 


॥పలవిః 
ఉరి 


॥ పొదు ॥ 
౧ 


శృంగారనంకీ_ర్తనలు 


విరుల నిన్నువేసి వెడయాస నీకు. జూపి 
తరగిరినవ్వు నవ్వి( దనలోననె 
యెరవులకతలా.డి. యెన్ని నేరుచుకొన్నది 
అరుదం దేవేల రావయ్యా లోవికిని 


సంగడినె నిలుచుండి చన్నుల నిన్ను నొరసి 
అంగపుజెమటతోడ నానందించీని 
సంగతి నే నలమేలుమంగను శ్రీవేంక పేళ 
రంగుగా6 గూడితి విఖై రావయ్యా కాంగిటికి 


రేకు 1228 సాళంగం 
ఇన్నియు( దనతో(గాక ఇ(కమరి కలదా. 
యెన్ని రానిపరవశ మెవ్వరీసామ్మే 


మాటలాడకుండితేను మాననీవే కొసరంగ- 
నేంటికే మౌొన్నవత మెవ్వరిసామ్మే 
యీటులేనిమోము చూడకున్న నుండనీవే 
కొటుకకన్నులనీటికాలు వెవ్వరిసా మ్మే 


నవ్వకుండితే( టోనీవే నాకు సంకా. దనకు(గా= 
నివ్వలః జెక్కిటిచే యెవ్వగసామ్మే 
దవ్వుగాక వద్దనుండి తడవకున్న( బోనీవే 
చివ్వన( బానుపుమీ(ద సిగ్గు లెవ్వరిసామ్మే, 


కూడినరతులవేళ కొంకకున్న లేలేవే 
యాడులేనిబుసకొట్టు లెవ్వరిసా మ్మే 
జోడ్రై ్రీవేంకటపతి చొక్కించే నౌనౌనే 
సీడెప మోవి? జేపేటివింత లెవ్వరిసామ్మే 


89 


॥ పొద్దు ॥ 
ద్‌ 


॥ పొదు 11182 
ద 


॥ ఇన్ని 1 


॥ ఇన్నీ ॥ 


11 ఇన్ని ॥ 188 


శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల' 


ముఖారి. 
ఇంతకంటె నేమినేనే వేలరా నీకు నవ్వు 
పంతగా(డవైతివి అప్పటి నానవ్వు ॥ పల్లవి ॥ 


వుమ్మడి నీతో నలిగి వొంటినుండి. నామలగు 


నెమ్మది. గాంగిలించితే నీకేలరా నవ్వు 
దిమ్మువట్టి కొనగోరు తీంటగో గా(కోల) నిమ్మపండు 
ఇమ్ముల నాంటనూ'.దితే ఇంతేల నవ్వు ॥ ఇంత ॥ 


వొట్టు వెట్టుకొంటింగాన వొకరితోం బలుకక 

నెట్టన నేం బాడుకొం పే నీకేల నవ్వు 

నిట్టసీల్లి నీ వుండంగా న్నిద్రరా౭గా గడె వెట్టి 

పళ్టైమంచాన బండితే పై(జల్లకు నవ్వు ॥ ఇంత ॥ 
కామించి నివు గూడ(గా కన్నుమూసి కొంతవడి 


సీమనసు చూచితేను నీకేలరా నవ్వు 
దోమటి శ్రీవేంక పేళ తొడి-ఐడ దక్క(గొంటి= 


వీమతకా లెఖంగరా యి(కనేల నవ్వు ॥ ఇంత ॥ 104 
సామంతం౦ 
చూడరచ్ము సతులాల సుదతిలాగులు నేండు 
యేడలేనితమకాలఇంపు లెట్టివో 4పల్లవి॥ 


కన్నుల దప్పకచూచు గక్కనను. దలవంచు 
, అన్నిటా విభుని జెలి యంపలేక వేగిలేచి 
తన్ను(దా నాతనిరూపు తలపోసు( గన్నుమూసు 
యెన్నరానిసతిమోహ మేమిచెప్పేదే. 4 చూడ ॥ 


శృంగారనంకీ ర్తనలు 


మగిడిమగిడి' వచ్చు మంతనాన మాటలాడు 
పగటున రమణుని( బొయలేక జలజాకీ 
నగుతానే విడెమిచ్చు నాలి నాకుమడిచిచ్చు 
సొగిసి యావలపులాసోద మెట్టివో 


కమ్మరాను6 గాంగిలించు కందువగా మోవి ఇచ్చు 
తెమ్మగా (శ్రీవేంక శేశుతీపురతులు మరిగి 
దొమ్మి సేసి కూటమికి దోమతెరలోని కేంగు 


| 


జ చూడ ॥ 


అమ్మలాల జవ్వునపాయపువేడు కెట్టిదో చూడ ॥ 186 


రామ్మక్రియ 
బలురాజసమెనాను బత్తి నీమీ6ద6 గలండు 
వలపురెల్లా: జల్లవే వచ్చీ నతండు 


చేలకొంగు వట్టుకొని చేరి ప్రియములు చెప్పి 
వాలాయించి పిలువశే వచ్చీ నతడు 
కాలిమితో నిలుచుండి దయవుట్ట మొక్కు మొక్కి. 
వాలుకచూపు చూడవే వచ్చీ నతిండు 


కదిసి కానుక ఇచ్చి గడ్డమువట్టి వేండుక 
వదనము చూపవే వచ్చీ నతండు 
పునుటుగుబ్బల నూంది పొదిగి కాంగిటం బిటి 
వదలక వుండవే వచ్చీ నతండు 


వేడుకలు వుట్టించి వెనకటిపొందుం- 
వాడికలు నేయవే వచ్చీ నతడు 


యీడనే శ్రీవేంక టేళు నిం(నింగతలోనే కూడితిప 


జబలు॥ 


॥దబలు॥ 


వాడలో దినదినము వచ్చీ నతండు ఎ ॥దిలుక 186 


న! 22-౯8 


8 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
, వరాళి 
పీవేల సిగ్గువడేవు నేమేమనేము నిన్ను 
వావి గూడితే/(జాలు వదలకువయ్య * పల్లవి ॥ 


వొల్లనే. యిచ్చకమాడి వొడ6బంచీ విన్ను 
వెల్లవిరగా నీవు వినవయ్య 
చల్లుంజూపులను. జూచి సారె. దమకము. రేంచీ 
అల్లచే లోనుగావయ్య ఆపెకు నేండు ॥ నీవే 


సంగతిగా మోవి చూపి చవులువుట్టించీ నీకు 
అంగవించి, వేడుకతో నంచుకోవయ్య 
సింగారించుకవున్నది చిజునవ్వు నవ్వి నీతో 
సంగడింబెట్టుక నీవు చనవియ్యవయ్యా ౫ నీవే ॥ 


వూరకే నీ కెదురుగా నొడ్డుకున్నది గుబ్బలు 
నేరుపుతోం గాంగిట సంచుకోవయ్యా 
యీరీతి శ్రీవేంకటేశ యే. లమేలుమంగను 


చేరి నన్నేలితి వాపె, జేసుకోవయ్య *నీవే॥ 187 
వేళావళి 
ఇంక బాయరావుసుమ్మీ యీసంగాతాలు 
కంకణదారాలాయ!( గడుసంగాతాలు ॥ పల్లవి ॥ 
చల్లల మ్మేవారతోడిసంగాతాలు 
నా 


చల్లు( జలమలవూట సంగాతాంయి 
జల్లెడలోపోంకలు మాసంగాతాలు 
యొల్లవారు వైటింగిరి యాసంగాతాలు ౪ ఇంక ॥ 


శృంగారనంకీ ర్తనలు- 


జంగిలిగోపికలసంగాతాలు । నీకు 
సంగడి విండికండ్తాయ సంగాతాలు 
సంగతాయ పొరుగిండ్తసంగాతాలు 
యెంగిలిపొ త్తులతోడియీన్‌ంగాతాలు 


సరిబేనులాయ మనసంగాతాలు 
సరుగ మరవరానివంగాతాలు 
యిరవై (శ్రీవేంక శే: యే పు 
నిరతి( ( గూడంగ!జేనె. నీనాసంగొతాలు 


రేకు 1224 సామంతం 


ఆడేనంటా వచ్చె నారగించలే దింకా 
1 వాడవారచేడెలాల వనజాఫ( జూపరో 


మందనున్నపసులాల మంచిగోపబాలులాల 
కందర్పగురుండు వళ్చె. గంటిరా మీరు 
కెందమ్మివనములాల కృష్ణుండు యమునలోన 
చిందుల నీందాచమునట చెప్పిరో సుద్దులు 


గొల్లవారిఇండ్లాల గొందిపాలువెన్నలాల 
కొల్లలాడేహరి వచ్చె గొండించరో 
చల్లల మ్మేసతులాల సరసపురచ్చలాల 
ఇల్లీడ నేడనున్నా (దో- యెటి/గించరో 

గోవర్టనముదండ గుంపులపూ(దొచలాల 
కోవిదు( డేమినేసీ గుట్టుచూపరో 
(శ్రీవేంకటాాద్రిమీ6ద జేం కంటి మింతలోనె 
పూవువలె నెత్తుకొంటి భోగించీ వి/కను 


॥ ఇంక ॥ 


1ఇంక ॥ 106 


ల! ఆడదే 11 


1 ఆడే న! 


॥ ఆడే 4 129 


1. వాడలోన వారచేదెలు ప్యగహను. 'మధ్య “వార' భబ్దిము నంస్కృరము వింఠ.. 


రథ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'ముఖారి 
అందుకేసో వీవద్ది కప్పటనుంటి రాదు 
కందువకే విచ్చేసి కై కొనుమీ +దెలిని ॥ పల్లవి ॥ 


యేకతమాడేనంటా నింతి దగ్గరం బిల్చి 
కాక్రుమాటలాడితట కలదా ఇంత 
ఆకుమడి వియిమ్మంటా నందుకో6టోయి గోర 
రేక లంటించితివట (రీతిగా చునుమ్మీ ॥ అందు ॥ 


పాదములొత్తు మీయంటా పడ6(3పై( బారంజాంచి 
యేదెసో మోపితివట ఇది దిగునా 
పోదిగా నీతురుమున( బూవులు ముడువుమంటా 
పొదుగ వీపున నాకెపై నొరగందగునా ॥ అందు ॥ 


పానుపు వరచుమంటా పడ,తి( గాంగిటంబిట్టి 
ఆనెలవుననే కూడి తాయంగా పని 
నేను వచ్చితి నింతలో నెరవుగా( గూడితివి 


యీని:?ము శ్రీవేంక పే? సీకే తగును ॥ అందు ౪ 110 
లలిత 
చేకొలందిమగండవు చెల్లింతు వా కెగగ్వము 
దీకొని ఇంతలో నీవు తిట్ట(గనేమిటికి ॥ పల్తవి ॥ 


ఇంతవడి నవ్వు నవ్వె నేకతాలు నీతో నాడె 
ఇంతకంటె నేమినేసు నీపె నీతోను 
బంతిటోజనాలు నేస పచ్చిదేర మాటలాడె 
కొంత గాంగిలీకుండి తేం గొరతాయనా ॥ చేకొ ॥ 


శృంగారనంకీ ర్తనలు 96 


కెజలించె నీమోహము కేలెత్తి సన్నలునేనె 
మథఠీ యేమిట€ గొదువ మగువకును 
మెజఇంచేం దనమేలు మించి నీపై బత్తిచూపె 
తతి మోనాననుండి తే తక్కువాయనా ॥ చేకొ ॥ 


చలివాపె రతులను చన్నులంట( బెన(గెను 
వెలితేది యాపెకు (శ్రీవేంక కేశుండ 
అల మేలుమంగపతి వన్నిటా నన్నేలితివి 


కలికి లోన నుండితే( గడమాయనా ॥ చేకొ॥ 141 
ఆహిరి 
ఏమని -చెప్పేము నేము ఇందుకు మారుత్తరము _ 
కామించి నీకే తెలుసుంగార యీకతలు 1 పల్లవి.॥ 


చిక్కనినవ్వులు నవ్వె. ఇలియ నీమోము చూచి 
వక్కణడిగేవు చెప్పవచ్చునా యిందు 
మొక్కు మొక్కె6 జేతులెతి ముందరనే నన్ను గని 
లెక్క తెంచుకొనే విది అెస్సాయనయ్యా జ ఏమ ॥ 


కడలేనివినయాలు కాంక నీకు. జేసితేను 
వొడివప్టే వందు. బెట్ట నొనగూడునా 
వడిగా నీమీ(దట వలపులు చల్లి తేను 
ముడిచేవు కొంగునను కడుడాణవయ్యా 1 ఏమ॥! 


ఆలమేలుమంగ నీతో నై మాటలాడ(గాను 
కొలచేవు కుంచాన.. జీక్కునా ఇవి 
యెలమి శ్రీవేంక పేళ యీకె నిక్సై కూడితివి 
వెల వెస్లేవు చన్నులు వేడుకకా/గవయ్యా ॥ ఏమ॥ 142 


కక" థ్రీళాళ్ల పాక అన్నమాచార్యుల 


పాడి 
బొనయ్యా మంచివా(డ వాపె తొల్లె ముద్దరాలు 
ఆనలేల పె ప్లేవు అంతేసి కోపునా ॥ పల్లవి ॥ 


చెలి నీతో నవ్వెనంటా చెక్కులేల నొక్కేవు 
_ కలన నీగోళ్లు మిక్కిలివాండ్లు 
పలుకుమంటా సారె పయ్యదేల తీనేవు 
బలిమికా(డవు నీతో పం6ల కోపునా * బొన ॥ 


జంకించి చూచెనంటా చన్నులేల పజ్రేవు 
కంకణపునీచేతులు కడుగట్లు 
అంకెల. బెనంపమంటా ఆయములేల ముస్టేపు 
సంకెలేనివాండవు నీసాములకు నోపునా బౌన॥' 


తొక్కేవు పాదాలంటా తురుమేల యంజేవు 
' నెక్కొబని నీవేళ్ల కిన్నెరమీట్లు 
అక్కున ఛ్రీవేంకపేళ అలమేలుమంగ. గూడేవు 


వెక్క సపుడాణపు సీవినోదాల కోపునా ౪ బొన ॥ 148 
మాళవి 
మేలు మేలు సతులేల్లా మెచ్చిరి నిన్ను 
వేళతో మావిన్నపాలు వింటి నీవు ॥ పల్లవి ౪ 


చతురు(ండవై నందుకు జాణవు సీవై నందుకు 
అతీవను మన్నించితి వదివో నీ 
కతలు నేర్చినందు:: కడుమేటివై నందుకు 
తతెటి(గె వచ్చితివి దయతో నీవు * మేలు! 


శృంగారనంకి ర్లవలు 


సంతోసించుకొన్నందుకు సమ్మతించినంది.కు 
యింతికి(. జనవిచ్చితి ఏప్పుడే నివు 
ఇంతచుట్టమవై నందు 1 కింపుగలిగినందుకు 
పొంతనే లాలించితిఏ బుజ్జగించి నీవు 


సలిగె ఇచ్చినందుకు సరసు(డవై నందుకు 
అలమేల్‌ మంగ! ౧౮డితి వన్నిటా నీవు 
కలిగినందుకు (శ్రీవేంక ఓపళివై నందుకు 
తెలిపితివి నీపొందు దీననే సీవు 


రేకు 1225 కాంటోది 
బౌనయ్య మంచివాండ వప్పుడే యెంతసేసితి 
1 పూనె. (బేమపేరెవరవోబుశేళ నీకు 
కన్నుల నవ్వులుదేరీ కాంత నేమేమినేసితో 
పన్నినయేకత వేళ బానుపుమీ౦ద 
కిన్నెరకాయచన్నులు గిజిగిజాయ నిదివో 
కన్నె' ఇంతె తొలుసారే కడు/బచ్చినేతురా 


మోనకమోచి నెలవి ముసిముసినవ్వు దేరీ' 
ఆవేళ నేమేమిమాటలాడితో నీవు 
కావిమోవి తెల్లంబారి కడుసదమదమాయ 
పూవువంటిబాల ఇంతభఖోగముల కోపునా. 


చెక్కుల జెమటగొరి చెలిపయ్యద దగినె 
గక్క-న నెంత -మనసు గరంచితివో 


యెక్కు-వ (శ్రీవేంక పేక యీడం. బెరియవరాన 


వొక్కటం గూడితి విప్ప వోబుశేకుండవై 


నాననా. 


7 


807 


$1 మేలు (1 


॥ మేలు ॥ )44 


॥* బొన 1 


॥ బొనజి 


॥ బొన ॥ 145 


తప. ఆవాల నవనవ ూనవకననానావావనననాలనవవయనవువనలనవావరవవ వనాలను తమాయవ లనావకాయాడలన నా యమో. 
1. *వూనె' కీయకు మరులు ఇత్యాది కర్మగ ఆఅధ్యావోర్యముం 


08& శ్రీ తాళ్లపాక అన్నమాచార్యిల 


మలహరి. 
ఒక్కొక్కసతినడుమ నొక్కొాక్కరూపు గై కొని 
యెక్కువైతి కృష్ణా నిన్నెట్లి నమ్మేదిరా 4 పల్లవి? 
మాటలాడే వొకతెతో మళ్ళిచూచే వొకెతను 
వోటలేక నవ్వు నవ్వే వాక తెతోను 
కూటువై గొల్లైతలము గుంపుగూడున్నార మిదే 
యేంటిచి నీమోహ మింక నెందని నమ్మేదిరా 4 ఒక్కొ ॥ 


కన్నుగింపే వొకతెకుం గా(గిలించే వొకతెను 

వెన్నదిన్న మోవిచ్చేవు వేరొక తెకు 

వున్నతి రాసక్రీడ లున్నార మిందరము 

ఇన్నిటిలో నీవలపు యెందస నమ్మేదిరా * ఒక్కొ ॥ 
తమ్మ వె వొకతెకు దగమెచ్చే చౌక తెను 

' సమ్మతించ(జేళొకి'తెచన్ను లం టేవు 

యెమ్మెల శ్రీవేంక'పేళ ఇందరి మమ్ము గూడితి- 

విమ్ముల నే నమ్మితింగా కెటుల నమ్మేదిరా ॥ ఒక్కొ ॥ 146 


బౌళి 

ఆతనికి నీకు నింపుల్లై యుండగా 

యీతలాతలివారి కెంచ(గనేమిటికి 4 పల్ల వి॥ 
మగ(డుమన్నించేదానిమాటలెల్లా( జక్కనే 

తగవరివవితపంతము చక్కన 

నగనేరిచినదానినటనలెల్లా. జక్కన 

యెగస కె(క్కై ములాడంగ యెవ్వరికేమిటికి. ॥ ఆత ॥ 

1. సమ్మళించ!జేని -- ఒక తెచన్నులు. = 


శృలగారనంకీ ర్రనలు శం 


సిరిగలిగినదావిచే(త లెల్లా. జక్కనే 
పొరుగుపోరచికాంత పొందు చక్కన 
సరినిచ్చకపుదానిసరసములు చక్కన 
దొరకొని యెవ్వరికి దూరంగనేమిటి కే * ఆత ॥ 
ప్పాయముగలుగుదానిపగటులెల్లా. జక్క-నే 


చాయయెలింగినసతజడాడ వ 
యీయెడ శ్రీవేంక కేశు! డే నలమేలుమంగను 


పాయక నన్నేలె తాము ' పచ్చారనేమిటికే ఆత ॥ 147 
సౌరోష్ట్రం 
పడంతి సీవు నేసినభాగ్య మెట్టిదో 
అడరి నీపె నిలిచె నాతనిమోహము ॥ పల్లవి ॥ 


చాలుకొన నిన్నుంజూచీ సారెసారె నాతడు 
'కెలెత్తి మొక్కంగదవే కిమ్యులనుండి 
ఆలకించి నీనుద్దులే యంగనరితో( జెప్పీని 
వేళగాచుక వుండుమీ వేడుకతోను ॥ పడి 64 


కొచ్చికొచ్చి సన్న సేసీ కోరికోరి సీకతండు 
వచ్చేనని చెప్పెంపవే వనిత నీవు 
మచ్చికతో. దలపోసీ మళిలోనే నీరూపు 
యిచ్చోటు వదలకుమీ యీడకే పచ్చీవి 8 పడ6.! 


'నెలవుల నవ్వీ నిన్ను (శ్రీవేంకశేశ్వరుండు 
ఆలమేల్‌మంగవు విడె మటు చూపవే 
తల(పెటింగి మన్నించి తానే వచ్చి నిన్ను గూడె 
నెలకొని యిచ్చకమే నించుమీ యీ+నికి ॥ పడ6 4110 


1. వచ్చి(ఆరవ్‌, నా. 


180 ్రీతాళ్ల్షపాళ అన్నమాచార్యుల 
మాళనిగొళ 
తాను నాతోనన్నమా![ట ఠా నెజుంగును 


నానబెట్టి సిగ్గులేల నాంటుకొలిపీని జ పల్లవి ॥ 


నాముందరి కిపై వచ్చి నాతో నాడుమనరాదా 
యేమిటికి, జెప్పిపంపీ నెడమా6టలు 
మోముచూచి నాచేత మొక్కించుకొమ్మనరాదా 


రామలకెల్లాళ జెప్పి రాంపేల సేసీవి జ రాను ॥ 


యెదుటికి వచ్చి వీడెమిప్పించుకొమ్మనరాదా 
పదిమారులు బేకలు పంపనే(టికి 
కొదదీర బానుపుపై ( గూచుండుమనంగరాదా 


వుదుటున ననునెంత వొడ(బిఠపించీని ళతాను" 


చేరి నాచేత నేవలు నేయించుకొమ్మనరాదా 
యీరీతి దెరమణ గి€కనేటికి 


కోరి యలమేలుమంగ గూడె (శ్రీవేంక పేకుండు 


'వేరులేక నమ్న నెంత వే/డుకొసీని *తాను ॥ 11 


ఆహిరి 
ఏమి చెప్పేమి6క నీతో నింతికతలు 
"కామించి నీవే వచ్చి కను.గొంటగాక 


వుమ్మగిటవ* పుల నూరివూరి వానలుగా. 
కొమ్మ మేన( జెమటలు గురిసీ నవె 
నెమ్మి( గోరికలచేత విగిడినప్పులకలు 


గమ్ముకొని పసిమెక్కె కడు. గుచములను 4 ఏమి' 


శృంగారనంకీర్త వలు 


వలగొన్నతలపో:త వసలితకొలము వచ్చి 
వలినాక్షి చింతల్కునవిచీ నవె 
తొల(కేతమకఘుల తురుములోవివిరులు 
జలజలరాలుకొంటా జవ్వనము మించెమ 


వుంగిటియైనత రితీపు లుస్పతిలి-యల మేలు 
మంగమోవిః దేనె లామవి వచ్చెను 
రంగుగ (శ్రీవేంక కేళ రతి వీవు గూడంగాను 
సింగారము రాసుల్రై చెలగి చూపైిమ 


కేకు 1226 అహిరి 
విన్ను నేమీననలేక వివ్వెరగందితి/గాక 
యిన్నేసివగలంబెట్ట ఇతవా 'నీకు 


పువ్వులవేసిశవారి. బూచి రాత వేయలేక 
నవ్వ(గనే నీతోనే నవ్వేంగాక 
నివ్వటిల్లువలపుల నిట్టూర్పు లివె మించీ? 
జవ్వనాన నను. బాయ! జలమా నీకు 


వెన్నవూసినట్టివారి వెలిమిడి వూయలేక 
పన్ని నీవు పలుకంగం బలికేంగాని 
కన్నుల వీళ్లు దొట్టి కాకలు మేన నిండె 
వన్నెలన న్నింత వేయ (వతమా నీకు 


చెట్టవట్టి తియ్య(గాను చేనన్న వేయఃగలేక 
గుట్టుతో నీవు గూడంగం గూడితింగావి 
అ్టై శ్రీవేంక కేశ అరమజపాయ మేను 
చుట్టమై ఇంత వేయ సూడా నీకు 


న! 


॥ ఏమి ॥ 


ఇ ఏమి॥ [150 


॥పలవి ॥ 
న్‌ 


॥ విన్ను ॥, 


జనిన్ను 1 


*విన్ను * 1561 


102 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాళవిగొళ 
'ఈడనేల మాతోనే యింతివీరాలు 
వాడవారితోనే పోయి వాదించరాదా ' ॥ పల్లివి ॥ 


కొల్లున నే 'నవ్వితేనే కొంగువప్టేవు రేపల్లె= 
ణా టబ గ 
నల్లవారు నిన్ను నవ్వే రందు వోవోయి 
ణా 
చల్లంగా నేం జూచితేనే జంకించేవు పురసతు. 
లుల్లసాన నిన్నుంజూచే రొద్దన(గరాదా 4 ఈడ ౪ 


ఆ€టదాన .వద్దనుంటే నాసపడేవు చుష్పనాథతి 
ఆంటదిగాదా నీవందు నోవోయీ 
మేంటివంటా మొక్కి తేనే మేలమూడేవు యింత్రై తే 
నాంటికొలనిసతుల(లు?) నసలు పిడుతురా ౪ ఈడ జ 


గందము వెంజల్లిరేనే కడు(దిప్టేవు తొల్లి 
గందమువారింటిసతి( బొందవా వోయి 
కందువ (శ్రీవేంక కేశ కాంగిటం గూడితి "నన్ను 
వొందిలి నీకొనగోర నొ త నింకావలెనా ॥ ఈడ ॥ 152 


పాడి 
చెలి విన్నవించవే నే. జెప్పేనంయే. సిగ్గయ్యిని 
బలిమి( గాదని తోయ దింకగత్తెనా ॥ పల్లవి ॥ 


నేనెంతటిదానను నెట్టుక వొడ(బరచీ 
కానెంతమన్నించినాను తనచి త్తము 
వూని యెంతచేండుకోనీ నూడిగపుదాన వింతే 
కానీవే శఈనమాట గాదనేనా ॥ చెలి ॥ 


శృంగారవంకీ ర్రవలు 


తనకేమి బాఃతి నేను తజచుగా నాతో నవ్వీ 

- _ నను నెంతలాలించినా నాభాగ్యము 
ఇెనకి యెంత మెచ్చీ€ దాం జేసినమానిసి వింతే 
తనఇచ్చదాన6ంగాక తగదనేనా 


సతులతో. బొగడీ నాచక్కందన బుమున్నది 
రతి నెంతగూడినా సమ్మతమే నాకు 
యితవై శ్రీవేంక టేకు డే నలమేలుమంగను 
'సతముగా నన్ను నేలె చాలుననేనా 


ముఖారి 
ఏల పెనంగులాడేవు ఇందరిలోన 
మేలువాండవై యాపె నేలుకోరాదా 


వేడుకతో. జెలి నీపై వెన్నెలనవ్వులు చలైె 
కోడెకాండవు తుడుచుకొన6గలవా 
చూడంగావే నిన్ను తనచూపులజిగు రంటించె 
యీడ విడిపించుకొన నింకనోవేవా 


మక్కువతో నాపె నీకు మాటలనే చొక్కువేనె 
వుక్కుమీరి లోనుగాక వుండంగలవా 
నిక్కి చూచి కొనగోర నీమర్మములెల్లా నెత్తె 
మక్క-ళిఎచి కూడక మానవచ్చునా 


కందువ నలమేల్మంగ కాఃగిటనే వలలొడ్జె 
మందలించి తగులక మాన(గలవా . 
ముందె (శ్రీవేంక కే; మోవి నీకు లంచమిచ్చె 
చెంది చెప్పినట్టు నీవు నేయకుండంగలవా 


108 


॥1చెలి॥ 


1 చెలి॥ 150 


॥ పల్లవి ॥ 


| ఏల ॥ 


॥ ఏల ॥ 


జఏల॥ 154 


104 ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


థ్రీరాగం 
' నీమపామో నాలోన వనిండినవలపుజాడో 
యేమి నేతు నన్నెప్పుడు నడయకువయ్యా * పల్లవి |, 


యెనసి నీతో గేను యెంతవడి మాటాడినా 
తీనియదు నామనను తమి యొట్టిదో 
వినయముతో శెప్పలువేయక చూచినాను 
నినుపుల్లై మమతలు నిచ్చ కొత్తలు ॥నీమ ॥ 


చలపట్టి నీతోను సారెసారె బెనంగిన 
నలయదు నామేను ఆస యొట్టిదో 
కొలువులో సీవద్ద. గూచుండి యెంకనవ్విన 
తల(పులో కోరికలు కరగవిధాన్యాలు ॥ నీమ ౫ 


కడ6గి యందా(కా నిన్ను( గా(గిలించుకుండినాను 
విడువవు చేతులు చేడుకెటిదో 
అడరి (శ్రీవేంక పేశ యలమేలీమంగను నేను 


తొడరి యేలితివి రతులు తరితీప్పలు ॥నీమ ॥ 155 
నాదిరామ్మకియ 
ఎటి€గించవే నాకునేల దా(చేవు 
గ.జుతులు గానవచ్చీ. గొంకనేఃటికే 4 పల్లి వి ॥ 


కామింరో నీమోమున( గళలుదేరీ నేండు 
నీమగండు వచ్చెనా సీవద్దికి 
ఆముకొని చెంగలించి యై మాటలాడేవు 
యేమైనా న్‌ జగవులిచ్చెనట్టవే ॥ ఎజీ(॥ 


1. ఈ పాటలో నిభావమే అన్నమయ్యిమన స్తత్వము, 


శృంగారనంకీ ర్తవలు 105 


సంతోసించుకొందానవు చవులుచూపి యకండు 
మంతనాన విన్నప్పుడిె మన్నించెనా. 
వింతలుగా సెలవుల వేడుకతో నవ్వేవు 
యింతలో నీకోరికలు యీడేరిచెనటపవే ॥ ఎటీ(॥ 


వేవేలుచిన్నలతోడ వెల్లవిరై మెజ సేవు 
శ్రీవేంక షేళుండు నిన్ను(జేరి కూదెనా 
యీవేళ నలమేల్‌మంగ విన్నిటాం జొక్కే వీతండే 
చేవమీరినరతులః జిమ్మి రేంచెనటవే ॥ ఎలి ॥ 150 


వశ 


రెకు 1227 'శ్రేరాగం 
ఇందా6కా( బొరలితివి యేడలేనివిరహాన 
కందువ నీపాల( జిక్కె కౌంతుడు నేండిదివో. :ఃపల్లవి॥ 


చెలువుండు వీ(డె వచ్చె జిత్తగించవే నీవు 
కలికికన్నుల( జూచి కర(గించవే 
పలుకుందేనెలు మోవి బై కొన మాటాడవే 
పిలుచుకవచ్చితిమి ప్రియములుచెప్పవే. ॥ ఇందా ॥ 


ఆతడు విడెమిచ్చీని అందుకొనవె ఇప్పుడు 
చేతులెత్తి మనసారా సేస వెట్టవే 
యీతల సరుసనుండి ఇళై సరసమాడవే 
నీతో నొనగూర్చితిమి నిండా. గా(గిలించవే ॥ ఇందా6 ॥ 


ఛ్రీవేంక పేశు(.డేలె, జిరునవ్వు నవ్వవే 
మోవితీపు చూపి కేలు మొగిడించ వే 
యీవేశ నలమేల్‌మంగ వెనసితి వితనితో 
నేవ నేసీ నీరతుల జేకొని మెప్పించవే ॥ ఇందా(॥ 15? 


1060 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొడి 
చెప్పితే. దెచ్చేముగాక చెలి నెవ్వతెనైనా 
వొప్పుగొవి పైండికత వూ/కొనేదెప్లే 


నివ్వటిల్ల. దనలోనే నిట్రూర్పు నిగిడించీ 
గ ల 
యెవ్వరిపె మోహమౌకా నెట్టు దెలుసు 
జవ్వనపుళన మేను జలజల( జెమరించీ 
పువ్విళ్లూర నేంటికని వూహించేమే 


చెక్కిట జేయివెట్టుక చింతించీ. దనులదాన 
యెక్కడ నున్నదో చిత్త మేమి నేతమే 


+ పక్కన 'నవ్వులు నవ్వి పలుదిక్కులును( జూొచీ 


అక్కర నేనుద్దులని యడుగళగవచ్చునే 


వింతవింతకళలెల్ల వెస నెమ్మోమున నిండె 
యెంతసంతోసమో గుబు తెట్టు వెళ్లుమే 
ఇంతటి(శ్రీవేంక కేకు. డే నలమేలుమంగను 
పొంతనుండి నన్ను( గూడె పొగడేదేమే 


సామంతం 
నీమన నెజు(గుదుము సెలణత్యపై దయ గద్దు 
కామించి ఇఃటికివచ్చి కనుసన్నలే6టికి 


మక్కువ నేసినవారి మన్నించనేవలె(గాక 
'పెక్కులాగులను జోలింబెట్టనే6టికి 
చక్కైరమోవి యిచ్చితే చవిగొనవలెంగాక 
తక్కు-౯6బె ప్టేటివట్టితరితీపు లే6టికి 


॥ చెప్పి ॥॥ 


॥ చెప్పి ॥ 


॥ చెప్పి ॥ 158 


॥ పల్లవి ॥ 
ళ్‌ 


4నీమ ॥ 


శృంగారనంకీ ర్రవణ 107 


చుట్టాలయినవారి. జూచి చోటీవలె(గాక 
అఖై రట్టు స సటియాజడే(టికి 
గట్టిచన్నుల నొతత్రితే కరంగంగవలెంగాక 
గుట్టున గుబ్బతిలించేగొరబు లింతే/టికి ॥నీమ। 


లలి నాసపడ్డవారి లాలించవలె(గాక 
సెలవినవ్వుల జాగు నేయనే(టికీ 


ఆఅలమేలుమంగపతివై నశశ్రీ వేంక పేశ్వం 
కలసితివి చెలిని కత లి(5నే(టికి 4సీమ॥ 151 
బౌళి 
ఎవ్వరికి€ దెలుసును ఇటువంటిమీగుట్లు 
యివ్వల వెల్లవిరైన దిపు డింతేకాక 4 పల్లవి థ 


యెఖు(గుదుమా తొల్లి యాపె నీకు దేవులౌత 
చిజుతి నవ్వుల నీపై( జింద(గాంగాక 
గుజుతు గానవచ్చునా కోరినమీపొందులకు 
వుజక నీవద్ద బాయకుండ(గా(గాక ॥ ఎవ్వ ॥ 


చెప్పితిరా మీరు మాకు నేసుకొన్నపె.డ్లి 
కప్పి యాపె నవ్వంగానే కంటిమిగాక 
వొప్పి చూచుకున్నారమా వుడివోనిమీరతులు 
చిప్పిల దా నిందరితో జెప్పుకోంగా(గాక ౪4 ఎవ్వ 8 


పుపైెనా యెక్కడనై నా పొంచి మీచుటరికాలు_ 
౬ రా ॥ లు 
బట్టబయ లాపె సిగ్గువడ(గాంగాక 
గట్టిగ నలమేలుమంగకాఃగిటి శ్రీవేంక కేశ 


ఇట్టె నన్నేలితి వీకె విరవాయ!(గా ॥ ఎవ్వ॥ 160 
౪0 22-౯9 | _ 


108 థ్రీ కాళ్లపాక అన్న మాదార్యుల 


దేశి 


అటని విన్నవించరే యాతవితోను 
తటుకన మిమ్మునేల తగవడిగీని 


కూడినమం దె మేళాన కొమ్మ లెంకగొసరినా, 
వేడుకపడు పేకావి వేసరరాదు 
వాడి కై నచోట నెంతవడి యలయించినాను 
యీడుజో డై యుంటగ్గాని యెడయ(గరాదు 


చనవులుచేసుకొని సతు లెంతిసాదించినా 
తనివి(.బొందుటఃగాని తల(€కరాదు 
పెనఃగులాడేటిచోట బిరుదు లెంతాడుకొన్నా 
ననిచి లోనొటగాని నంటువాయరాదు 


'కూరిమితో వనితలు గుబ్బల నెంతవాత్తినా 
వోరుచుకుండుటగాని వొదుగరాదు 
యిీరీతి ఛ్రీవేంక పేళు, డే నలమేలుమంగమను 
సారె నన్నేలుపేకావి జడియ(గరాదు 


గౌళ 


బెరపి పెండ్రి వచ్చి పెరట విడినె నీకు 
- సొరిది. బెండ్లాడవయ్య సోబాన( బాడేము 


పొట్టంబౌరుగుననుండి పొంచి నీకు మోము చూపె 
గుట్టుతో, దాః బండేఇంటీగురుతు చెప్పె 
దట్టపుసోరణ గం డ్లతలుపు( దెరచి ఇచ్చె 
చుట్టమవైశి వాపెకు నుద్దు వ! 


* పల్పవి ॥ 
ణ్‌ 


॥ అటి ॥ 


1 అట ॥ 


అఆఅట॥ 11 


॥ పలవి॥ 
ల 


4 బెర॥ 


శృంగారసంకీ ర్తనలు 


యెలంగ్నెత్సి పాటవాడి యెచ్చరికె సేసి నీకు 
కలపీ( బరిమళాలు గాలివై పున " 
వెలి. బావురమువేసి పిలిచీ నిన్ను సన్నల 
చెలిమి చేట(డు గల్లె చెప్పనింక నే6టికి 


ఆకె సింగారంచుకొని అస్లై నిన్ను. దోంగిచూచె 
వాకున6 దా(గలసినవావి దెలిపె 
పె కొని యలమేల్‌చుంగపతివి శ్రీవేంక కేళ 
యీకడ నన్నే లితివి యేమీనననే(టి3 


రేకు 1224. రామ్మకియ 
ఇంతవలచినవారి నెఅ(గమమ్మ 
కాంతలు గుట్టుననుండే గతులా యివి 


ఆపలేవు నీమనసు ఆకవి(బాసి ఇంచుక 
కౌ4పురాలు నే నేవారికతలా. యివి 
చూపుల నాతని ని్లై చూచేవు రెప్ప వేయక 
పూ(పవయసువారికి బుద్దులా ఇఏ 


మంతనాన నీమనసు మగనితో, జెస్పేవు 
పంతగ తెలె నవారిపగటా ఇది 
అలీన. 
సంతతము నీకునీవే చవులుచూ సేవు మోవి 
వంతువాసులవారికి వైపులా యివి 


మేరవేసు కురముష్నై మిక్కిలి తావుకొంటివి 
నేరువరులై నవారినేర్పులా ఇ౨ి 


చేరి యలమేల్‌మంగవు (శ్రీవేంక'టేకుం గూడితి 


వూరివారి కెల్లాను చొనగూడునా యిని 


100 


॥ బెర ॥ 


॥ బెర॥ 162 


4(పల్పవి॥ 
ఉం 


4 ఇంత జ 


జ ఇంత న 


* ఇంత ౪ 160 


110 


థ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


బౌ 


ఎలదా౯కా వప్వులు నవ్వే వీపెతోను 
ఇందరిలోనా(. ఆనపులియ్యవయ్య ఇప్పుడు 


ముుచక మునుకలాయ మొదశ* నీపై వలపు 
'పెంచకే పెద్దబాయను పెనుచన్నులు 
మంచినీటిచెలమాయ మరియును తేనెమోవి 
నించరాదా సీకరుణ నెలంతవై వింకను 


కూడ6(గూడ6 గుపష్పలాయ కొల్బులోన రీనెరులు 
వాడనిచిగురువలె వచ్చె వయసు 
వూడుచరానితగులై వున్నది నీనేస్తము 
వేడుక( గూడ6గరాదా వెల(ది నింతటను 


చెప్పంజెప్ప6 గొత్తలాయ చెంతనే సింగారము 
అప్పటి పెండ్రి చవిశాయః గాంగిలి 
చిప్పిల "నేలుకొంటివి (శ్రీవేంకటేశ్వర 
మెస్పించరాదా యలమేల్‌ మంగను రతుల 


లలిత 
ఎక్కడ6 దెచ్చితివయ్య యీపెను నీవు 
* వెక్కసముగా నీకు విడేలిచ్చీని 


పట్టపగలే నీకు పాదాలు గుద్దుళాను 
చుట్టరికములు చెప్పీ సుదతి 
వట్టనడుమ గూచుండి నవ్వులు నవ్వుకొంటాను 
విట్టీ వూడిగాలు నేసీ పలుమారు నీకు 


పలివి ॥ 
ణా 


॥ ఎందొ€ 1 


॥ ఎందా6 ॥ 


* ఎందా( 4 1604 


॥ ఎక్క! 


శృంగారసలకీ రృనలు 111 


పూని పట్టుకొని వచ్చి పువ్వులు ముడిచేనంటా- 

నానుక చన్నుల నొత్తీ నంగన 

తానే మొగము చూచి తగ సిగ్గువడుకౌంటా 

మోనమున( దేనెలూరేమోవి చూపీ నీకు.  _ ॥ ఎక్క *॥ 
పై పై( దెరపేసుక పా(త పెండ్లి కూ(తుర్రై 

కాంపురము సేసీ నీకు, గలికి - 

ఆఃపక శ్రీవేంక పేళ అల మేల్‌ మంగపతివి 

నాపొందు సేయగ దానూ నాంటుకొనీ నీకు ॥ఎక్క॥ 165 


గౌళ 
ఎంళ లేదు బేలే మాయింటికి రావయ్య సీవు 
చింతలెల్ల( బాయి సీషం జెప్పేంగాని బుద్దులు ॥ పల్లివి ॥ 
చేసూటి నాపె నీకు6 జెప్పిన ట్టల్లా. జేసేవు 
చేసుకొంటి బాన లాచెలికి నీకు 
యేసతులు చెనకిన నిశ్లే నేమము చూ పేవు* 
వా(వా ిసుకొన్నపళత్రాలా వనితకు నీకును ॥ ఎంత ॥ 


వోడక మాటాడితేను వున్నా(డవు మోనముతో 
ఆడుకొన్నమాటలా ఆసెకు నీకు 
యీడుజో డై యేపొద్దు ఇల్లు వాయకున్నా౭డవు 
వోడంగట్టినదూలమా వువిదకు నీకును ॥ ఎంత ॥ 
ముట్టి నే నిన్ను. గూడితే మోము చూచితి వాపెను 
కట్టినదే కంకణమా కాంత నీకును 
ఆజ్టై శ్రీవేంక పే; ఆలమేల్‌ మంగపతివి - 
పట్టివదే పంతమా ' పడతి నీకును ౪ ఎంత ॥ 166 


1. ఈపొదాంతమున గీత లేదు. 


112. థ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


ముఖారి 
నేను నీవు గూచుండ(గా నీతో సరసమాడి 
తొనూ నొకతె గలిగె. దగులుకోవయ్యా * పల్లవి ॥ 


చెక్కిట6 జేయివెట్లి సిగ్గులు నానంబెట్టి 
చక్కవినీమోము చూచీ సకిలు 
మక్కువ నీకు జేసి మాటలమందులు వూ(నూ?)రి 
చక్కెర మోవి చూపీ/ జవిగొనవయ్యా ॥నేను ౫ 


నెమ్మి మొక్కె( చేతులెత్తి నీక; జూపె తనబత్తి 
కమ్మటి. బొందుకు లాచీల గలికి 
కున్మురించి తమి వెంచి గుబ్బల నిన్ను. దాకించి 
చిమ్మీ. గొవగోర నీవూ6 జేర కూడవయ్యా ॥ నేను ౫ 


'నెలవుల నవ్వు నవ్వి చెలరే6గి కొప్పుదువ్వి 
బలిమి€ గుచ్చీ నిన్ను6 దిడంతి 
యెలమి (శ్రీవేంక పేళశ యే నలమేలుమంగను' 


అలమితివి నన్నింక నాపెను నేలవయ్యా ॥4నేను॥ 107 
మాళవి 
సింగారించుకోనీరాదా చెనకే విప్పుడే వచ్చి 
అంగన నీచే(తలకు నా(గాదనంజాలదు ॥ పల్లవి ॥ 


సుదతి యద్దము చూచి చుక్కటొట్టు వెట్టుకోంగా 
వుదుటున విప్పుడే వొడివ'స్రేవు 
పొదిగి కొప్పునవిండా పూవులు ముడుచుకోంగా 
చదురులాడుత వచ్చి చన్నులుపేవు 4 పింగొ ॥ 


శృంగారసంకి ర్త నలు 


కామిని కను(గొనల కాటుక వెట్లుకోంగా 
(యేమముతోం దమ్ములము 'పెట్టవచ్చేవు 
దోమటి గందమును.. గస్తూరి యలందుకో(గా 
కామించి యంతలోనే కా.గిలించేవు 


పక్కన నలమేల్‌మం గ పట్టుచీర గట్టుకోంగా 
మొక్క_లాన వేడుకతో మోవి యానేవు 
ఇక్కువ శ్రీవేంక చేశ యీకె తెరవేసుకోంగా 
చిక్కించుక మన్నించి చిమ్మి రేంచేవు. 


రేకు 1220 వరాళి 
ఆకెకు నీకు. 'దెలును నాసుద్దులు 
చేకొని తగవులెట్టా చెప్పేమయ్య మీకు 


సొలసిసొలసి నిన్ను( జూచిచూచి మాటలాడీ 
యెలమి నాపె నీతో నేంటికోకాని 
తలుపుమాటున నుండి తనివోక నన్వీని 
చెలరే(గి తను నేమి నేసితివోకాని 


సన్నల చాయల నిన్ను జరసీని పలుమారు 
ఇన్నిటా నీపొడ(బాటు లెట్టినోకాని 
యెన్నిమారులై నం జేతులె _త్రియె త్తి మొక్కీవి 
పన్నినతారుకాణ లేపగిదివోకాని 


కూటమితో సారెసారె కొలువునేసీ నీకు 
పాటించి మీ కెట్టిమాటపట్లోకాని 
సీటున శ్రీ వేంక'పేళ నే నలమేలుమంగను 


వా(టాన నన్నేలితి వాపెవరునేదో కాని 
స 


118 


*జసింగా ॥ 


సింగా * 160 


॥ పల్తవి॥ 
న. 


1అశె॥ 


1ఆకె॥ 


4అకి* [49 


న. 


్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాంటోది 


ఏమని చెప్ప6(గవచ్చు నించిభావము 
' కామించి నీకు;గానే కరంగీని మనసు ॥ పల్లవి ॥ 


బ త్రితో జవరాలు పాదాలు విసుక(గాను 
చిత్తడిచెమట గారీ జేతులవెంట 
వొత్తివొ త్రి సీపం గడుపూడిగాలు నేయంగాను 
హత్తి నిట్టూర్సులచెత నాఅడాయఃం జెలియ ॥ ఏమ ॥ 


మవ్వపు(గూరిమి నీతో మాటలాడిమాటలాడి 
నివ్వెరగుతోడుత నిలుచున్నది 
చివ్వున మోముచూచి చిరునవ్వు నవ్వ6గాను 
వువ్విళ్షారేఆసలతో నుమ్మగిలీ( జెలియ ఏమ ॥ 


గుజుతుగా( గాంగిట గుబ్బల నిన్నా త్తంగాను 
నెజి(. గళ లుప్పతిల్లీ నెమ్మామున 
మళథి నిన్ను. గూడంగ నెమ్మది (శ్రీ వేంక కేళుండ 


మెజసీ నీతో నలుమేలుమంగ చెలియ ॥ పేమ॥ 170 
పాడి 
చి త్రిణిగుణముతోడ. జెనకీ నిన్ను 
హత్తుక అడుగవయ్య ఆపెపేరు వీవు ॥ పల్లవి ॥ 


ఇద్దరము( బండుండ(గ యెవ్వతో సోరణగం డ్ర 
వొద్దిక దామరకామ నొరసీ విన్ను 
కొద్దిమీర(గా చిమ్మనఃగోవివి. ఐన్నీరు వీంచి 
అద్దుకొనం జీిమ్మవయ్య ఆ'పెమీ(ద నీవును ఇచి త్తి॥ 


శృంగార సంకీర్తనలు 115 


నెయ్యపువేడుకతో నీవు నేను మాటాడంగ 
పయ్యాడి అవ్వలనుండి పాటవాగీని 
కొయ్యతనపుమాటల6 గూఏమితో నొట్టువెట్టీ 
నెయ్యానం బిలువనవయ్య నీవు నీడ కాపెను *చిలత్తి॥ 


అలుమేలుమంగపతివై “తో నే నవ్వగా 
తలుపు దెరువుమని తట్టీ. జేతుల 
యెలమి' శ్రీవేం3 పే? యేలితివి నన్ను నిళ్సై 
కలయవయ్య ఆమెను కామించివున్నది *చిత్తి॥ 171 


శుద్దవసంతం 
ఇప్పు డెట్టు వస్తివే మాయింట నాశ( డుండ6గాను 
తప్పక కొలువునేయ నప్పు డేమరితివా ॥ పల్లవి * 


అమ్మరో నీవరుసనా( డాతనికి బ తినేసి 
నెమ్మది. బాదా లొత్తనేరవె తివా 
సమ్మతి నీతోడ సరసమాడేటి వేళ 
నిమ్మలాన మోము చూడ నీవు మణఖఅచితివా ॥ ఇప్పు ॥ 


కందువ నాతండు నీకా(గిటలో నున్నపుడు 
అంది నవ్వక పరాకులైవుంటివా 
పొందులు నేసి భోగించె తఈఅనాం 
ముందుముందే మాటాగక మోనపోయివుంటివా ॥ ఇప్పు ॥ 


పానుపుపై నీత డిసై పక్య సీప నుండంగాను 
వూని వూడిగాలయనేయ నొల్లవై తివా 
ఆనుక (శ్రీవేంకటేశు. డాతండే వచ్చి నన్నేలె 
యే నలమేలుమంగ నన్నెంచుకోవై తివా ॥ ఇప్పు ॥ 172 


116 శ్రీ కాళ్లపాక ' అన్నమాచార్యుల 


లలిత 
అప్పటినుండి సీవు ఆసెతోనే మాటాడేవు 
చొప్పుగ నీచరితలు చూచి వెరగయ్యిని 


చెలికత్తె పీకు జేనె నేన నేనవిన్నపాలు 
వెలయ నీచెవులార పింటివా నీవు 
పిలువనంపిననీవలపుల దెపులః 
దలంచుకొంటివా లెస్స తాలిమితోడుతను 


ఇక్కు-వ నా కెయిచ్చినయెజ్జనినిమ్మపండులు 
అక్కరతోడుత నీ వందుకొంటివా 
చక్క6గ నాపెయేలికసానిపరిణామము 
అక్కజముగా సారెకు నడిగితివా 


దొరకొని నీకుంజే నేదూతికలవినయాలు 
సిరుల గైకొని యశ్రై నేసితివా 
రా 
పరగ నలమేలె(లుగమంగపతివి శ్రీ వేంక'టేళ 
అరసి నన్నేలితి వల్లాపెను( గూడితివా 


నాదరామ[క్రియ 
ఎంతచి త్రిజో యిది నీయిత వెటువంటిదో 
చెంతనున్నచెలులెల్లా శిరనులు వంచేరు 


చిన్నచేతుల నీకొప్పు చెలరేగి దువ్వుతాను 
చన్నుల విన్ను నొత్తీ జవరాలు, 
పన్నుక సీవద్దనుండి పాదాలు గుద్దుతాను 
సన్నలనే పొందొడల సాము వేసీని 


॥ పల్లవి ॥ 
ల్‌ 


॥ అప్ప ॥ 


॥ అప్ప॥ 


॥(అవ్ప॥ 170 


4 ఎంత ॥ 


శృంగారనంకీ ర్తనలు [117 


యేపోద్దు చూచిన నీతో యేకళాలాడుకాను 
రాపుగ నీబుజము లోరసుకొనీవి 
తీపులనీమాటలకు తేరకొన నిన్ను( జూచి 
ఆంపరాక మెచ్చిమెచ్చి అలముకొనీవి ఇ ఎంత ॥ 


చెలరేగి నీమెనల్లా సింగారించుకొంటా 
సొలసి మర్మము లిటె సో6కించీని 
అలమేలుమంగపతివై న(శ్రీవేంక పేన్వర 
న! న 
యెలమి నన్నేలంగా6 దా నిచ్చీని విషయము  ॥ఎంత॥ 174 


రేకు 1200 భైరవి 
తరుణిభాగ్యము మరి తఅవాతిపనులెల్లా 
సరవేరిచి యేలేది నీచేతి దింకను * పల్లవి ॥ 


సారి సనీమొగము చూచె జలడాకీ గొంతివడి 
కూరిమురే చలే సీపె( గొంతవడి 
ఉం యూ 
చేరి నిసుద్దులు చెప్పె! డెలులతో6 గొంతవడి 
నేరుపు లిందా(కౌ( జూపె నీచేతి ది(కను ॥తరు॥ 


అక్కడక్కడే వుండి ఆసచేస6 గొంతవడి 
గుక్కిగుక్కిం నవ్వు నవ్వె -గొంతవడి 
మొక్కెను చేతురెత్తి మునుకొవి కొంతవడి 
నెక్కొని మన్నించేది నీచేతి దింకను ॥తరు ॥ 


చెల(గి వద్దికి చచ్చి చెక్కూనొ క్కె6 గొాంతవడి" 
కొలువులుసేనె నీు( గొంతవడి 
ఆల మేలుమంగపతివై న(శ్రీ వేంక పేళ్వర 
పా. 
నెలంళ నేరికి ఏంళా నీచేతి దింకను ॥తరు॥ 81754 


116 (్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగం 
సరిమేలు గలిగితే సంతోపించంగ6 బొడీ 
గరిమ నీకేల సిగ్గు కడుమెచ్చవయ్యా 


కలికి నిన్నుంజూచి కందువలకు లావి 
వెలయ నీరతులకు వేళగాచీని 
పలుకులను( గొసరి పయ్యదకొంగు విసరి 
చెలంగి యెన్నిచేంతలు నేసీ మెచ్చవయ్యా 


చన్నులు నీవై మోపి చవు లఎతలోనె రేపి 
మున్నుమున్నుగానే నీకు మోవి చూపీని 
కిన్నెరమీటులు మీటి కెలసి వబపు చాటీ 
యెన్నేసి నేరుచుకొన్న దీపెను మెచ్చవయ్యా 


నిక్కి రతులకు( బొంచి నీకు నిచ్చకమే పెంచి 
గక్కన వినియములు కడు నించీని 
అక్కునశ్రీవేంక పేళశ అలమేలుమంగపతివ 
చిక్కి నన్నేలితి వీకె. జేకొని మెచ్చవయ్యా 


సాళంఏనాట 
ఎన్నాళ్లనుండి కాచేవో యిందుకు(గాను 
వన్నెల! జూడవచ్చినవారి( జుట్టుకొనేవు 


కన్నుల నవ్విన దాపె గయ్యాళింంన దాపె 
నన్ను సీవు గోరనేల గ (టించేవు 
పవ్ని జూదాలాడె నాపె పంచేలుటినె నాపె 
చన్నులంటి నాపయ్యద జారనల తీనేవు 


॥పలవి ॥ 
ళా 


॥సరి॥ 


॥సరి;। 


॥సరి॥; 176 


॥ ఎన్నా ౪ 


శృంగారనంకీ రవలు 110 


వొడివట్టితీ నె నాపె వుదుటులు చూపె నాపె 
నడుమ? బువ్వులనేల నన్ను వేనేవు 
'వెడపంతాలాడె నాపె వేనెను నీసారె లాపె 
జడవట్టి నన్నునేల సరి కెనకేవు ॥ ఎన్నా ॥ 


చేముట్టి 'పెనంగ నాపె చే(తలెల్లా( జేనె నాపె 
నామొగముచూచేల సన్నలు నేవేవు 
*ఆనుక (శ్రీవేంక పేళ అలమేలుమంగపతివి 


కామించి నన్నేలి యంత కడురట్టునేనేవు ॥ఎన్నా॥ !77 
సామంతం 
కొత్తగా వచ్చినాపె నీగుణ మేమి నెఅంగదు 
బ త్రి నేసి లాలించితే పనికివచ్చీని ॥ పల్లవి ॥ 


చిగురుమోవి దెరచి చెలి టేమో విన్నవించీ 
వెగటులేక నీవు వినవయ్య ' 
జిగిమించి యంతలోనే సిగ్గువడియున్నదేమో 
. అగడుగాకుండా( గూర్మి నడుగవయ్యా 4కొత్త॥ 


నెలంత వినయముతో సనీవద్ది కే;టికో వచ్చీ 
చెలరేంగి యాపనులు నేయవయ్యా 
యెలమి నీయెదుటసు ఇచ్చక మేలో నెరపీ 
నెలవుగా ఆచనపవు చెల్లించవయ్యా గా కొత్త ॥ 


వొయ్యన కదిసి యేమో వూడిగాలు నేసీవి 

ఇయ్యెడ నీ వాపెచేం జేయించుకోవయ్య 

అయ్య భ్రీవేంక పేశ్వర ఆలమేల్‌మంగపతివి 

నెయ్యాన నన్నేలితివి నీ వాక గూడవయ్యా :కొత్త॥ [178 
1. పావథంగము. "అమన లేశ 'అముక' అవి యుండవచ్చు.. 


120 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 
బొనయ్య మంచివాండ వంగనతో నేమనేవు 
శానుకలిచ్చితేనే గక్క-న నేలితివి ॥ పల్ల వి ॥ 


యెలమి దేవులుండ(గా నెడమాటలాడేటి _- 
చెలికత్తియలనేల చెనకేవు 
కలిగిన మేలె కాంగిటిలో సుండ(గాను 
చెల(గి దొంతులకేల చేతులు చా(చితివి ॥ బౌొన॥ 


బెరసినాపె వుండ(గా పేవటమువచ్చిన - 
పొరుగువారినేల పొది గేవు 
యిరవై నచుట్టరిక మింటిలో నుండంగాను 
గరుసు దాటి వావులు కలయు బెట్టితివి ॥ బౌొన॥ 


జాడరోడ నేసలు చల్లుతా నాపె వుండ(గా 
తోడ బెండ్రికూ(తులతో మా(టాదేవు 
వీడ కలమేల్మంగ (శ్రీవేంకశేళ నీకుండంగా 


వూడిగపువా౦ నెంత వోవలఃబెట్టితివి *బొన॥ 170 
శంక రాభగణం, 
నిన్నాత(డు మన్నించ(గా నేను వలదంటినా 
సన్నల చాయల నీవు సాదించరాదా ॥పలివి ॥ 


మేలిమిసొమ్ములు నాకు మించి యాత. డిచ్చెనంటా 
యీలాగుల నందరితో నేమిచెప్పేవే 
చాలుకొని నాతోనే సరసమాడీనంటా 

' కోలుముందుగావేల గవ్పితిలేవే నిన్నా ॥ 


॥ శృంగారసంకీ ర్తనలు 


పలుమారు నాత(డు నాపై బత్తి నేనెనంటా 
'చెలంగి నన్నెంత దిష్టింఛి చూచేవే 
పిలిచి నాపై నతడు ప్రియములు చల్లైనం..- 


వెలయ మోమెం(మెం7)త వెలవెల(జేసుకొనేవే 


ఆక్కరైై (శ్రీ వేంక పేట డాసతో నన్నేలెనంటా 
చెక్కుచెమటతోనేల సిగ్గువడే వే 
యిక్కడనే విన్నునేలె యే నలమేలుమంగను 


121 


(1 నిన్నా 11 


యిక్కువ నన్నంటెనంటా నెంత యేంకరేవే ॥ నిన్నా॥ 160 


రేకు 1281 నాదరామ్మక్రియ 
'వేడుకకా(డవౌదు సీవింత లెల్లా6 గంటిమి 
_యీడుజోడాయ వలపు లిదిగో నీభాగ్యము 


కంకణసూడిగాలా పె కస్తూరినామము వెట్టి 
కుంకుమ గందము పూసి గుబ్బలు సో 
వంకరగోళ్లతోడ వడి. గొప్పుముడిచీని 
ఇంక నేమిచెప్పేది ఇదివో నీభాగ్యము 


మొలనూలిగంటలాపె ముంచి సీపాదాలు గుద్ది' 
తలగడ వెట్టి మోముకావి వలయ 
పలుకుందేనెలు గార బాటవాడీ నీయెదుట 
ఇలపై నెన్నిక కెక్కె' నిదివో నీభాగ్యము 


ఆందెలసూడిగాలాపె అండనుండి విడెమిచ్చి 
అందిఇచ్చీ కొనవేళ్ల నాకుమడిచి 


చెంది యలమేల్‌మంగను శ్రీ వేంక పేళుండస 


ఇందు విజ్టై నన్నేలితి విదివో నీభాగ్యము 


క 
11 పల్లవి || 


॥ వేడు ॥ 


॥ వేడు ॥ 


2 వేడు ॥ 161 


122. (భ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


లలిత 
ఒక్కమననున నిజ్టై పుండంగదవే ] 
చెక్కిట జేయివెట్టిక సింగారించుకొనవే . ॥ పల్లవి ॥ 


విన్నపాలు విన్నవాండు వేగ నింటికి వచ్చీనే 
కన్నుల నవ్వినవా(డు కరుణించీనే 
సన్నలునేసినవాండు సరసములాడీనే 
మెన్న(గరానినగినాలు యెందా(క( జూచేవే 4 ఒక్క 4 


కానుకందుకొన్నవాండు కడు నిన్ను మన్నీంచీనే 
పూసికెటి(గినవాండు బుజగించీనే 
తానే ఇయ్యకొన్నవా(డు తగిలి కాంగిలించీనే 
తానకమై నగినా జెందా(కా జూచేవే ॥ ఒక్క ౪ 


విందులియ్యకొన్నవా6డు వేడుక నీకు. దేసీనే 
చెంది వాకిట నున్నవా(దు చేరి నవ్వీనే 
అందపు్థ్రీ వేంక కేళు. డల మేల్‌ 'మంగవు నీవు 
ఇందుల నిన్నేలె సగినా లెందా/కాం జూచేవే ఒక్క ॥ 182 


బౌళి 
సీవాడేసరసము నిన్ను నింత నేనెను 
యీవేళ నలమేల్‌మంగ కియ్యవయ్య పంతము ॥పల్లవి॥ 


ఫొం(తి నీకంపినపూవులచెండు దీసుక 
చెలిక్తెనే వేసేవు చెలరేగి 
కలికి దవ్వులనుండి కంటినంటా నిమ్మపంట 
కొలువులోననే నీకొప్పుదా(క వేనెను _*నీవా ॥ 


శృంగారసంకీ ర్తవలు + 120 


వీడెము నీకంపితేను వేగమే 3 కొని యాపె. 
వూడిగప్పనతినోర నొగి వించ(గా 
ఆడనే వుండి నీదేవు లందుకు!/ దనపుక్కిటి - 
వీడెము నీకొంగున వెన మూట గశైను ౫ నీవా ॥ 


కొతరాన నీవంపినకొనికపంచదార 
దూతికకు( జవిచూపి తొరలించ(గా 
యీతల శ్రీవేంకటేశ ఇల్లాలు మోవితేనె 
వాతిర నంటించి నిన్ను వలపించుకొనెను . ॥4నీవా* 100 


రామక్రియ 
నీవు నేసినభాగ్యము నే మేమని పొగడేమే 
యేవేళ నిన్ను( బాయండు యెంతబత్తో ఇతడు ॥ పల్లవి ॥ 


'నేయంగలసింగారాలు నేనుక నీవుండ(గాను 
సోయగపు(ంగన్నులను. జూచీ నాతండు 
పాయపుమదములు సీపై తొలంకంగాను 
ఆయములెరి6గి నిన్ను నదె మెచ్చీ నితండు ॥ సేవు ॥ 


కొమ్మలు నీవు ని-్లై కొలువులో నుండంగాను 
చిమ్మిరే6గి కడు నంతోసించీ వితండు 
సమ్మతించి నీవు సారె సరనములాడంగాను , 
. ఇమ్ముల నిన్నిటికిం దా నిచ్చగించీ నితండు 8 నీవు * 


బాలుకొని మోవితేనె చవులు నీపు చూపగా 
మేలుమేలమచు విన్ను మెచ్చీ నితండు 
యేలినలమేలుమంగ ఇట్టె నీవు వేవించగంగా 
వేళావేళతో శ్రివేంక'పేకుం డిత/డు! * వీవు: 184 





ర చలవ 20 లరంంంలాడ ంయలాలాం, 


౪64 2-౯10 


124 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాట 
వెగ్గళవుంగూరిములు విభువికి. జూపవే 
విగ్గులు నెరపితేను చిత్తము గరఃగునా ॥ పల్లవి ॥ 


వెంగెమాడి కొసరితే 'చేడుకలుపుట్టు(గాక 
సంగడి నూరకుండితే చప్పనేకాడా 
యెంగిలిమోవితేనెలు ఇంపులు రేంచు6గాక 
ముంగిటిఆచారాలు మోహములు రే(చునా ॥ వెగ్గ॥ 


వీరమున బెన(గితే ప్రియములు నిండు(గాక 
సారె వట్టివినయాలు చొకలుగావా 
గోరికొన దా౭కించితే గురుతులై పుండుఃగాక 
దారకపుళాంతాలు తరితీపు రే/చునా * వెగ్గ ॥ 


కొమరెగుద్చి లూదితే కో౦ంక గోరించుగాక 
సముకపు(గొలువు్వలు జాగులుగావా 
అమర శ్రీవేంక పేశుః డలమేలుముంగ విన్నేలె 


అమీరపుగోలతనా లాసలెల్లా రే(చునా - ॥ వెగ్గ 8 185 
ఆపహారి 
ఇంక నీచి త్తమేకొని యీసెకడ మేమి లేదు 
అంకెల సీకెగుణ మేలర వేవు సీవు .. *పల్లవిః 


పవళించి. వండితే నీపాదా _భొత్తనేరుచు 
- ఇవలం గూచుండి విడెమియ్య నేరుడు. 
వనకమై లాలించితే నవ్వులు నన్వనేరుచు 
వివిరి ఇంకా నేమైనా నేరువు మీకెకును  కిషింక్‌॥ 


శృంగారనంకీ రనలు 126 


మచ్చిక నీవు నేసితే మాటలాడ నేరుచు, 
ఇచ్చగించితే వీజె వాయించనేరుచు 
పచ్చిగా మన్నించితే పక్కమండనేరుచు 
విచ్చనిచ్చ యేమైనా నేరుపు మీ కెకును 4 ఇంక ॥ 


కానిమ్మవిపుంటే మతి గరఃగించనేరుచు 
మేనంటి సీవు గూడితే మెచ్చనేరుచు 
యే నలమేలుమంగను నన్నేలితి శ్రీవేంక కేళ 


సీనేరుప్పు లేమైనా నేరుపు మీకెకును * ఇంక ॥ 186 
రేకు 120882 గౌళ 
తల(చుకోవలదా తరుణివినయములు 
పిలిపించుకొందురా _సేమగలచోటను *పల్తవి॥ 


. కప్పురపువాసనలకమ్మవినోర జెలియ 
చెప్పరాన్మిప్రియములు చెప్పెగా నీకు. 
తొప్పందోంగె నొసలికస్తూరి బే/టులు రాల 
ముప్పిరిగొన సారెకు మొక్కె(గా నీకు *తల॥ 


గారవించి యాసతోడ( గంకణాలచేతుల 
గోరం జెక్కునొక్కి. 'వేండుకొనెంగా విన్ను 
కూరిమి నెందుకోకొని కుంకుమగుబ్బల నొత్తి 
శేరుపుతో( గాంగిట వించెంగా నిన్ను * తలి( ॥ 


సోయగపుంగన్నుల సౌలసిసౌలని చూచి 

. వేయరానిచెలుములు నేనెంగా నీతో. 
బూయెడ శ్రీవేంకపేళ యీకె యలమేలునుంగ 
ఆయమంటి కూడి ముదమందెంగా నీతో కతలిం॥ 187 


126. ్రీకాళ్లపాక అవ్నమాచార్యుల 
కౌళి 


ఎంతవి పొగడవచ్చు విద్దరిమీ నేరుపులు 
సంతోసములాయ సతుల కెల్లాను ॥ పల్లవి ॥ 


. చనవు గలిగితేను చవులు దానె పుట్టు 
మనను లెనసితేను మర్మములంటు 
యెనసివుండి తేను ఇంపులును దైవారు , 
కను(గొంపే మీయందే కలిగె నీగుణాలు *॥ ఎంత ॥ 


. మచ్చికలు సతమైతే మమతలు నెలకొను 
ముచ్చటలాడినచోట మోహాలు రేగు 
కుచ్చికుచ్చి పెనంగితే గుబ్బతిలు. చమకము 
మెచ్చులుగా యీసుద్దులు మీయందే వింటిమి * ఎంత * 


విందు లొనగూడితేను వేడుకలు వెలవెట్టు 
కందువ సమరతులు కడు(జొక్కించు 
చెంది యలమేల్‌మంగవు శ్రీవేంక పేకు! డితండు 


పొందులు మీయందే ఇపుడు దెలిసితిమి 4 ఎంత ॥ 186 
పాడి 
చిశ్తగించవయ్య యేల సిగ్గులతో నవ్వేవు 
బత్తిగలవారీమీళద పరాకు గావచ్చునా * పల్లవి ॥ 


కిన్నెరమీటులలోనే కెరలికెరలి నీకు 
విన్నపాలు నేసీని వెలంది 
:. వన్నలాను చాయలాను. జారినవయ్యదలోని - 
చన్నులనే కానికలు సారెకు. జూపీవి జచిత్త* 


శృంగారనంకీ ర్తనలు 120 


'సనేటిరాగాలలోనే చెలరే6గిచెల రేంగి 
'సేసలుచల్లీ వలపుచెలియ 
మూసినము త్రెమువంటిమోవినే నోరూ5ించి 
ఆసల విందులుచెప్పీ నదివో నీకును (4 చిత్త 4 


చెప్పినగీతములలో సిగ్గు నులికికులికి 
కప్పురవిడెములిచ్చీ( గలి5 
యిప్పుడే (శ్రీవేంక 'పేః యే నలమేలుమంగవు 


కప్పి నన్నేలితి వాపె గరుణించవయ్యా ॥చిత్త॥ 168 
వసందడపరాళి 
కొత్రపొందో పాంతపొందో కొమ్మతో మాటాడవయ్య 
బత్రిగలవారిమీ(ద( జరాకు చూపుదురా ॥ పల్మ్గవి ॥ 


చెక్కులవెంట.గొ రేచిరు/ంజెమటలంతోడ 
నిక్కివిక్కి చూచీని నెలంత నిన్ను 
వెక్కసపుందనకొప్పు వీంపృవెంట జారంగాను 
తక్కక నిమ్మపంట. దా(కవేసీ నిన్ను ॥కొత్త॥ 


గుజుతుల్లై పయ్యదలో గుబ్బలు గానరాంగాను 
ముజిపానం జేతులెలత్తి మొక్కీ. నీకు 
తతితోడ ముక్కర 'గదల(గా( బెదవులెత్తి 
మెజసి పేర/విలిచీ మిక్కిలి నిన్ను ॥కొత్త ॥ 


ఆదనెటి(గి ముంగిట నందెలు గల్లురన(గ 
యెదురుగా వచ్చి కానుకిచీక్లీ నాపె 
యిదె (శ్రీవేంక 'కేశ్వర యే నలమేలుమంగను 
కదిసి నన్నేలితివి కాంగిలించీ(. దా నిన్ను కొత్త 11 190 


12 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కురంజి 


మేలుమేలు సాము సేయ మే6టిజాణ వౌదగువు 
చేలకొంగున నాపెకు చెమట దుడిచేవు. ౫ సల్లివి ॥ 


ఆతంగనగట్టిచన్నులు అడియాలమెనట్టి- 

. సంగడాలంటా నీవు సారె నెత్తేవు 
అంగవించి యప్పటివి ఆపెకాంగిలే నీకు 
చెళగటిగరిడీయంటా చేరి పాయ విప్పుడు ॥ మేలు ॥ 


కాంత మేనంబూసినకస్తూరిబేంటులు రాలి 
సంతత మెజమన్నంటాం జలుకొ నేవు 
ల. మ! 
పంతముతో నీవా సెబంగారువంటి మేను 
ఏంతిలుగా కంబము గావించుక పెనంగేవు ॥ మేలు ౫ 


అలమేలుమంగరతు లై విన్నాణాలంటా 
తలఃచి శ్రీవేంకటేశ తమకించేవు 
చెలరే/గి యాపెమోవి చెజకుంవిచ్చెయంటాను 


చలువగా వేడుకతో జవిగొనేవు + మేలు* 101 
ఆహిరి 
ఏమి నేరుచుకొంటివి యెలయించేపు నతుల 
కామించి వచ్చినవారి. గరుణించనయ్యా , *వల్లివి ॥ 


కొనుకంపి యాసపె వేళ గాచుకొనియుండ(గాను 
వీనుల విన్నాపెను. వేదకించేవు 
మోనముతో( జేతులెత్తి మొక్కి యాసె పుండంగాను.. 
అనుకొని వీదినుండి యాపెవంక/ జూచేవు ॥ ఏమి ౫ 


శృంగారనంకీ ర్తవలు _ / 1! 


వీటనున్నయాసె నీకు విన్నపాలు నేయంగాను 
మాటుననున్నా పెతోను మాటలాడేపు 
_ సాటికి జుట్టమైనాషె సరసములాడ(గాను 
నాటకప్పసతితోశ నవ్వులు నవ్వేవు క ఏమి జ 


ల(ఆ౪లమేలుమంగ యాపె అక్కుననేవుండళగాను 
కొలువులోనున్నా పెను గోర నొ శ్తేవు 
నెలవై శ్రీవేంక కేశ నే నూడిగము సేయంగా 
చెలికత్తెయినాపె6 గని సిగ్గున. గొంకేవు ॥ఏమి 4 105 


రేక 120 పళవంజరం 


నరుస( గూచుండవే సరసములాడవే 
శిరనువంచుకోనేల చిన్నదానవటవే ॥ పల్లి వి ॥ 


పలుకులనై తేను పచ్చికప్పురాలు రాలీ 
తిలకించితే మోవి( దేనె చిందీని. 
చెలువుండు చెనకితే పిగ్గుతోడం వెనంగేవు' 
చెలియరో నీవింకొ( జిన్నదానవటవే ॥సరుఖ 


మొలకనవ్వులవై తే ముత్యాలు వొడమీని 
నిలువు నూరు వండీని నీమురిపేలు 
బలిమి. జన్నులంటితే వయ్యదకొంగు మూవేపు 
చిలుకరాదా వలప్పు చిన్నదానవటవే జిసరుజి 


సందడిచూపులనై తే దల్లంగా వెన్నెలగాసీ 
కందున నెమ్మోమునః గళ లుల్ఫీని 
ఆందపుగ్ర్రీవేంక పేశు నలమేల్‌మంగపు వీవు 
చెంది మడీ, గొనరేవు 'విన్నడానవటవే 4చరు॥ [00 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పాడీ 
ఎంత గట్టువాయవైతి వేమే నీవు ' 
' అంతలో నీతొడ మోసే వాతనిపై నీవు 


గ 
హత్తుకొని చదరంగ మాతండు నేను నాడంగా 
ట్య వ 
యెత్తులు చెప్పవచ్చేవు యేమే సీవు 
యిత్తల నే బరాక్రై తే నిదేసందుగా నాతని -_ 
నొ శ్తేవు కొనగోర నొల్లనే నీవు 


పచ్చిమాట లాత6డు నాపై మోవనాడితేను 
ఇచ్చకాలకు నవ్వే వేమే నీవు 
కొచ్చి నేను తలవంచుకొనివుండ(గా నాతని. 
దచ్చి నీచన్నుల వీ(పు దా(కించేవు నీవు 


గెలిచి నే( బెనంగంగా కెరలి నీవూ నాతని = 
నెలమి€ గా(గిట నించే వేమే నీపు 


అలమేల్‌మంగను నేను ఆతండు శ్రీవేంక పేళ(- 
॥ ఎ౦త ॥ 184 


డిల నన్నేలె నాతని కేమొదువే నీవు 


సామవరాళి 
నిన్ను నీవెజ(గలేపు నేరుపు లేమిచూ సేవే 
చన్నులమీ(దిపయ్యద చక్క (బెట్టుకోరాదా 


సారె నాతనీతో నెంత సరపములాడేచే 
జారుంగొప్పు ' ముడుచుకో చక్క(గా నీవు 
శేరికేరి యెందాంకా కిలకిల నవ్వే వే 
_కౌరేటిచెక్కుచెమట కడుగుకోరాదా. 


॥ ఎంత ॥ 


॥* ఎంత | 


॥ పల్లవి ॥ 


విన్ను ॥ 


శృంగారనంకీ రనలు 101 


. దొకొవి యాతనిమోము తప్పకేమి చూచేవే 
కోక చక్క6గట్టుకో గుట్టుతో నీవు 
"కాకరితనముతోడ కతలేమి చెప్పేవే 
తూకొని తమ్మ బేంట్లు తుడుచుకోరాదా ॥విన్ను ॥ 


బలిమి వొద్దంగూచుండి పావా.లేమిగుద్దేవే 
అలపు దీరుచుకో అంతలో నీవు 
అలమేల్‌ మంగను నేను ఆతడు (శ్రీవేంక కేకు 
డలమె నన్ని(క నీవు నండనే కూడరాదా '॥ నిన్ను ॥ 185 


హిందోళం 
ఎక్కడలేనిమాటలు నేమిచెప్పేవు 
పక్కన నేము నేసినభాగ్య మిదిగాదా ॥ పల్లవి ॥ 


నీవద్ది కాపె వచ్చితే విద్దర మేలుకొంటిఏ 
నేవ నేయ(బూనితేను చెంగలించేవు 
మోవి చూచినంతలోనే ముంచి నోరూరీ నీకు 
వావిరి “నింతానింత పలపే కాదా ॥ ఎక్కు ॥ 


సరుసం గూచుండితేనే సగచో టిచ్చితివి 
"శిరసు దువ్వితేనే చిమ్మి రే(గేవు 
గరిమ బాదాలొత్రితే కడు(జెమరించీ నీకు 
వరుసతో నింతాఎంతి వలసేకాదా ॥ ఎక్క 4 


బాగాలు చేతికిచ్చితే పచ్చడము గప్పితిపీ 
చేగచేం( గూడితేనే సిగ్గువ దేవు 
యీగతి (శ్రీవేంక పే; యూకె యయలమేలుమంగ 
వాగమైన దింతానింత వలపే కొదా ॥ ఎక్క ॥ 106 
జాన గదనా అవియర్థమా?. “"అంకానంత శలీరళోనణ' మను 'భ్రూర్జన్మీవయోగ 
మును టోలినది. 


182 ్రీళాశ్లపాక అన్నమాచార్యుల 


పింధురామ్మక్రియ 
' అంతలో నితండు మగఃడాయనా నీకు 
బంతికి వచ్చి నీవేల బా(తిపడేవే 4వల్లవి * 


మాయింట నాతడు నేను మాటలాడుకొనఃగాను 
నాయము లేమిచెప్పేవే నడుమ నీవు 
చేయిచా(చి నే నూరకె చెనకితినంటా నీవు 
పూయక దూలవై యేల పూనుకవచ్చేవే 4 అంత ॥ 


చయ్యన నాతనిపై వసంతము నేం జ్వంగాను 
పయ్యదః దుడువనేలే బత్తితో నీవు 
వొయ్యనే పవ్వళించేటివోవరి కళండు రాగా 
గయ్యాళితనాననేల క్రై లాగిచ్చేవే ॥ ఆంత ॥ 


నెట్టిన6 బానుపుమీ(ద నే విత(డు నుండ(గాము 
వొట్టుక నీవేల పాదాలొ శ్రివచ్చేవే 
యిక్లై శ్రీవేంక టేకు. డే నలమేలుమంగను 


జట్టిగా నన్నేలె నీవు సవతి వేలయ్యేవే ॥ అంత ॥ 1097 
- వూర్వగొళ 
చూముందర నీవేల మజ౮గులు వెస్టేవు 
యీమతకములెల్లా మీయిక్కు,వలు గావా .. * పల్లివి। 


వీదెము చేలికియ్యపే విభఃడు నీమోను చూచి 
యీడుజోర్తై భూడె యందు శెజుళగాదా 

'వేడుకం వాహేళొళ్త కవే వెసః బవ్యళించినాండు 

జాగతోడ వీళదే వన్నగాదా. *మాముం: 


శృంగారనంకి ర్తనలి 180 


యేకళాన మాటాడపవే యేమిటికో పిలివీస 
లాకల సీరతులకు లాచుటగాదా 
_ పైకొని తెరవేయవే పచ్చడము గప్పుమనీ 
- నీకు నాతవికి నివే నెపములు గావా జ మాముం ॥ 


చెలగి కొంగిలించవే చేయి వీమీ6ద వేసీని 
కలయికలకు సదే కందువగాదా 
అలమేలుమంగవు నీవతండు (శ్రీవేంక పేక. - 
డలమె నిన్ను. జెల్లెల నందుకు నే లోంగ్గాదా (మాముం॥ !$॥ 


రేకు 1204 కాంటోది 
ఆ(టదాని. గంపే/(జాలు నాసలు వుట్టించేవు 
పాటించి యేపొద్దు నిదేపనియై వున్నాండవు ॥ పల్లవి ॥ 


రెప్పలెత్తి చూచిచూచి రేంచేవు వలప్పలు' 
కప్పురము నీకా'పె కామకియ్యంగా 
నెప్పున వించుకవడి నీతో. బొందు సేపితేను 
ఇప్పు డిశై యాపెగుణ మి(క నెంత నేతువో ॥ఆంట॥ 


నవ్వులు నవ్వినవ్వి నసలంబెస్టేవు సీవు 
పువ్వుల నీపాదా లాపె పూజించ€గా 
ఐవ్వని యేపాటి నీతో సరసములాడినాను 
ఇవ్వల నాపెమనను యెంత గరఃగింతువో ॥ లంట జ 


మొలకచన్నలు వట్టి మోవితేనె లానేవు 
అలరి నీకొపె గంద మస్టె పూయంగా 
అలమేలుమంగను నే నవ(గా శ్రీవేంక పేళ 
బైల నన్నేలితి వాసె నెంతగా మన్నింతువో ॥ఆ6ట॥ 100 


184 ఛ్రీ కాళ్లపాఠశ అన్నమాచార్యుల 


ఆహిరి 


ఏమి నేనుకొంటిరో ఇందా౯5ా మీరు. 
ఆముకొని మిమ్ము నేము ఆడుగసిగ్గయ్యిని ॥ పల్లవి ॥ 


కొమ్మకొప్పులోనున్నగొజ్జ(గరేకలచొప్పు 
జ 
వుమ్మడి నీమేనిమీ(ద నున్న దిదిగో 
కమ్మటి నాపె గుబ్బలకప్తూరి గందము 
దుమ్ము రేంగి పచ్చడాన దొవ్ప(దోంగి వున్నది 4 ఏమి ॥ 


సతిచెవులంబెట్టినజవ్వాదికర6గులు 
మితిమీరి నీబుజాలమీ(ద నున్నవి 
తతి నాపె పెదవులతములపు(జెదరులు 
కతలుగా నీచెక్కుల( గానుపించెను 4 ఏమి ॥ 


అలమేలుమంగపాదాలందు లలత్తుక రేక 
మెలుపున నీనొసలిమీ(ద నిండెను. 
యెలమి (శ్రీవేంకటేశ ఇంతలో నన్నేలితివి 


తొలుతనే యాపెగులుతులు ధరించితిఏ 4* ఏమి ॥ 200 
సామంతం 
వట్టిగుట్టు నేసుకొని వలపించ వచ్చితి ౪ 
విట్టబయలు నవ్వితే భమసునా విభుండు ॥ పల్లవి ॥ 


బ్రేయ6గలనేవలు నేసి చూపవిలెంగాక 
చాయ నేసుకుండి తేను సమ్మతులౌనా 
పాయపుదాననింటాను పానుపుపై నుంహేను 
కాయజకేలిని యెట్టు గరంగునే విభుండు ' ॥ వటి ॥ 


శృంగారనంకీ ర్తనలు 105 


మననులో(గలమాట మందలించవలె(గాక 
తనలోనే దాంచుకొంటపే తారుకాణౌనా 
మనువైనయాలనంటా మాకువలె నుంకేను 
తవిచోవిరతి నెట్టు దరించునే విభుండు - * వట్టి ॥ 


అల మేల్‌ మంగచెల్లేలవై నవావలెనే కూడ 
వలె(గాక గోలవై తే వసమయ్యినా 
కలయచో పిగ్గున( గాంగిలించు(చ?)కుండి కేను 
చెల(గి యెట్లు చిక్కు-నే (శ్రీవేంకటవిభుండు ॥వట్టి॥ 201 


కాంటోది 
చెలియరో నీమగ౦డు నేసినభాగ్యము లివి 
యెలమి నిందుకు నాత( గెంతనోంచెనే ॥ పల్లవి ॥ 


వంచి నీవు మొక్కి. తేను వలపులు ౮ాలీని 
ముంచి మాటలాడితేను' ముద్దుగారీని 
పంచల బొలసితేను పెండిపొడి దొరిగీని 
యెంచరాదు నీసింగార మేమిచెప్పేదే 4 చెలి ॥ 


ముసిముసిగా నవ్వితే ముత్యాలు రాసులయ్యి 
కొసరి చూచితే మెయు(గులు రేగీని 
ముసు6గు దీసితేను మోహనమే వడిసీని 
యెసంగిననీవిలాని మేమిచెప్పేదే ॥ చెలి 4 


నిలిచితే నీపగటు విలుపు నూరు వండీని 
సొలసితే నీవేడుక జొబ్చిలీ విదే 
యెలమి శ్రీవేంక పేళు:డేలినల మేల్‌ మంగపు 
యెలయింప్పనీ వారపు లేమిచెప్పేదే *చెలి* 202 


186 'భ్రీ కాళ్ల పాక అన్నమాచార్యుల 
సౌరాస్ట్రం 
మామననేల సోదించి మాటలాడించేవు సీవు 
సీమన వెజ(గవిది నేము చౌప్పేమూ * పల్లి వి ॥ 


వాడికైనయాపె నిన్ను వలపించుకుండ(గాను 
వేడుకక త్రెలకేల వెంగెమాడను 
జాడతోడ నేమూ నిశై సంతోసించవలె(గాక 
పాడి/ఐంఠా లెంచితేము పచ్చిగే +దా *" మాను ॥ 


మచ్చిక్రైనయాపె నీతో మంతనములాడ(గాను 
యిచ్చకురాండ్ల కేల యీసురే(గను 
మెచ్చిమెచ్చి యాపొందే నీమెడల గట్టుదుముగాక 
విచ్చి చెప్ప/టోతేను వేసటగాదా " * మామ ॥ 


రతివేళ నాపె నిన్ను రా(పు లింత నేయ/గాను 
_సతమైనవారికేల జంకిచను 
తతి నలమేలుమంగపతివి (శ్రీ వేంక టే: 


యితవై నన్నేలితివి యిది గొత్తగాదా 4 మామ ॥ 208 
హిందోళవసంతం 
ఎన్నటిచుట్టరిక మో యీ'పెకు నీకు 
సన్నలమొక్కులు మొక్కి. సంతసించరాదా * పల్లవి | 


వాలుకచూపుల( జూచి వావులు చెప్పీ6 జెలి 
ఆలించి విని కూచుండుమనరాదా. 
చేలకొంగు మాటు నేసి చిుతవప్వులు నవ్వీ 
కేలుదా,చి వలవులు కెగలించరాదా . ॥ ఎన్న ౫ 


శృంగారనంకీ ర్తనలు 137 


చేరి తనమోము చూపి సిగ్గులు నెరపీ నీకె 
జారు(గొప్పు చక్క్‌- (బెట్టీ చనవీరాదా 
వేరుపుతో నొయ్యారాన నిలిచి కూరిమీ చల్లీ 
| యి 
గౌతవాన లాలించి కాంగి లియ్యరాదా ॥ ఎన్న ౫ 


మోవితేనె లూర(గాను ముందెట (ముంగిట?) నున్నది తాను 
చేవదేశె వి(క సీపు చెనకరాదా 
వేవేల కలమేల్మంగవిభు(డ (శ్రీ వేంక పేళ 
యీవేళ నన్నేలిలివి యిద్దరూ! గూడరాదా ॥ఎన్న* 204 


రేకు 1285 కన్నడగొళ 
ఎదురుచూచీ నీకు నెప్పుడు వత్తవోయంటా 
పదివేలుగా విన్నపములు పేసిలిమి ॥ పల్లవి ॥ 


చేరందేసికన్నుల( జెలి విన్నుంజూచను 
కోరివీకు వలచి ఇక్కువ నున్నది 
నేరుపుతో( గానుకగా నిమ్మపండంపె నిదె 
వేరు సేయక రావయ్య వెల+దికడకును * ఎదు ॥ 


కొండలంతలేసిపెనుగుబ్బలు నీకు మీ(దెత్తె 
విండుమన నెల్లాను సీపెం బెట్టె 
దండిగా నేపొద్దూను రసము నేసీ నీకు 
'మెండుకొన్నకరుణతో మెలు(త6 జూడవయ్యా ౫ ఎదు ౪ 


ముంచి మూరెండంతకొప్పు వంచి నీకు మొక్కెను 
అంచెల 'జెన్చరాన్మిపీయము చెప్పెను . 
కొంచ కలమేలుమంగ( గూడితి శ్రీవేకపేళ . 
యెంచక. మన్నించవయ్య ఇఫై కలకాలము .॥ఎదు॥ 205 


18 థ్రీ శాళ్ల పాక అన్నమాచార్యుల 


పొడి 
నేరుపకువమయ్యు నాకు నీ విప్పు డొకటొక టె 
కారుకాణలై వనీతల(పులోదానను 


గోరికొన నూందజాల గుంపెన చూపంగంజాల 
నేరము లెందా.జాల నిన్ను(జూచి 
వారివీరివలె నేను వాసుల. బొరలంజొల 
చేరినీ కేపొద్దు నేను నేవ సేనేదానను 


మందెమేళములు నేర మనసు సోదించనేర 
నిందలుగట్టంగనేర నిన్నుంజూచి 
అందరివలె నే నీచే నానలు వెట్టించనేర 
విందువలె వచ్చితే నీవేడుకలోదానను 


పెనంగులాడంగ నోప పెలుచుందనాల కోప 
చెనకి విన్నింత దూరునేయంగ నోప 
యెనసితివి (శ్రీవేంక కేళ నన్ను మవ్నించి 
మనుటకు నలమేలుమంగ నె నదానను 


రామ్మకియ 
సుద్దులేమి యడిగేవు చూవిచూచి నవ్వుకొంటా 


ది 


అనల కాటాం బుజ్జగింతుపుగాక 


సిగ్గువడివున్నయట్టేచెలియ. వి న్నేమనీని 
యెగ్గుపట్టవేరనిది యేమసీవి' 
వొగ్గి పీక జవ్వనము. 'వొడీగట్టి యేమవీని 
అగ్గమై నీవే మాటాడి మాదరంతువుగాక 


జ పల్లవి ॥ 


॥ నేరు॥ 


జ నేరు ॥ 


॥ నేరు॥ 206 


.॥సుదు॥ 
౧ 


శృంగారసంకిర్రనలు 180 


మిగులా వలచినట్టిమెలుంత వీ న్నేమనీని 
యెగసక్కైమాడ వి(ది?) ది యేమనీని 
మొగము చూచి నీకు మొక్కుచున్న దేమనీని 
మగండవైై నీవిన్నిటా మన్నింతువుగాక ॥ సుద్దు 4 


మచ్చిక్రై నయల మేలుమంగ ని న్నేమనీని 
యిచ్చకుర్శాలె నద యేమనీన్ని 
పచ్చిగా నీకాంగిటిలో పాయకున్న దేమనీని 


యిచ్చట (్రీవేంక పే? యేలుదువుగాక *సుదు॥ 207 
( ది 
దేసాళం 
ఇక్కు వై ననీరమణు, డెట్టుండినా నేమి 
'పెక్కుసతులుగలుగ్యుపియు( డాతండు ॥ పల్లవి ॥ 


వేమారు నాతని వెంగెములాడకువే 
కామించియున్నసిగ్గరి యా౨3(డు 
చేముంచి కొనగోర6 జిమ్ములు చమ్మకువే 
నేమముతోనుండేటివిండుదొర యతడు ॥ ఇక్కు 1 


అట్టు సేసి యందంతో అంతుల నాడకువే 
“సట్టుకె శోడనుందేటిుుణి యాతడు 
చుట్టిచుట్టి యాతివిమెయి సోదించి చూడకువే 
నెట్టుకొన్నతిప్పులేనినిజమరి యాతండు ౪ ఇక్కు ॥ 


కొచ్చికొచ్చి నీ వంత కోరి కొసరకువే 
ఇచ్చుకుండు మొదనే పితు( డాతండు 
ఆచ్చపుటల మేల్మంగ నలయించకువే నిన్ను 
విచ్చనవిడి. గూడె ట్రీ.వేంక పేశు, డతండు ॥ఇక్కు ॥ 200 
౪01 22. ౯11 


140 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆపాొరి 
ఆసలః బెట్టి యేల అలయించేవు 
' పోసరించ జేసి యి(ై భోగించరాదా 


'కేలు(గేలు గీలించి కెరలింపుమాటలాడి 
చేలకొంగువట్టి చెలిం జిమ్మి రేంచేవు 
మేలములు వచరించి మేనెల్లా. జెమరింపించి 
నాలి సేసి యంతలోనే నవ్వులు నవ్వేవు 


విందులమోవి మోపి వేడుక నోరూరించి 
కందువలంటి మనసు గరంగించేవు 
పొందులసాములు నేసి పులకలు పుట్టించి 
పందేలు వేయుచును తస్పకచూచేవు 


సరుసనే నలుచుండి చన్నులపె. నొారగుచు 
సురత పువిద్యలను చొక్కించేవు 
అరిది శ్రీవేంక కేశ అలమేలుమంగ( గూడి 
తెరవేసుక తెప్పలందేలించేవు 


కాంటోది 


వేంటలాడివచ్చేనంటా వేసాలు నేనేవు మాతో. 
రే! టేక్‌ నిదెట్టు నీకు యితవాయనయ్యా 


జొబ్బిలినజవ్వాది జొటజొట వడియ!గ 
నిద్బిరపు(దేనెకంపు నిగుడ(గాను 
గుబ్బలవై పేరులగురిగింజ లొ_త్తంగాను 
గబ్బిచెంచెతల నెట్టు కొంగిలింతువయ్యా 


1 ఆస | 


| ఆస ॥ 


॥ ఆన ॥ 200 


శృంగారసంకి ర్లనలు [41 


పుప్పొడి మైనిండ రాలి పొదిగొని వుండ(గాను 
కప్పురమే తిని మోవి గాజుగట్టంగా 
కప్పినపారిటాకులు కళబెళమన(గాసు 
చప్పిడిచెంచెతలతో సంగ తెట్లాయనయ్యా ॥ వేంట ॥ 


తలపై 'మొల్లవిరుల కలులు మూ(గుకఠాంగా 
చీలుకబాసలు సెలవుల శేంగంగా 


అల మేల్మంగను నన్ను నలమి, (శ్రీవేంక పేళ 


పెలుచుం2ెంచెతలతో( బెనంటెట్టయ్యా వేం 210 
రేకు 12860 సింధురామ్మకియ 
ఎ౮తవలచినదో యీసె నీకు 
ఇంతేస్మిపియాలు చెప్పీ నియ్యకొనరాదా ॥ పల్లవి ॥ 


చిత్తడిచెమట గార సిగ్గులు లోలో జార 
ఐ త్రితోం బాదాలౌత్తీ, బడ,తి నీకు 
అట్‌. అలి 
వి త్రరిచూపులతోడ( బెనుంగొప్పు గొంత వీడ 
హత్తి నీకు విడెమిచ్చీ నందుకోరాదా 1 ఎంత ॥ 


పువ్వులదండలు వేల పులకలు మేన( దేల 
వువ్విహ్లార "సేవచేసీ నువిద నీకు 
నవ్వులు నెలవి నూర నసుపులు గడుమీర 
- నివ్వటిల్ల మాటలాడీ నీవు వినరాదా 1 ఎంత ॥ 


చన్నులు గానరా(గా" వ్వనము మించిరా(గా 
- వన్నెపచ్చడము గప్పీ వనిన నీకు 
ఇన్నిటా (శ్రీవేంక పేశ యీశె యల మేలుమంగ 
నిన్ను. గూడి మెచ్చు మెచ్చీ సీపూ మెచ్చరాదా ॥ ఎంత ౪ 211 


142 థ్రీ కాళ్లపాక అన్నమాచార్భుల 


ఆందోళి 


ఏల .వొడ్డించుకొనేవు యియ్యకోరాదా 
మేలుదిగనక నీతో మేలమాడీ( జెలియ 


ముంగురుల(గుచ్చినముత్యాలు గదల+గా 
బంగారుపువ్వుల ఛీరపయ్యెది జార. 
కంగుకంగుమనుచును కంకణా లొరయగాను 
పుంగరాలవేళ్ల నీవాడివట్టీ( జెలియ 


'పెను(గొప్పుపై వ్యజాలబిల్లలు మెరవ6గాను ' 
మినుకు(గమ్మలకాంతి మించ6గాను 
పెనగొన్నహారములు బెరసి వుయ్యాలలూగ 
మునుకొని పలుమారు" మొక్కీ నీకు. చెలియ 


పొలుపైనమాణీకపుబుజకీర్తులు వెలయ 
ములువా(డీచన్నులు మోము కిగర 
ఆలమేలమంగపతివై న(శ్రీవేంకి పేష్వర 
కలయుమనుచు నిమ్న. గాంగిలించీ, లియ 


అలిత 
చెప్పితి మిప్పుడే నీకు చెలులము బుద్దులెల్లా 
వొప్పుగొవి తగినట్టు వూహించుకొనవే 


పందేలు వేవేవేమే బలువునితో 
అందుకు నీవోడితేనే ఆలవయ్యేవా 
అంది సాములుచేనేవే 'యాతినితోను 
కింద జిక్కి-తే మోవివింగు వెళ్రేవా 


॥ ఏల; 


4 ఎల॥ 


॥ ఎల॥ ౨1[2 


*పలవి ! 


శ చెప్పి 41 


శృంగారసంకీ ర్త్‌వలు [143 


సంగడి. గూచుండేవేమే సరసువితో 

'యెంగిలి!' మోవెంటించితే నియ్యకొనేవా 

ముంగిటికి వచ్చేనంటా మొక్కేేవే నీవు 

చంగన. గాగిలించితే సమ్మతించేవా *చెప్పి ॥ 
వీడెమిచ్చేవేమే (శ్రీవేంక కేశుకు 

యీడుగా6 గూడితేను యిచ్చగించేవా 

యీడనే యలమేల్‌ మంగ యిరవైతివే 


వాడిక నీ వాతనివలపు చేకొనేవా 4 చెప్పి * 2138 
సాళంగం 
ఎన్నిజాణతనాలాడే వేమిసేనె విన్నాత(డు 
-ఎబ్బనే యాతండు నాకు నేరిపినాండనేవు ॥పలవి ॥ 


మొనసి నీపతివద్ద మో మేల వంచేవంజపే 
వెనుకొన్న నీకొప్పు వేంగనేవు 
మనసిచ్చి యాలనితో మాటలాడుమం పేను 
తనరినమోవి మె త్తనిచిగురనేవు * ఎన్ని ॥ 


సూటిగా నాతనిదిక్కు చూడరాదా యంకేను 
వాంటపుంగను(గొనలు వాండ్రనేవు 
నాంటుకొన్న నెలవులనవ్వ యినా. జూపుమంజపే 
యీటున( జెక్కులకాంచు లెండగాసీ ననేవు ॥ ఎన్ని ॥ 


యేలిన శ్రీవేంక పేక కెదిరి కాంగిలిమ్మంపే 
రాలవంటిచన్ను లొరసీననేవు 
యీలీల నలమేల్‌మంగ యికిండు గూడె(డబవిమ్మం కే 
వోలిం బెండ్లాడిననాండే వొద్దిక్రైతిమనేవు ॥ ఎన్ని ౪ 214 





1. మోవి+-ఆంటించితే. 


144 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 
నీ కత౦డు మేలువాండు నీవూ మేలుదానవు 
జోకతో వొద్దంగూచుండీ( జోటి య్యంగదవే 


వాడికవలపులకు వాసు లెంచుకొననేల . 
'వేడుకచెనకులకు వేసరనేల 
జోడువాయకున్నందుకు సొంటులు సోదించనేల 
వీడెమిచ్చీ నందుకో చెలి విభు;డు నీకు 


కారుకాణలై నమీంద తలవంచుకొననేల 
కూరిమి గలుగుచోట( గొసరనేల 
శేరి వేండుకొనే వేళ సిగ్గులువడంగనేల 
'పేరుకొనీ నూంకొనవే పియుండు నిన్ను 


మేలములు సలుప౦గా మించి వాడ్డించుకో నేల 
కాలుదొక్కి. 'పెండ్లాడం గడమలేల 
ఆలపు తొల్లే నీవు ఆల మేల్‌మంగవు నిన్ను- 
నేలె మొక్కవే శ్రీవేంక పేళుండు నేండు 


లలిత 
అప్పు డేమందువో నీవు అందు కోపితే/ జెనకు 
చెప్పితి మిప్పుడే నీచ _త్తముసుమ్మీ 


పలికించేవు మామాట పచ్చికప్పురముసుమ్మీ 
చెలిమి పేనేవు అది చిగురుసుమ్మీ 
వలపించుకోవచ్చేవు వంతుకు నోరూరు.జుమ్మీ 
కల వేవు మాచన్నులు గట్టులుసుమ్మీ 


1 పలవి॥ 
రు 


1 నీక * 


4 నీక ॥ 


॥ నీక 4 215 


॥పలవి ॥ 
లా 


॥ అప్పు ॥ 


శృంగారసంకీ ర్తవలు 1485 


నగించేవు వమ్ము సాతె నాము సిపై ౧దారుసుమ్మీ 
. మొగమే చూచేఐ కిడుందచగులౌంజుమ్మీ 
నాగిసి టూదెడిగపు చాప్కుమంచులౌంజుమ్మీ 
లిగయేలమాడే డె + బందాలౌంయిమ్మీ * అన్ను ॥ 


మలసి మెైనో6కించేవు ర్యిములు తేంయంజు క్కు 
బలిమిల గూడేస్య కళనటీ౧జుమ్మీ 
ఆల మేలుమంగపతివె న శ్రీ వేంక కేశ్వర 
ఇల నన్నేలితివి మేలింంం జూచుకొమ్మీ - * అప్పు! 216 


శే 128? సామంతిం 
చెల్లునమ్ము నివేమినేసినాను నీవిభుండు. 
యెల్ల నాండు నిన్ను(బాయ కేలేవాండుగనక ॥ పల్లవి 4 


సంవెవేక పూవులు సారం గోనే వచియేమే 
ఆంకెల నవి మరుని కమ్ములు గావా 
కొంకక చిగురాకులు కోవిలకు మేపేపేమే 
కొంకులేనియడిడాలకొనలు గావా ॥ ॥ చెల్లు 4 


నిందుగా( ::కోరాలకు వెన్నెల దాగించేవేమే 
చందురునికిరణాలసంపదగాదా 
మందరిం(లిం)చి పస్నిరు చిమ్మనంగోవి( జిమ్మేవేమే 
ఐవొంది యది మంచుననే పుట్టినది గాదా ॥ చెల్లా ॥ 


చెట్బులమందులు దెచ్చి చిలుకల కిచ్చేవేమే 
పట్టినవసంతునిపంటలు గావా. 
గుట్టున (శ్రీ వేంక కేకు. గూడి యలమేల్మంగవపు 
అజై చో(పేవేమే యలు లందలివే కావా 1 చెల్లు 217 


146 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వ౮ాళి 
ఆకె 'వద్దనుండ(గానే అండ గూచుండుమనేవు. 
సీకు వలసితే మరి నెల(తలు బా(తే 
పూరగుండేవారినేల వాడివట్టవచ్చేవు 
చెరి-నీతో నవ్వేవారి. జెనకర దా 
మేరతోడివూడిగపుమెలు(తను నన్నంశేవు 
వీరపుసీదేవులతో. బెనంగరాదా 1; ఆకె॥ 
తెరలోవివారినేల దిష్షించి చూచేవు 
సరసమాడేవారి:! సాదించరాదా 
వొరుగుననున్న నమ్ను( టోరచి వెట్టుమనేవు 
 ఒరినున్నకాంత మోవి చవిగొనరాదా ॥ఆకె॥ 
కొలువులోనున్నవారికొప్పేల దువ్వేవు 


లలి నలమేల్మంగనే లాలించరాడా 
చెలికత్తెనైననన్ను శ్రీవేంక పేళ కూడేవు 


ఆలమి వురమాపెనే యాదరించరాదా జలఆకెః 216 


ఆహిరి 
తక్కక యాదరింతు వీతరుణి నెప్పుడు నీవు 


వొక్కరీతినే చనవాసంగవయ్యా ౪ పల్లవి ॥ 

మక్కువ నీతో నాపె మాటలాడీ వినవయ్య 
చిక్కనితేనెలు మోవి జిందంగాను 
చెక్కులచెమటతోడ. జేసీ కొలువు నీకు 
మిక్కిలి వేడుక మతి మెజయంగను 


, 4 తక్క ॥ 





“1 సరిన్‌జుఎరుట కొవచ్చు. 


శృంగారసంకీ_ర్తనలు 


నంటున నీతో నిళ్లే నవ్వీ. జిత్తగించవయ్య 
1 లు ట్‌. అలాటి 
అలంటలై. దంతకా(తులు సారె మించ(గా 
ఆఅంటిముట్టి వూడిగము అప్పటి! జేసే నీకు 
'పెంటలె నపులకిం పె :గొనంగాను 


సౌలపు(జూపుల నిన్ను (ఎు+చీ6 గను.గొనవయ్య 
చిమకురెస్పలమించు దై వార/గాను, 
చెలియల మేల్మంగను ,శీవేంక పే; కూడితి _ 
విల నీపె తనది త్తి యిరవుకోంగాను 


నారాయణి 
బట్టబయలు వలపు వచారింతురా 
ఆై యాండువారిసిగ్గు అంగడి నమ్ముదురా 


పక్కన నాతడు నాపానుపువె నుండ/గాను 
గక్కన వచ్చి నీవేమి కానుకిచ్చేవే 
చెక్కుచెక్కు. సోంకగ6 జెవిలో మాటలాడేవు 
ఇక్కువ నా(టదానికి ఇం-+ కాకు గలదా 


యెడయక విడెము నా కీత( డిచ్చుకుండంగాను 
నడుమ వీవేల వచ్చి నవ్వు నవ్వేవే 
కడు(జుటిరికముతో( గదిసి కూచుండేవు 
వొడికప్పజవరాలి కో.: గొంళ వలదా 


యే నలమేలుమంగను యీత,డు శ్రీవేంక పేళు( - 
డానుక నే మజ(దల ననేవదేమే 
పూనుక నన్నిత( డేలె పొందులు సేయవచ్చేవు 
మానాపతి కిటువంటిమతకము దగునా 


14? 


॥ తక్కు ॥॥ 


॥ తక్క ॥ 210 


॥ పల్లవి ॥ 


॥ దిట్ట॥ 


॥ బట ॥ 
ట 


* బట ॥ 220 
టబ 


కే48 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


గొళ 
వరుసతో నిద్దరికి వలపు వంచి పె'ప్రేవు 
యిరుమేలా వీయాస యెంత గలడయ్యా 


గుట్టుతో నాపెచేతను కొప్పు దువ్వించుకొంటివి 
అట్టె సారెసారె విడే లందుకొంటివి 
చుట్టరికపు/దనాన సుద్దులు నడిగెతిపి 
మట్టుమీరి మాతో నవ్వ మరియే/టికయ్యా 


పనివూవి యాపెచేత పాదా లొ త్రించుకొంటివి 
'పెనంగేపెపుంగర మిప్పించుకొంటివి 
చనుగద నొరయంగ సరసములాడితివి 
చెనకుచు మాపైనేల చేయిచాంచేవయ్యా 


తొలుక నాపెచేత రతుల( జొక్కించుకొంటివి 
నిలువున( బె౦(బెం)జెమట వించుకొంటివి 
యెలమి ్రీవేంక పే యే నలమేలుమంగను 
లలి నన్నేలి ఇద్దరి లాలించేవు మేలయ్యా 


లలిత 


ఏడ నుండి వచ్చినా(డే ఇప్పుడు దాను 
వోడక జాణతనాల కొడి గట్టీంగాక 


చూడ6ంజూడ( జూపులకు సుంకములేలడిగీనే 
వేడుకకు వెలగద్దా వేసాలుగాక 
వాడికనవ్వులకు వావులేల చెప్పీనే 
తోడ(దోడ వలపులు దొంతి వెట్టీ/గాక 


॥పలవి॥ 
రొ 


॥;చరు॥ 221 


ళ్‌ 
.॥ పలివి ॥ 
లా 


॥ ఏడ ॥ 





క, వెనంగి (ఆపె, 


శృంగారనంకీ రృవలు 


'మేలపుమాటలకు మీరి కొంగేల పట్టీనే 
యీలహూర కుప్పుగద్దా మయెమ్మెలుగాక 
పోలికి చక్కందినాలు పురుండేల పెట్టీనే 
తాలిమితో రతులకు చమిరేఃచీళగాక 


నేరుపులచే(త8లటు నపమేల వెదకీనే 
కోరికకు మితిగద్దా కొత్తలుగాక 
యీరీతి శ్రీవేంక కేశు. డే నలమేలుమంగను 
చేరి నన్ను(గూడి యిక్లై. చెల రే(గీంగాక 


రేకు 1208 ఆమరసింధు 
ఇంకానేల దా(చేవు యించరితోను 
తెంకినే మీభావములు తెలిసితి మిపుడు 


చింక చూపులతో గిడుసిగ్గున మొక్కీ నీకు 
కుంకుమగుద్చిలల తోడి ఫొమ్మ యదివో 
కంకణాలసూడిగాలు గల్లుగల్లురన(గాను 
అంకెల నారతులెత్తీ నందముగా సీకు 


నెలవి'చిలునప్వుల చేరి కానుకిచ్చీనీకు 
నిలువు(ందురుముతోడినెల( తదివో 


మొలనూలికాంతులు ముంచి నీపై గప్పంగాను 


వెలయ నాలవట్టము విసరీని నీకు 


వెక్కసపు(బియముల విన్నపాలు నేసీనీప. 
చక్కైరమోవితోడిసతి యదివో 
చక్కవిశ్రీవేంక పే; జాజులు పై రాలంగాను 
ఇక్కడ నలమేల్‌మంగ ఇరవాయ నీకు 


[48 


॥ ఏడ్‌ ॥ 


జఏడ ॥ 222 


॥ ఇంకా ॥ 


॥$ ఇంకా ॥ 


॥ ఇంకా ॥ 228 


150 శ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


పాడి 
ఎంతతే 'దెవ్వరితో నేమినన నేమిటికే 
చెంత విప్పే వుండగానే చెలిమి నేనేరు  శపర్లవి॥ 


యేతులకు సవతులు యెంత వెంగేలాడీనాను 
ఆతడు నాకు(/గల డందుకేమే 
కాతరాన( గొక్కెరలు కడురవళించినాను 
ఆతల( గొల(కుల( దావైయుండవా యలులు ॥ ఎంత ॥ 


సందుసుడిక త్రై లెంతసణ(గులు రాలిచిన 
యెందు నామాట మీ*ం6షు ఇల నాతంగు 
ముందే కోవిలలు వనముల రొద సేసితే 
అందే చిలుకలు నిరివై యుండు, గదవే ౪ ఎంత ॥' 


పొసంగవివా రెంతపొరపొచ్చాల(టోయిన 
వెస నన్నేలెను శ్రీవేంక కేశుండు 
యెసగి యలమేల్‌మంగ నేను; కొండల నెమళ్లు 
కొసరినా. బావురాలుకూడ విక్రే వుండుగా ఎంత ॥ 224 


గౌళ 


ఎంతవడి సరసము లిద్రరును నాడేర 
పంతములు వచ్చె మీరు బాగాలందుకోరాదా ॥ పల్లవి ॥ 


వేడుకతో నాపె నిన్ను విరులను వేయఃగాను 
సీడనుండి గందవాొడి నీవు చల్లేవు 
జాడతోడ నవ్వినవ్వి చలములు వెగ్గళించి 
చూడ(జూడ6 జెమటలు బొబ్బిలించె నీకును ॥ ఎంత ॥ 


శృంగారనంకీ ర్గనలు 101 


కొలువులో వరాలు గోర విన్ను గీరంగాను 
చెలఃగి యాపెచన్నులు చేత నంపేవు 
తలకొని యాసాసల( దమకము లుప్పతిలి 
నిలువున బులకలు నిగుడించె నీకును ' ॥ ఎంత ॥ 


దిక్కించు కలమేల్‌మంగ చెక్కు నీకు నొక్కంగాను 
అక్కున (శ్రీవేంక కేశ అలమితివి 
మిక్కుటపు(గోరికల మీ(దమీ(ద మీమోముల 


తక్కక సంతోసాలు దైవారించె నీకును ॥ ఎంత ॥ 2205 
వరాళి 
ఆలికి మగనికిని ఆమరెను వఐపులు 
వాలాయపుపొంచు లిటువలె నుండవలదా 4 పల్లవి ॥ 


యీడుజో దై తమలోన యొగ్గుదప్పు లెంచుకోరు 
ఆడ(డుఖకోలు మాటలు అవి యొట్టివో 
వాడికసంతోసాలు వదల రెంత్రె నాను 
వేడుక4 గూడినయట్టివేళ లెటువంటివో ॥ అలి ॥ 


సరసములాడుకొంటా జంటవాయ రెన్నండును 
" ఇరవై. నపొంతనాలు యొట్టు గూడెనో. 
మరిగి యొకరొకరు మనసుల నె6(నెంబ్బతె 'తెనాను 
యెరపరిక మెజంగ రేమినోము నోంచిరో ౯ అలి ॥ 


వేమారు రతుల గూడి వీసమంతా నలయరు 
(ధ్రేమతో నేసగినాన+ బెండ్లాడిరో 
అముక ్రీవేంక పేక, డలు(ల?) మేలుమంగ యీాకె 
యేమిటా నొద్దికమీర రెంతభాగ్యవంతులో * ఆలి ॥ 220 


152 శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
ఇది యెంతగబ్బియని యెంచకువయ్యా 
రదిసి పట్టపుదేవి(గా నన్ను నేలితివి 


పొందుగలవారికి పొరపొచ్చమంలు లేవు 
మం దెమేళమె((మెం త్రైనా సమ్మతులేకాసి 
చెంది యేకతాన నుంపే సిగ్గులు పనికిరాపు 
సందడీ౦ంపు(దమకము చవిరే(చు(గాని 


వాడికై నవారికి వాసివంతు లక్కడిపి 
జోడై యెంత పెన(గినా సాలంప(పు లౌంగాని 
కూడిమాడి వుండితేను కొంకుగొసరులు రాపు 
వీడనిమోవితీపులు వేడుకలౌ6గాని 


సతమైనవారికి చలములు నిగుడవు 
మితిమీర6 గూడినాను మేలేయొ.గాని 
ఇతివై శ్రీ వేంకటేళ యే నలమేలయమం/;ను 
ఓలా న 
తతి నీనాకూటమి కాడకాణొగాని' 


, బౌ 


కో డెవయసువిభుండు కొత్త పెండ్రిక్తూ(తురును 
జాొడతోనే మెల(గేరు జాణలొదురు 


తవిలి యొకరొకరు తమలోవిమాటలు 
జవదాంట లి(రి )ద్దరును జూణలౌదురు 


కవగూడి వయసులు కడివోకుండా మోవుల.... 


చపులు మరిగినారు జాణలొదురు 


ఇది ॥ 


॥ ఇది ॥ 


| ఇది ॥ 22% 


॥పలవి ॥ 
౬ 


*ఖది ౪ 


శృంగారసంకీర్తినలు 


ముంగిట నేపొద్దు మొక మొకములు చూచుకొంటా 
సంగతిగా నవ్వేరు జొణలౌొదురు 
చెంగట. దొడా(దొడ జిగి నంట వేసుకొని 
సంగడినే కూచున్నారు జాణలౌదురు 


ఇరవై నరతులను ఇంపులతో( గూడికూడి 
సతతము జెల(గేరు జాణలౌమరు 
ఇత6డు (శ్రీ వేంక పేశు( డీకె యల మేలుమంగ 
చతురత వెల నేరు జాణలౌదురు 


రేకు +280 ద్‌శాక్షి 


ఇది యెంతగర్వియని యెంచేవుగనక నన్ను 
'పెదవులతుదలనే పిలిచితి,జుమ్మీ 


కన్నుల మొక్కితి/ జుమ్మీ గక్కన సీకు నేను 
కిన్నెర వాయించుకొంటా కెంగేలను 
సన్నలుచేసితింజుమ్మీ సముకాననే యప్పుడు 
చిన్ని చిన్నినగవులసిగ్గుతోడను, 


అంది చోటిచ్చితి, జుమ్మీ అండినే నీకు నేను 
గందము వూసుకొంటా గధెమీ(దను 
ఏందులూ( జెప్పితి,జుమ్మీ వేడుకతోడ నిలిచి 
మందలించి చెలిక త్రెమా(టుననే వండి 


యెదురుకొంటి/(జుమ్మీ ఇంపులచూపుల నీకు 
ముదమున నాతురుము ముడుచుకొంటా 
ఇదివో శ్రీవేంక పేళ యే నలమేలుమంగను 
కదిసితి విటు నన్ను కడు సంతోసించితి 


15% 


౪1 ఇది! 


1 ఇది॥ 220 


॥ పల్లవి ॥ 


1 ఇది ॥ 


ఇది ॥ 


4 ఇది ॥ లల్లి 


154. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిఠ 
ఏ మంచిదాననంటా నన్నింతగా మన్నించితివి 
రొమించి నీకృప నాపై గలిగె నీవేళను 


కోరి నపయ్యదలోనికుచములే కావా 
సారెసారె నిన్ను నొతత్తి సాదించినవి 
నారుకొన్ననా నెలవినవ్వు లివియే కావా 
వారించరాక నిన్ను వలల బెట్టినవి 


చొక్కపునాకను(గొనచూపు లివియే కావా 
ఇక్కువల నిన్ను బయలీ(దించినవి 
- పక్కన నాపెదవులపైమాటలే కావా 
చిక్కించి నీమననెల్లా( జిమ్మి రే(చినవి 
గా 


మించిననారతులస మేళము లివె కావా 
పొంచి నీకు చెమటలు పుట్టించినవి 
అంచెల శ్రీవేంక పే; యలమేల్‌ మంగపతివి 
యెంచేనాపొందులే కావా ఇంపులు నించినవి 


సామంఠం 
చూచి వేడుకాయ మాకు సుదతి నీచెలులము 
పూచిన రేలాందంగేడు బొసంగిన ట్టున్నారు 


యేపున జెలియ నీవు యేమివోము నోంచితివో 


నీవై బత్తిగలండు వీరనుణుండు 
చేపట్టి నీవెటువలె సేవలు నేసితివో . 


మేపొద్దు దించక నిమ్న నెదం బెట్టకొన్నాండు. 


॥ పల్లవి॥ 
ళ్‌ 


॥ ఏమం 4 


॥ ఏమం.॥ 


॥ఏమం! 200 


*పల్తవి॥ 


చూచీ * 


శృంగార సంకీర్తనలు 155 


యెనసి యీతవి కెంతఇచ్చకము నేసితివో 
నివిచివున్నాండు సీనాయకుండు 
మవసిచ్చి యెటువఠె మర్మాన, జొక్కించితినో 
కనుగొని నీతోడిదే కాంపురమె పున్నాఢు _జచూచి ॥ 


ఆలమేలం(ల్మం7గవు సీవేమని వరిము గొంటివో 
వెలయ నిన్ను( గూడె శ్రీవేంక పేళుండు' 
కలికితనాల నెంతి కడ/గి మెప్పించితివో 
ఇల నీకు. గంకణము ఇదె కట్టుకొన్నాండు *చూచిః 231 


._ లలిత 
చెలియ సివడుగ (గా జెపే బి నేను 
సలిగె నాకిచ్చినా(డు సంలతతము నమ్మా ॥ పల్లవి ॥ 


కన్నులంగన్నప్పుడెల్లా కిరుణించు నన్నాత6డు 
సన్నలనే మోవితేనె చవిచూపును' 
విన్నపా లేమి నేసినా వేడుకతోనే విను 
పన్ని నాపై నామగ(డు బి త్తిగల6 డోయమ్మా ఇ చెలి ॥ 


అందరిలోనా నన్ను నాదరించు నేపొద్దు 
ముందుముందే పుక్కిటిఆముల మిగును 
ఆంది నే నెంతనవ్వినా నానతోనే చిత్తగించు 
కందువనాపతి నాట( గడుమేలువా!డమ్మా *చెలి॥ 


పలుమారు నాచేత బాదాలొ త్రించుకొను 
లలి గుబ్బల నూందితే లాలించును 
యెలమి శ్రీవేంశ పేజు. డే నలమేలుమంగను 


ఈలంది వాకా(గివనే తగులె లై నవాండమ్మా. ఇచెలి॥ 282 
*₹0%8 2- ౯19 . 


1058. ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
హిబీజి 
ద 
చూచితిరా చెలులాల సోట్యము 'లివి6 గొన్ని 
“కాచుకొని సంతోసమే కావించీ నాకును జ పల్లప ॥ 


చిత్తము రాం దనకు నే సేవల సేసేదానను 
త శ్రరించి కొసరేనా తినతో నేను 
యెత్తల( జూచిననన్ను నెక్కువగా మన్నించె 
హ త్తి ఇంతబుజ్జిగించి యాదరించవలెనా ఇజఇచూచిజ 


యెలమి నేపొద్దు. దనఇచ్చలోవిదానను 
బలిమి వేసరించేనా పెకొని నేను 
కలమేలెల్లా నాకె కరుణించినాండు నేండు 
ఇల నేమివలెనని యెట్టడిగీ నన్నును * చూచిజి 


మచ్చికతో నలమేలుమంగ నె నదానను 
కొచ్చి తమిరేంచేనా కొతగా నేను. 
యిచ్చట ,శ్రీవేంక'పేబు( డేరి నన్ను లాలించె 
మెచ్చిమెచ్చి కాంగిలించి మేలమాడె నిప్పుడు *చూచి॥ 281 


రామ్మకియ 
ఇంతకమునుపే నీకు నెదురుగా వచ్చునేమో 
వింతలేక వీ విప్పుడే వేగమే రప్పించవే ౫ పల్లవి ॥ 


విన్నపాలెల్లా విన్నాఃడు విడెము నాకిచ్చినాండు 

చెన్నుమీర వనింటికి వచ్చేనన్నాండు 

మన్నించేననుచు నాకు మాటపట్టూ నిచ్చినాండు 

అన్నిటా నావిభుని రమ్మని తోడితే/గదే ॥ ఇంత ॥ 
చ ాఇవయ్‌ లో “చు” లోపందనడూవము అవచ్చు 


శృంగారనంకీ ర్తవయి 15? 


కోరి ఐత్తి చేకొన్నాండు కొప్పు నాకు( బెట్టినాండు 
కేరి నవ్వి మావిం దారగించేనన్నాండు 
గాకవించి నావెంటనే కప్పురమూ నంపినాండు 
"పేరుకొని *మొక్కైతని. వీలుచుకరాంగదే ॥ ఇంత్‌ ॥ 


కిడుగడు మెచ్చినాండు కాంగిలించుకొన్నాండు 
యెడయక నన్ను నిజై యేలినాండు 
ఆడరి (శ్రీవేంక పేళు, డలమేల్‌మంగను నేను 
బడిగే వ(దెఇచ్చి యాతని! బాన్పుపై నిలపరె ॥ ఇంత ॥ 204 


లేకు 1210 ముంగళకొసిక 
నేపపరి వొదువు నెరజూణవూ నౌదువు 
'మేరతోనే చిత్తము రా మెల.గితి వానే * పల్లవి ౫ 


సరసములాడుకొంటా చవులెల్లా రే/చుకొంటా 
మరిగించికొంటి చౌనే మగనిని 
గరిమతో నూర(గలక(త) *లెల్లా. జెప్పిచెప్పి 
లా 
సొరిది నేపొద్దు నిజ్లై చొక్కించితి వానే ౪ నేరు * 


మొగము చూపిచూపి మోహములు చల్లి చల్లి 
తగులు నేసుకొంటివే తతి నా3ని 
నగుళొనే గుబ్బలకొనల నొరసియొరసి 
మిగులా వేడుక నేసి మెప్పిందితి వొనే ఇ నేరు ॥ 


కొసరికొసరీ మొక్కి. వసము నేనుకొంటివి 
వెస నలమేల్మంగ శ్రీవేంక'పేళ్వరు 
సుపరాన నేపొద్దు జోడువాయక వుండి 
పొనంగి రతుల నిష్ట లోగించితి వౌనే జనేరు ౪ 205, 


“చుపు ఓ శేపలో ఈ శ” వర్ణస్థానమన దుంకవతివదిం 





158 .. థ్రీ శాళ్లిపాక అన్ననూదార్యుల 


లలిత 
కంటి మిదె మిమ్మిద్దరి. గన్నులపండుగలాయ 
౫౦టనున్నళెలలము సారె. బొగడేమే జవల్లని॥ 


చెంశిమండి నాయక (డు చెప్పినట్టు సేసితేను 
ఇంతులు నేసివభాగ్య మేమిచెసప్పేదే 
వింతలేక యేపొద్దు వెస మాటలాడితేను 
సంతోసాలకు మరి సరిగలదటవే శ కంటి ॥ 


1 మమకరించి మగనిమన్నన గలిగితేను 
రమణులు నేసినదే రాజమాయనే 
సమరతి మనసులు సరి దులఃదూణగితేను 
. కొమరెపాయములకు గురుతెట్టు వెశ్రేమే 4 కంటి ॥ 


పతియైనరండు తమపక్క వాయకుండి తేను 
సతులు నేసిననోము సమకూడెనే 
ఆత(డు (శ్రీవేంక పీకు డలమేల్‌మంగవు నీవు 


తితి. గూడితిరి మీతిల(పు లీడేరెనే * కంటి ౫ 206 
పొడీ 
ఆఅతండు నన్ను మన్నించేదంఠా నే నెజు(గుదు 


కతలేమిచెప్పేరే కొంతలాల ఇవల్లివి॥ 


వలచినకొలందినే వాడికలు గలుగును 
- పిలుపులో. గానవచ్చు (పేమమెల్లాను 
తలంపు గలిగితేనే తగులాయము( గలుగు 
తెలిపి యేమిచెస్పేరే తెజవలాల 5 అత( 5 


కదళాకము"లో “కారమును (పాన్వము గ; ఉనిమై. వనులాతవాః 


శృంగారనంకీ ర్తనలు 


మొగము చూచితేనే మోహమెల్లా. గన పెట్టు 
నగితేనే వెెవిరౌ నను పెల్లాను 
సొగిసి యిచ్చగించితే చుటరీకిము గలుగు 
తగ నాకేమిచెప్పేవే తరుణులాల 


మేలములు దజదై తే మేలెల్లా రూడికి నెక్కు 
పోలికలనే తోచు పొందులెలాను 
యేతె (శ్రీవేంక పేకుండు యే నలమేలుమంగను 
లాలిలచి యేమిచెప్పేరే లలనలాలా 


కుద్దవసంతిం 
నేనూ సంతోపించుకొనే నీకు. దోడుగా నేండు 
ఆనుకో సీడవినైతి నావతీవయ్యా 


కళలు నీమొగమున( గడు నిండెను 
వెలవుల. జిరునవ్వు చిమ్మి రేంగీని 
చెలపలచెమటలు చెక్కుల నవె 
అలరిన నీవేడుక లానతీవయ్యా 


అరవిరీబాగులు నీయందు( జూపతై 
శరసులోపల వింళివిరు లున్నవి 
గిరిగొన్న మోవిమీ(ద( గెంపులు నవె 
ఆరుదై ననీవేడుక లానతీవయ్యా 


కనుఃగొనచూపులు కడు/దేటాయ 
నిమపుల్లై వింతతావి నిండె నీ్‌మేన 
మెనసి యలమేల్‌మం గ నేలిన,శ్రీ వేంక కేశ 
ఆవిశము నీవేడుక లానతియ్యవయ్యా 


1050 


౫ అత( | 


॥ ఆత(॥ 287 


౪ నేనూ 4 


* నేనూ ॥ 


౪4 నేనూ ॥* 2068 


146 (థ్రీ కాళ్షపాక అన్నమాచార్యుల 


సాళంగనాట 


1 జనులాల పూజించరో జయంతి నేండు 

వానర నర్హ ఫమీయరో వుదయించెం జంధదుఃడు ॥ పల్లివి ॥ 
సవరేయి వృట్టినాడు (శావణబహుళాష్టమి 

నవముగా రోహిణినడ[త మందు 

దివిజులు గొగడ(గ దేవకిగర్భమునందు 

భువిలో వస్సుదేవునిపుడు. డై కృష్ణుండు ౫ వను ॥ 


తిళటితో యమున దాటి తగ వెంచ( బెట్టిరట 

నగుటిగా యళోదనందిగోపులయింట 

మటి జాతకర్మనామకరణాలు సేయరో 

నెజీ నారగింపులెల్ల వించరో కృష్ణునికి జజను ॥ 
- చక్కిలాలు నురుగులు సరిటీ వికాచళిగట్లి 

మొక్కరో య్లాబాలునికి ముద్దుగారీవి 


తిక్కకలమేల్‌ మంగతో( దగ 'శ్రీవేంపేజండై . 
నిక్కిచూచీ( గొలువురో నెమ్మది. గృష్టునినవి జను 28 


టౌళి 
వీడుళవీదుల నెల్ల వీండే కృష్ణుండు 
ఆదిగొని మెరసీవి అల్లి వాడె కృష్ణుండు * పల్లవి ॥ 
చక్కిలాలు నురుగులు జలజలరాల(గొను - 
వుక్కమీరి కొట్టీ. గృష్టుం డు'్లెల్లాను 
పక్కన గోపికలెల్లాం బట్టకగా, వారిపాదాలు 
దొక్కి “పెండ్లాడండాచీ దొమ్మికాండు కృష్ణుండు ౩ వీదు* 


స. ఇదీ అధ్యాక్మకీర్త నలలో నుండదగినది, 2, *వళావకి పాల వెళ్లికి న్యావదోరక 
గూవము కొవర్పు, ఇదే పాలవల్లి, 


శృంగారసంకీ ర్తనలు 


పాలుంబెరుగులు ెద్దసరంటుల వెన్నల 
సోలిగొన్నదొంతులలో జుట్లుకొనిని 
కోలలగోపాలులకు గొబ్బన వంచిపోసీని 
చాలునన్నా మానండు జాణకాండు కు కృష్ణుండు 


చారవప్పు€దేనెలు *సనంగలు చెటకులు 
ఆరగించి . ౨అలతో 2 నట్టుగలెక్కి 
న ల 


కోరి యల మేలుమంగ€ గూడి (శ్రీవేంక కేశుండై 


 వీదు॥ 


మేరమీరి యే.గీ వీడే మేటికాండు కృష్ణుండు ॥*వీదు॥ 240 


రేకు 1241 రీతిగాళ 
ఏమి గడించుకొనేవే ఇటే వట్టివలపులు 
యేమ నాడుకొనేవేమే నమగండంటాను 


చేరి యాతనిపాదము చెంత నీవే తాంకించుక 
దూరి పలికేవదేమే తొక్కెనంటాను 
సారె జారుపయ్యదతో సమదిష్షి నిలుచుండి 
కోరి సిగ్గువడేవేమే కొచ్చి చూచెనంటాను 


పొంకాన( జన్ను లతనిబుజొన నొరనుకొని 

. జంకించేవదేమే చేయిచాంచెనంటాను 
అంకెల. దమ్ములము నేయ!గ మోవి గదలితే 
సంకెలేకళ్ణిన వ్వేవేమే సన్ననేవెనంటాను 


కానుకగా నిమ్మపండు గదిసి వీవే యిచ్చి 
. ఆనవెప్టేవేమే గోరనంపేనంటామ 
యీ నలమేలుమంగను యేలె ఫ్రీవేంకసేకుండు 
పూవి 'కాగిలించేవేమే పొందెనంటాను 


॥పలవి? 
ళు 


4 ఏమి & 


॥ ఏమి! 


* ఏమి * ఏ4! 


చావ అప్టాద నవం ఇ శేవళో అ తోట 


మున దుంకనడియున్నది. 
11 


162 శ్రీకాళ్లపాక ఆన్నమాచార్యుల 


శ్రీరాగం 
జత్రాఖ త్తమై యుండరే సకియలాల 
చిత్తమురా నూడిగాలు నేయరే ఇందరును 


కొలువున మన్నవా,డు గొబ్బన లోనికి వచ్చె 
జలకము వోయరె సతులాల 
తెలుపుముణు.(గు లిచ్చి తంిణావిము వెట్టి 
నిలుచుండ (గానే మీరు వివాశెత్తరే 


అై పీటపై సునిచి యడ్జెనపై( బశ్లైమిడి 
వొట్టి. వడ్డించిరే టోనా లువిదలాల 
గుట్టుతోం బిట్టపుదేవిగూడా. బొత్తున6 బెట్టి 
- గట్టిగా వాననసీరు గిక్కన్న నందియ్యరే 


వేవేగ బాగాలియ్యరే వెస బానుపువేయరెే 
తావిపువ్వు లొస€గరే తరుణులాల 
కావించి యలమేలుమంగ. బాదాలొ త్రుమనరే 
నేవలెల్ల. జేయరే శ్రీవేంకటపతిక 


వరాళి 


'వేవేలు పీసుద్దులు విననే(టికి 
బావ నీకు నాత(డై తే బతుకంగదే నీవు 


పొ క్తులసవతిమాట పొపంగ నాతోనాడేపు 
హ త్రినయాతవిపొందు లై చెప్పేవు, 
కొత్తదావివలెనే వీగుజుతులు దెలి'సేవ్లు 
దబ తిగలదానవైె తే బతుకంగదే నీవు. 


॥6తౌ ॥ 
న. 


తా! 
అలో. 


*జితా॥ ల42 


నేవే, 


" శృంగొరనంకీ ర్రనలు 


సందడిలోననే మాసకమస6 గూచుండేవు 
చెంది మాతో విడేలకు€ చే ఎుచా€చేవు 
మంవలించి నీవావులు మాకునేల కలపేవు 
బం మగురాలవై తే బితుక(గదే నీవు 


పలుచూరు నీకిచ్చినబంగారాలు చూపేపు 
*పని(లి లకి సీచ వుల పచారించేవు 


య _____.. మేలె (శ్రీవేంక పేశుండు 


బలిమి నీతో నవ్వితే బతుక(గదే నీవు 


దేవగాంధారి 
అతనికి బుద్దిచెప్ప రమ్మలాల 
౧ 

తతి నివ్నిటాఘనుండు తానిది యెజంగ(డా 
చెంది యెవ్వతెకు వలచితేల దా వంచులగాన 

కందువచెమట మేన జీందవలెనా 

పొందు లేడనై నాః జేసి పొసంగినా వద్గనేమా 

ఆందపుమే నింతిపచ్చియై వుండవలెనా 


మంతనాన నెవ్వతేతో మాటాడినా నాడు6గాకో 
ఫొంత విళ్హై మోవి పై6 గెంప్పులు వీలేనా 
. మాంతుకెక్క, నెవ్వరిని మన్నించినా నందు కేమి 
వింతపుంగరాలు తనవేల నుండవలెనా 


సరి నెవ్వతెవై వేస చల్లినా జల్లు(గాక 
సురతవుచిన్న మేన జూవవలెనా 
ఇరవై (శ్రీవేంక పేచుం డే నలమేలుమంగను 
సొరిది వన్నేలినచొప్పు లనవలెనా 

' 1. పానఠంగము. " 


160 


4 వేవే॥ 


॥ వేవే॥ 2408 


॥ అతః 


4 అత జ 


4 అక ॥ షః 


164 -్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గుండ్మక్రియ 
ఏమి నేసుకున్నాండవో యొలి(గి రమ్మనె నింతి 
కామించి ఇంతలో నీవిక్కడికి వచ్చితివి ॥ పల్లవి ॥ 


చెలియ నీకు. దొల్లి చేసినవూడీగాలు 
శల(పొనా యెన్న(డైనా తమితోగను 
యెలమి€ గేళాకూళిలో నీందులాడిననేర్చులు 
చెలిమిక త్రెలతోడం జెప్పుకొందువా ౪ ఏమి౪ 


గుదిగొన విన్నాపె కుంకమగుబ్బల నొత్తి-. 
ఇవ్‌ 
నది నీమేనిపై గుజణుత్రై వున్నదా 
వదలక పూ(దోంటలో వసుంంతములాడినది . 
పొదలి యావినోద మెప్పుడు నెంచుకొందువా * ఏమి ॥ 


నెట్టన నలమేల్‌మంగ నీకు లేకలంపినది 
గుట్టుతోడనే చదువుకొంటివా సివు 
చుట్టమవై యేలితివి చూచి యీపె నీతో నవ్వె 


పట్టపు(్రీవేంక మేళ భావించుకొందువా ॥ ఏమి 4 245 
గౌళ 
ఇస్పుదేల సిగ్గువడే విందరితోన 
వుష్పతిల నాపెరతి నోలలాడవా * వల్లవి ॥ 


గు_త్తవుగుబ్బలకా/కులకు నొడ్డించుకొంటా 
హత్తి యాపెతో సరసమాడవా నీవు 
జొత్తగా మోవియుమోవి సోంక(గా నోరుదెజచి 
బత్తితోడ: 'దమ్ములము పడతి కొసంగవా ॥ ఇప్పు ॥ 


శృంగార సంకీర్తనలు 166 


వడియుబెంజెమటలవానల. దడుసుకొంటా 

" కడు(గడు6 బెనంగవా కాంతతోడను 
తొడపై ( బాదాలు చాంచి తొరలింపునవ్వు లతో 
చిడుముడిచే(త లెల్ల జేయవా అపెతోను 4 ఇప్పు ॥ 


కొప్పువిరులవాసన గోలుకొంటా6 గాంగిలించి 
మెప్పించి కూడవా యల మేలుమంగను 
ముప్పిరి (శ్రీవేంకటేశ మోహించి యాపె నురాన 
యెప్పుడు బెట్టుకుండవా యేలితివి నన్నును ॥ ఇప్పు॥ 246 


కేకు. 1242 మాళవిగొళ 
నిచ్చకల్యాణములెల్ల సీయిల్లు వింగె' 
తచ్చి యవ్పటి నన్నేల తడ వేవయ్యా ॥ పల్లవి ॥ 


చెప్పంజెప్ప6 గొ త్తలాయ చెలులకు.నీవలపు 
ముప్పిరి( జను(గొండలు మోపులాయను 
రెప్పలెత్తి చూడ(జూడ రే(పులాయ6 దమక్షము 
చొప్పులె త్తిచూపరాదు చూతువురావయ్యా *నిచ్చ॥ 


పట్టినదే పంతమాయ పచ్చిదేరె నీపొందు 
“కట్టిన మోపితేసలు గుక్కిళ్లాయను 
వొట్టిన వెలవినవ్వు లూరనూర నూటలాయ. 
చుట్టరిక మేమిచెప్పే/ జొకువు రావయ్యా - విచ్చి ఇ 


అంటుకొనేజిగురయ నందపునీకాగిలి 
జంటలయారతులాయ చల్లు(జూపులు 
ఇంటియల మేలుమంగను యేను (శ్రీవేంక కేశు(డ 
పొంటు లేమిసోదించేవు చూతువు రావయ్యా శనిచ్చ॥ 847 


166 (ఫీ కాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 
ఎంచిచూచితే నీ కీఇన్నిధాగ్యాల6 గలవు 
పొంచిచూడ వేడుకలు పొంకపునికళలు 


మక్కువగలుగువోరు మంచిమాట లాడి తేను 
చక్కెరరం టెం దీపుల్తై చవివుట్లును 
చొక్కపుంజూపులను సొలసి చూచితేను 
అక్కజముగా గందమ్మలండినచందము 


ననుపుగలుగువారు నవ్వులు నవ్వితేను 
'పెనంగి ము _త్తేలనేన పెట్టినట్లుడును 
చనవున నంతలోనే చను(గవ నొ త్రి తేను 
కినకపురాసులు గలిగినయట్తు ' 


చుట్టరిక మైనవారు సొాగయ గాంగిలించితే 
ఇశ్లై రాజ్యమేలినంక ఇంపు గలుగు. 
నెట్లన శ్రీవేంక ఓేళ నే నలమేలుమంగను 
జట్లిగా నన్నేలితివి సంతోసమే యౌను/ 


బ్‌ొళి 


చెలి వీవు మొదలనే సిగ్గరి పెండి కూ(తుర-= 
విలి నింతపచ్చిదేరీ నిదివో సీభావము 


శెక్కులవెంటా(గారేచెమట దుడుచుకోవే 
చక్క-(బెట్టుకొన వే నీజారినకొవ్వు 
'" అక్కుమీ(ద౭ బెనగొన్న హారాలు 


1 వ ల్రవి | 
వా = 


॥ ఎంచి! 


॥ ఎంచి! 


4 ఎంచి ॥ 246 


॥ పల్లవి గ 


చిక్కదియ్యవే యిళ్టు నల వీకోరిక లీడే కర) నివుడు ౭చెలి॥ 


శృంగారనంకీ ర్తనలు 16? 


పెదవిమీ(ది కెంపులబేంట్లు రాలుచుకో వే 
" ఇెదరినముంగురులు చేశ దువ్వవే . 
వదలినపయ్యద చివ్వన. బిగించుకొనవే 
పదింబదిగా నీనోము ఫలియించె నిపుడు * చెలి ॥ 


తిలకము గరంగెను దిడ్దుకోవే నొసలను 
శలసినగురుతులు గప్పుకొనవే 
యెలమ్మి శ్రీషేంక పేశు డేలె నలమేల్‌మంగవు 


తల(చినరల(పులు తలకూడె నిపుడు *చెలి॥ 240 
ముఖారి 
సీరుకొల(దితామర నీతో వలపు 
_. _ నేరిచినవారికి విండునిధానమవు ॥ పల్లవి ॥ 


హ త్తి నీకు నేపొద్దు నండనుండి నేవ నేసి 
చిత్తము రా మెలంగేదే చెలియ 
కొ త్తకొ త్తరతులను కోర్గి విన్నుం గరంగించి 
ఐ త్తినేసిరే సీవూ(. బాయక పవుండుదువు ॥ నీరు ॥ 


కచ్చుపెట్టుకొని వేళగాచుక నీతోడుత 
యిచ్చకములాడినదే ఇంతి 
విచ్చనవిడిని నీవేడుకవినయముల 
'మెచ్చంగూడితే నీవు మేలువాండ వొదువు * వీరు ॥ 


కలికితనాల నిన్ను( గాఃగిలించి నేరువులు 
శలంపించుక నవ్విందే తరుణి 
ఆలమేలుమంగపతివై వ(శ్రీవేంక కేశ్వర 
లలి నావలె నుండితే లాలించి రకింతుషు _జవీరు4 260 


168 థ్రీ కాళ్ల పాఠ అన్నమాచార్యుల 


నాడరామ[క్రియ 
తగవైనపను లివి తరుణుల కెల్లాను 
'వెగటుగాకుండా నీకు' విన్నవించే నిపుడు * పల్లి వ ॥ 


కొచ్చికొచ్చి చూడవచ్చు కోపగించుకొనరాదు 
పచ్చిగా. జెనకవచ్చు సదరరాదు 
మచ్చిక సొలయవచ్చు మా(టలు మీజగరాదు 
యిచ్చక మెటి(గినట్టియిల్లాం డ్లకును 1 (తగ ॥ 


మనసు సోదించవచ్చు మంకులు నెరపరాదు 
పెనంగులాడ(గవచ్చు వీగియరాదు 
కొవగోర నూ(దవచ్చు కుచ్చితము వేయరాదు 
యెనసీవుండి నయట్టియిల్లాం డ్లకును ॥తగ॥ 


బొమ్మల జంకించవచ్చు పొంచి యెగ్గుపట్టరాదు 
కుమ్మరించవచ్చు సిగ్గు గువియరాదు 
నెమ్మి నలమేల్‌మంగను నేము (శ్రీవేంక కేకుండ 
యెమ్మె. గూడవచ్చు నావంటిల్లాండ్రకును జతగ॥ 20]! 


కుద్దదేశి 


థి 
ఎదుట నుండవే నీపు యేపొద్దును 
అదివో మేలువా.డై నా డతడు సీ కివుడు * పల్లవి ॥ 


శేనెలుగా రేటినీతేటలమాటలు వింటె 
వీనలపండుగలౌను విభువికివి 
కౌను(క్రగా నీవు చక్కవిమోము చూపితేను 
వూనినమదనకళ లుప్పొంగు నాతనికి ॥ ఎదు ౫ 


శృంగారనంకీ _ర్తవలు 1009 


సీలపుసరాలవంటినీచూపులు సా+కితేను 
చాలా సంతోషమౌొ నీసరసునికి 
చాలుకొన వెళవుల సవ్నప్పనవ్వు నవ్వితే 
లాలిమితో వేడుకలు దటమౌ నాతనికి ॥ ఎదు 4 


మెజు(గుగుబ్బల నీవు మేను సోంకఃజేసితేను 
కజింగు జిత్తము (శ్రీవేంక టేళ్వరుకు 
గుజియై యలమేల్‌మంగ కూడితి వివ్నిటా నీకు 


నెటి నీపె కోరకలే నెగడు నాతనికి ॥ ఎదు ॥ 202 
రేకు 1240 ళంకరాభరణం 
ఎన్ని నేరుచుకొంటివి యెంతని సంతోసించే- 
నవ్నిటా నిందుకే నేను ఆలనైతి నీకు ॥ పల్లవి 8 


ఆయముళలు గరఃగ(గ నంటి మాటలాడేవు 
చేయిమీ(దుగానే చెన కేవు 
పాయపుమదము రే(గ పచ్చిగానే పెన6గేవు 
చాయలసన్నల మోవిచవులు చూసేవు ॥ ఎన్ని ౪ 


ఆసలెల్ల( బుట్టించి యై తప్పకచూచేవు 
రా బ టి 
లాసి కుచములు ముట్టి లోలించేవు 


వాసనలు మేన బూసి వాడికలు సేసేవు 
పోసరించ( జెక్కునొక్కి పొందు నెరపేవు * ఎన్ని ॥ 


కళలు. వైవై రేంగ6 గాంగిలించి' కూ డేవు 
కులికి నోరిలో( దమ్మ కుమ్మరించేవు 
నెలవై (శ్రీవేంక కేశ నే నలమేలువాంగను 
కళసి నన్నిట్లానే కడుమన్నించేవు ॥ ఎన్ని * 258 


116 భ్రీ తాళ్లపాశ అన్నమాచార్యుల 


రామ్మకియ 
భామతో నీ వందుకు(గా పంతములేలాడేవు 
చెముంచి మారుకుమారు చే(త సేయందగదా 4పలివిః 


చెలరే6గి ? వాపెను చెనకి గోర నూ.దితే 
వొలిపి గుబ్బల నిన్నాత్తందగదా 
నలుపున నూర(.గలనవ్వులెల్ల నవ్వంగాను 
కలువపూవుల నాపె కమ్మి వేయ(దగదా . 4 భామ ॥ 


పిరిదూరి నీ వాపెతో పెన(గులాడంగాను 
కెరలి బొమ్మలను జంకించ(దగదా 
తరుణులమీ(దంబెట్టి తగవివొట్టు వెట్టంగ 
సిరులనిన్నంట+ బట్టీ చెక్కునొాక్క.(దగదా ॥* భామ॥ 


గుట్టుతోనుండినయా పె. గొప్పువట్టి తడవ(గా 
నెట్టన( గ్యప్రము నీపై వించ(దగదా 
అట్టె శ్రీవేంక శేళ యాకె యలమేలుమంగ 
వొటి నీవు గూడగాను వురమెక్క(దగదా *భామ॥ 256 


దేసాళ( 


ఎంతలేదు వీపగటు యేమిచెప్పేదే 
. మంతనాన నా కిత(డు మాటఇచ్చినాండు 4 పల్లవి ॥ 


కంద వ లేమిచూపేవే కన్నులసన్నలను 
మందు లెంతనూరేవే మంచిమూటల 
యెందర్రై నా సవతులు యిరుమేలా నుండంగాను 
అంది నీవే యీగనికి నాలవె థివా. ॥ ఎంత్‌ ॥ 


శృంగారసంక్రీ రృనలు [71 


ఆసలేల పుట్టించేవే అశ్లై ముందట బొలసి 
వేసా లేమి నేనేవే వెడనవ్వుల 
'నేనలు వెట్టినవారు చేరి కొచుకుండ(గాను 
బేసబెల్లి నిన్ను నేండు పెండ్లాడీనా 1 ఎంత ॥ 


వావు లేమి దెలిపేవే వాడికచే/తలను 
మోవేల కదలించేవే మురిపెముల 
యీవల నలమేల్‌మంగ యేను గూడివండంగాను 
(శ్రీవేంక పేళుండు నీకు( జేతికిలోనయ్యీనా ॥ ఎంత ॥1 250 


సౌరాష్ట్రం 
వివరించి చెవవయ్యా వినవేడుకయ్యీ మాకు 
సవరంగా నేము తెరచాటుననే వుంటిమి ॥ పల్లవి ॥ 


యింతవడి నాపె సీవూ నేకతము లాడితివి 
పంతమున నది యెంతపనికో కాని 
చెంత దెరలో కొలువునేయించుకొంటా నుంటివి 
వింతలుగా నెటువంటివేడుకోకాసి ॥; వివ॥ 


చప్పుడుగా విడే లాపెజంట నుండి సేసితివి 
దప్పిదేఠ నెటువంటిలమియోకాని 
తప్పక జాగరాలు తజచుగా. బెంచితివి 
గొప్పగా నేమిగడించుకొంటివోకాని ॥ వివ ॥ 


నగుపున నాపెతోను నవ్వుతానే వుండితివి 
సౌనిపి యేమిమర్మాలు సో.3ెనోకాని 
యెనసితివి శ్రీవేంక పే యల మేల్‌ మంగను 


నను( గూడితివి యెంత నాపై బతోకాని ॥ వివ॥ 256 
౪01 22- ౯13 


1?2 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పొడి 
ఎంత *యా€కరేవు నీవు ఇంతిచెలువము చూచి 
వింతలుగా జోడుగూడ విచారించేవా 4 పల్లవి ॥ 


గు త్తమైనగుబ్బలగురుతులు చూచేవు 
అవాలి 6... 
చిత్తరువు వా(వ్రా?) సేవా 'చెలిరూపము 
హత్తి కలువరేకులంపళతులు గొలచేవు 
కొత్తగా( గను[గొనలకొల(ది. దెలిపేవా ॥ ఎంత్‌ 4 


పొడ వై నయట్టికొప్పు పూ(ది కొలచుకొనేవు 
అడియాలము చూచేవా ఆపెభావము 
వెడంద జంటిపిజుందువేళకము పడిక శ్రైవు 
తొడరి యాసింగారము తూచుకొనేవా ॥ ఎంత !॥ 


చలపట్టి మోవితేనె చవురై యడిగేపు 
అలమేల్‌మంగటోగము లవి ఆయనా 
యెలమి శ్రీ వేంక పేః యీసపె( గా(గిలించేవు 


కలపుకోలుచుటరికము చూపేవా ॥ ఎంత ॥ 257 
(శ్రీరాగం 
ఎవ్వరికి మోహించినా యే నిన్ను వద్దనేనా 
ఇవ్వల నన్ను(జూచి యేల సిగ్గువ డేవు ॥॥ సల్ల వి ॥ 


ఆ కెసుద్దులే వింటా నందలముమీ(దనుండి 

జోకగా ఆయింటిదిక్కే చూచుకొంటాను 

మేకొని పైంజెమటలు మేన నిండా వడియంగా 

యీకడ నామోము చూచి, యేల సిగ్గువడేవు 1 ఎవ్వ ॥ 
1. “ఏంకరేవు' కు వ్యావహారిక మా? 


శృంగారసంక్రీ ర్తనలు 173 


గులుత్రె నచెలి నాపెగుణము లడుగుకొంటా 
చిలునవ్వులు 'నెలవపవి( జిందుకొంటాను 
నటీ నావీది నాడాడ నిలిచి యాసించుకొంటా- 
నెజింగితే నన్నుంజూచి యేల సిగ్గువదేవు ॥ ఎవ్వ ॥ 


యిక్కువలు చెప్పుకొంటా శదురులు చూచుకొంటా 
నిక్కి మాఇంటికి పచ్చి నీవు నస్నలి 
అక్కున శ్రీవేంక పే; అలమేల్‌ మంగ న ౦చ(గా 


యిక్కడ నె, జూచితే యేల సిగువడేవు = వ్వ ॥ 258 
రేకు 1244 సామంతం 
చెప్పవే ఆసుద్దులు నే చెవులార వినేంగానీ 
'యిప్పు డాతినికి వావి యేమొదువే ॥ వల్ల వి ॥ 


గుజుతుగా నావిభుని. గొచ్చికొచ్చి చూచేవు 
యెఅుంగుదువటివే నీ వీతని. దొల్తి 
మజశీయును( దమకించి మాటలాం(బొంచవు 
జఅసి యిదీ[(గొంత సంగాతము గలదా ॥ చెప్పి ॥ 


సంగడి గూచుండి నీవు సరసములాడేవు 
అంగవించి పెండ్లాడినఆలవటవే 
చెంగట నప్పటి నీవు సేవలు సయవచ్చేవు 
అంగడి. గొనుకవచ్చితటవే యూవలపు ॥ చెప్ప 


తొడరి (శ్రీవేంక పేశుతోడి నీవు నవ్వేవు 
కడు నీ కీయలవాటు గలదటవే 
యెడయ కిత(డు నావా( డే నలమేలుమంగను 
బడివాయకుందానవు పాలిదానవె 8వా చెప్ప! 250 


[174 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


మంగళకొసిక 
వెలరేనిగుణములవిభు( డాత(డు 
సలిగెతనాల నెంత సాదించేవే * పల్లవి ॥ 


చన్నుల నొరసుకొంటా సణంగుల నాతనితో 
యేన్నేసిమా6ట లాడేవేమే నీవు 
సన్నలనే మోవిచూపి సారె నోరూరించేవు 
యిన్నేసివెడమాయ లేల నేనేవే ॥ వెల ॥ 


కాతిరించి నవ్వుతాను గబ్బిచే(తి లెల్లా6 జేసి 
ఆతని నెంంగొసనే వౌనే సీవు 
చేతులెత్తి మొక్కి మొక్కి చిత్త మెల్తా. గరంగించి 
మేత౦తనాలనేల యెంయించేవే ॥ వెల॥ 


నిక్కి నిక్కి మోముచూచి నేరుపు. విచారించి 
మిక్కిలి గా(గిలించేపు మేలే నీవు 
ఎక్కరో శ్రీవేంక పేశు, ఎల మేల్‌ మంగవు నీవు 


యిక్కువ లంటుచు( జెక్కులేల నొక్కేవే ॥ వెల ॥ 20 
రామ్మక్రియ 
రతులయెంగిలిపొత్తు రామలకు( దగునా 
బతిమాలి నీవెంత పచ్చియైవుందానవే ॥ పల్లవి ॥ 


చఇంగట నుండి యాతనినేవలు నే. జేయంగాను 
అంగవిచ్చి(వించిి యేల వుపాయాలు చెప్పేవే 
ముంగిట నేమిద్దరము ముచ్చటలాడుకో(గా 
తొంగిచూచి నీవదేమి తోడుగూచుండే వే ॥రతు ॥ 


శృంగారసంకీ ర్తనలు 175 


వేడుకతో. బతివొద్ద వీణె నే వాయించంగాను 
జోడుగావచ్చి నీవేమి సుతిగూడేవే 
వీడెమిచ్చి తములము వెస నే. బెట్టించుకోంగా 
జాడతో నీవేమి చెయిచా(చ(బూంచేవే ॥రతు॥ 


అలమేలుమంగ నేను అతండు (శ్రీవేంక పేశుం న 
డెలమి సీపేకు మరి యేమందురే 
కిలనె నాతండు నన్ను కాచు5 నీ వుండితి.:: 


చెలిమి నేసి నాకి టై చెల్లెల వయిలివే ॥రతు ॥ 261 
దేసాళం 
ఆనతీవయ్యా మాకు నందుకు నేమాయను 
పూని త గవుదిద్దేము పొల(తుల మిపుడు ॥ పల్లవి ॥ 


సాలఅసిసాలసి చూచి చొప్పులెత్తి సీకు( జూపి 
చెలి నీకు విన్నపాలునేసీ నిదె 
తలపులో. బెట్లుకొని దాంచిదాంచి న్‌వ్వేవు 
రలదా నీవొళ్ల( గొంత కపట మేమైనను ॥ ఆన 


తారుకాణలెల్ల ( జేసి దయవుట్ట నీకు మొక్కి. 
కూరిములు చల్లి చల్లి కొసరీ నిన్ను 
వూరకె తలవంచేవు వొడ్డించుకొనే వప్పటి 
నేరము లేమైనాను నీవల్ల 6 గలవా ॥ ఆన ॥ 


నిన్నే వొడ(బరచి నీ కన్నిబుద్దులూ. జెప్పి 
కన్నె యలమేలుమంగ కోంగిలించీని 
యిన్నిటా శ్రీవేంక పేశ యియ్యకొంటివి నీవును 
వున్నవా నీవల్ల ( గొన్ని వుదుటుచే(తలు ॥ ఆన ॥ 2602 


176 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్భుల 


కేదారగొళ 


వట్టికుచ్చితిము వలదే నీకు 
యెట్టయినా నాతడు యేలునే నన్నును 


మన్నించి పతి నాతో మాంటలాడ.గాను 
సన్నల నీవేల సొదించేవే 
పన్నిననీమాయ పనికిరాదు । ఆక( -_ 
డెన్నిచెప్పినాను యేలునే నన్ను 


సంతోసాన నాతో సగసమాడ౦(గాను 
పొంత నీతసీనేల బోదించేవే 
పంతాలు నీకునింక6 బనికిరావూ, మరి 
యెంతెనా నాతండు యేలునే నన్ను 


అల మేలుమంగపతియగు శ్రీ వేంక కేళుండు 
యిల నన్ను. గూడ(గా నీవేల నవ్వేవే 
బలిమి నీచేంతలు పనికిరాపూ | యిత(_ 
డెలమి నేకాలము యేలునే 'నన్ను 


సాళంగనాట 
ఎంత(పి మము చెప్పినా నెజంగచొద్దా నీవు. 
మంతనాన నిప్పుడుగా మంచిమాటలాడేవు 


గయ్యాళి యెవ్వతెయైనా గడువనాడిన6గాక 
చయ్యన నీవోజలు చక్కనయ్యినా 
కొయ్యతనమునను నీకొప్పువట్టితియ్యక 
నెయ్యమున బిలిచితే నీవు వచ్చేవా 


॥ వటి ॥ 
లు 


వటి ॥ 
టె 


|| వట్టి 4 2608 


॥పలని ॥ 
గొ 


౧ ఎంత ॥ 


శృంగారనంకీర్తనలు 17? 


పంతగ _త్తియైనది బలిమి సేసినంగాక 
చెంతనుండి చెప్పినట్టు 'నేసేవా నీవు 
జంతవలె బొమ్మలను జంకించి 'పెనంగక 
కాంతలకు నీవారకే కర(గేటివాండవా ॥ ఎంత జ 


కావరపుది నీమోవి గంటి నేసినంగాక 
శ్రీవేంక పేశ నీవు సిగ్గువడేవా 
'నేవించి యలమేల్‌మంగ చెప్పగా నన్నేలితివి 


చేవమీరి కొసరక చేతికితోనయ్యేవా ॥ ఎంత ॥ 264 
రేకు 1245 రామ్మకియ 
ఎదుట నే నుండ(గా నీవేల కొంకేవు 
గుదిగొన్న వలపులు కుమ్మరించ(గదవే ॥ పల్లవి ॥ 


రవళి నల్లంత నీవు రాంగా విభుండు నీకు 
చెవులొగ్గీ విన్నపాలు సేయంగదివే 
తివిరి నీవొడిదిక్కే. తేరకొనంజూచీని 
వువిద, కానుకేమైనా నుంహే నియ్యంగదవే ॥ ఎదు ॥ 


పొద్దున వచ్చి నీవు పొంచి నిలుచుండ(గొను 
వొద్దం జోటిచ్చీ నీకు( గూచుండ(గదవే 
కొద్దిమీర మోముచూచి గుక్కిశ్షతో నోరూరీని 
చద్దికి వేండికి మోవి చవచూపంగదవే ॥ ఎదు 4 


తొలుతే బాగాలు నీవ దోసిట( బట్టుకుండ6గ 

యెలమి( జెయిచాంచీ నందియ్యంగదవే 

అలమేల్‌మం గపతియైన(శ్రీ వేం 'పేశుంయ 

నెలకొని నన్నునేలె నీవూ. గూడ(గదవే ॥ ఎదు ॥ 265 
12 


178 ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


పొడి 
నాతో నేమిచెస్పేవు నంటున 1 నియ్యాల నేను 
చేత నే నీవూడిగాలు నేనేంగాక * పల్లవి ॥ 


వేడుకతో నిమ్మపంట వేయంగ వట్టనేనా 
యీడ నై కానుకగా నిచ్చేంగాక 
జాడతో( బన్నీరు నాపె( జలితే నిన్నేమనేను 
రా, ౧౫ 
తోడనే సీపచ్చడాన€ దుడిచేంగా క నాతో; 


కొమ్మలవిరులు నావైల గులుకంగా వద్దనేనా 
ముమ్మడిగా నీకొప్పున ముడిచే(గాక 
యెమ్మెలం గేభాకూళిలో నీ(దించితే నందుకేమి 
ఇమ్ముకొని సీబుజ మేక్కేంగాక ॥ నాతో ॥ 


చన్నులు నీ వంటంగాను' జడిసి నే వద్రనేనా 
వున్నతి' నీవురమున నొ శ్రే/గాక 
యిన్నిటా శ్రీవేంక పేశ యే నలమేలుమంగను 


మన్నించితే మంచిదాయ మరిగే/గాక * నాతో ॥ 266 
భెరవి 
వ. 
ఎంత కెంతి సేసేవు యేమయ్యా 
రాంత6 జూచి నీవమగను గర6౧6(గవలదొా 1 పల్లవి ॥ 


చెనకినదై యాపె చేతులెత్తి మొక్క/గాను 
'పెనంగుచు చన్నులేల పీసికేవయ్యా 
తినమీంచ నానవెట్టీ తడవకుమనుచును 
ఎనవయ్య విన్నపము వేగిరించనేటికి ॥ ఎంత 4 


1, “వీ4ఆల' ఈ వాజ్మ్యయమున ఇదియొక విచ్శితమె న్యతికి సంధి 


శృంగారసంకీ ర్తనలు 


వొట్టువెట్టీ నదె యాసె వూరడించి వేండుకో6ంగా 
తిటుచు( గొపే.ల పటితీసేవయా్నా 
టి లం ట్‌ లీ 
అశ్లై మోవి లంచమిచ్చేనని మన్నించుమనుచు 
చుట్టరిక మెంచలాదా నూడువట్టనే(టికి 


కాలుదొక్కి.నద్రై యావ కాంగలించుకొనంగాను 
యేల మరుకేలి నలఇంచేవయ్యా 
ఆలరి (శ్రీవేంక పేళశ అలమేలుమంగ యీకె 
చాలమెచ్చి నవ్వరాదా జాగు సేదునే6టి9 


కన్నడగౌళ 
తత్తరించ నే6టికి తరుణీిమనసెజి6గి 
హతి మరిగించుకొని యాదరించుటగార 


సిగ్గుతోడ జవరాలు శిరసువంచుక ౦డ6గ 
దిగ్గన6 గొప్పువట్రి తియ్యవచ్చేపు 
వెగ్గళించి నిన్నేమైనా వేగిరించి ఏలికెనా 
వొగ్గి నీచేతికి లోనై వుండీంగార 


కొ త్తగాంగా( జెలి మాటుకొని నిలుచుండ(గాను 
ఐ త్తిలో గప్పురమేల వె(జల్లేవు 
వొత్తి సీవు చెనకంగా వోపనని 'జంకించీనా 
యిత్తల నీచేంతలకు నియ్యకొనేంగాక 


ఆలమేలుమంగ వొయ్యారాన నుండ(గాను 
కలసి యప్పటి నెంతకా(గిలించేవు 
యెలమి (శ్రీవేంక కేక యింక నిన్ను మజచీనా 
'మెల(గి నీరతులెల్తా మెచ్చీంగాక 


170 


॥ ఎంత * 


॥ ఎంత ॥ 267 


॥ పలవి ॥ 
జా 


॥రత్త॥ 


॥తత్త ॥ 26కి 


100 థ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 
“"ఏమినోము నోంచెనో యింతకతొల్లి 
నీమనసురా మెల.గి సీకు దేవలాయను 


యెంత వలచినదో యీయింతి నీకును 
వింళవింతమాట లాడి వేండుకానీని 
పొంతనా లెటై నీతో. బొసంగంగూడెనో 
చెంతల నేపొద్దు నిన్సు జేరి యెడవాయదు 


కామినికి నీమీ6దికాంక్ష ఇంక సెట్టిదో 
సీమోమే చూచుకొంటా నించున్నది 
(గేమతో యేసగినానం బెండా(డ్లాగాడెనో నిన్ను 
చేముంచి సీమనసులు(ను?) చేకోనీం దా విన్నిటా 


యీాయల మేల్‌ మంగ నీకు నెట్టిచుట్టరిక మో 
ఆయితమై సనీవురమునందె వున్నది 
కాయజ కేళకూడినకందు వ వేళ యెట్టిదో 
పాయపుథశ్రీవేంక కేళ (ప్రబలె నీకృపను 


గౌళ 
చూతము సీయగ్గలిక సూటి నింకా నెంతగద్లో 
కాతరించేవు వలపు గంపంటోసుకోవే 


మగిడిమగిది సారె మగని నేమిచూచేవే 
జిగిమించ లోలోనే సిగ్గువడక 
నగేవారి నెణంగవు నలుదిక్కులా నిన్ను 
మిగులా బ త్రిగలితే మెడంగట్టుకోవే 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 260 


॥;పలవి।॥ 
గా 


॥4చూత॥ 


శృంగారనంకి ర్లవలు 


యేపొద్దు విలుచుకొని యెదుట నేముందానవే! 
ఆ(పరానితమితోడ నలపులేక 
పూంసవయసుదానపు బుద్దిచె ప్పేవారు లేరా 
వోపితే నీవాతని వొడి/బెట్టుకానవే 

యిశై (స్పైవేంక పేశుతో నెన్ని మాంటలాడే వే 
గట్టువాయ్మవె నోర గాయ వేయక 
మట్టుమీరి యల మేలుమంగనై ననన్ని॥ గూడె 
నెట్టన. జుట్టమవెతే నెత్తి కెత్తుకోవే 


రేకు 1246 వరా 
నన్ను నింతగా. జేసె నావలప్ప 
వున్నతితో మని వున్నదో సిమనసు 
మ6తనాన వేడుకతో మగువా నీవూ నుండంగ 
యింతలో నే వచ్చితి నెజంగక 


యెంతో తడవాయ విడెమియ్యవరెనంటా(ంజుమ్మీ 


చెంత నీకు నన్ను(జూచి సిబ్బితిగాదుగదా 


ఆదిగొని' పవళించి యాపెతో మా(టలాడంగా 
పాదాలొత్తితి నిజ భావించక 
పోదితో నలపుదీక థోగింతువంటా(జుమ్మీ 
నాదెస చూచి నీకు నవ్వులు రావుగదా 


తలకొని యాపెమీ(దితల(పు నీకుండంగాను 
కలికితనాన నిన్ను(- గా€గిలించితి 
అలమేలుమంగపతివని సుమ్మీ శ్రీ వేంకట-- 
నిలయ, నన్ను6 జూచి తెలసుకోవుగదా 





[ప్రేమి 1 ఉందానవే,.. 


181 


॥। చూత ॥ 


చూత ॥ 270 


॥పలవి॥ 
డా 


(1 నన్ను ॥1 


॥వన్ను ॥ 


నన్ను ॥ 271 


182 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆపహారి 
విన్నవించరే యీమాట విభునికి( జెలులాల 
కన్నులసన్నలనే కానవచ్చీ వలపు, 


చెక్కులంబెట్టినచేయి సిగ్గులకు మూలము 
మొక్కినమొక్కులు పియములకు దాపు 
నిక్కివిక్కిచూ పులు నిండు మోవాముంచొప్పు 
ఇక్కువలు చూచుకోరే ఇండిభావములకు 


మోనముననుండిన'దె మోటామునకు మూలము 
వానలచెమటరే జవ్వనముచిహ్న 


తానకపునిట్టూప్పంి తిలపో(ఈలకు విం(వా౨ 7)త = 


పూని కనుంగొనరే ఇప్పుడు తారుకాణలు 


'సెలవినవ్వులు రితినేంతలకు సన్నలు 
కలఇకలకు మోముఏ౨ళ రెరుక 
అలమె శీ వేంక పేశు(. డలమేల్‌మంగ నీకెను 
యెలమితో( బొగడరే యీకె మేచ్చీ నిని 


భల్లాటి 
చిట్టకపుచెంత( చేంత 7)లకు ఇెందేదేమి 
పెట్టినా. డుంకువ తొల్లె పెండ్తాడుమనవే 


వాసులురే(చీ నాకు వనితల. జూపిచూపి 
ఆసలు వుట్టించీని ఆయములంటి 
యేనుద్దులు నేమిటికి యింతగలవా!డై తే 
బేసబెల్లి తనమేల పెండ్లాడుమన వే 


॥ పల్లవి॥ి 
తే 


॥1 విన్న ॥ 


4 విన్న ॥॥ 


॥॥ విన్న | 272 


॥పల్రవి॥ 
ళ్‌ 


॥ చిట్ల॥ 
ట్‌ 


శృంగారసంకీ ర్రనలు 188 


మనసు గరంగించీని మాట లూరకే యాడి 

" ననుపుగా( దమిరేంచీ నవ్వులు నవ్వి 
పనిలేనిజాగులు పచారించనేమిటికి 
'పెనంగేనా తనతోను 'పెండ్లాచముమనవే చి 


మెలుపునం గాంగిలించీ మేనవావి నేసుకొని 
వెలయించీ( 'బులకలు ఏంత చే(తల 
అల మేల్‌ మంగ నేను తానై తే శ్రీ వేం పేశుండు 


పిలుపులు సమకూ 56 బెండ్లాడుమన వే ॥ చిట్ట ॥ ల$ 
మాళవిగాళ 
అప్పుడేమనేవో అన్నీంజూచే నేను 
తప్పులేదు నీవే నాపంతము చూడవే ॥ పల్లవి 


చేయివట్టుకొని యేమిచెప్పేవే నాతో మాట 
పాయండు విభుండు నీపై బత్తియంటాను 
కాయజకేళికి నాకన్నుసన్నల నీతని 
నాయింటికి రప్పించేను నన్ను. జూడవే ॥ అప్పు ॥ 


యెదుటికి దచ్చి సొమ్ము దేమి నాకు. జూపేవే 
యిదివో ఆత౦డు నాకు నిచ్చెనంటాను 
సదరాన నే నాతని జట్టిగొని యేపొద్దుః 
జెదరక నాసొమ్ముగం జేసుకోనే. జూడవే ॥ అప్పు ॥ 


పొలయుచు నాతని సీపొందు లేమిదెలిపేవే 
కలనె నిన్నును శ్రీవేంక కేశుండంటా 
అలమేలుమం.గగపతియెనయాక డే నన్నేలె 
యిల నాచెప్పినట్టు నేయించుకొనే6 జూడవే. 4 అప్పు॥ 274 


1684 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


- సాళంగనాట 
నీవేల తిఫ్రేవు నన్ను నీచేంతలే యింత నేనె 
వావాత నిన్ను దూర(గవలెనా నాకు 


కోరి సమేనిపైనున్నగుజుతులు చూచికాక 
సారె నిన్ను నవ్వ నింతచలమా నాకు 
వేరే సనీవాడేషూటలు ఏంతలై వుండంగాంగాక 
కోరి గద్దించి యడుగ. బొద్దువోధా యేమి 


అవ్వల నెవ్వతోచీర అంటించరా6గా గాక 
దవ్వుల6 బెన6గ  దంటతనమా నా£ 
నివ్వటిల్ల నన్నీ(జేసి నీచే వేండుకోంగాంగాక 
పవ్వళించి మొక్క నుండంబట్టదాయేమి 


పలునారతులలోనే పరాకై వుండ6గా(గాక 
బలిమి జన్నులనొత్త( బంతమూ నాకు 
అలరి (శ్రీవేంక పేశ అలమేలుమంగ నేనీ- 
తలంపు చూచేంగాక దారకమా యేమి 


శ్రీరాగం 
ఇంచుకంతా సిగ్గువడ వెంతఅట్టడి వై తివే 
మించివచ్చే వాయలేవే మేలే నీపగటు 


కులికి పతిపై నెంత కుమ్మరించేవే వలపు 
“నలిరే(గి నెలవుల నప్వుకొంటాను 
చలివాసి యెందాంకా సరసములాడే వే 
విలువు(గొవ్పుతో సారె విక్కుకొంటాను 


॥నీవే॥ 


|| నీవే (1 


౪ వీవే॥ 275 


॥ ఇంచు! 


శృంగారసంకీ ర్తనలు 185 


పిక్కటిల్ల నెంత కెంత పెడరేంచేవే యాసలు 
చక్కవిచూపులు వెదచల్లుకొంటాను 
తక్కక మోవిచూపి తమి యేల రేంచేవే 
మిక్కుటపుసింగారము మెరసుకొంటాను ॥ ఇంచు ॥ 


మగిడి (శ్రీవేంక టేకు మననెంత చొక్కించేవే 
ట్‌. ంంఎణ్ను ఆ బాల56 బిన(గుకొంటా 
తగ నలమేల్‌ మంగను మగ(డు బూతండు నాకు 


మొగమేమిచూచేవే మొక్కుకొంటాను ॥ ఇంచు ॥ 27| 
రేకు 1247 వసంత వరాళి 
ఇద్దరికి జెలులము యెడమాట లాడనేల 
వొద్దికలు మీకమీకే వొనగూడియున్నవి ॥ పల్లవి ॥ 


ఇంతికి నీకు( జూపు లెదురుతా(కులాయ 
అంతరంగాలలోనిమీయాస లెట్టీవో 
సంతోసపు(జెమటలు జాలువారీ( జెక్కుల 
చెంతల మీ వేడుకలు చెప్పీ నవె ఇప్పుడు ॥ ఇద్ద 


తారుకాత్రై మీనవ్వులు తాళము వేసినట్టాయ 
కోరినకోరిక లెంత గురుతాయనో 
సారెసారె. బులకలు జాజుకొని మేనుల 
యీరీతి మీతమకము లెటి(గించీ నవియె ॥ ఇద్ద ॥ 


మోవిమీ(దిమీసన్నలు ముఇకి ముఇమై తోంచె 

' శావుల మీఇంపు లెంత తలకూడెనో 
ఛ్రీవేంక'పే? నీకు. జేరి(జెలి?) యల మేల్‌మంగకు 
పోవులాయ గళలు మీపొందు చెప్పీనవియె  ॥ఇద్ద॥ 277 


186 భీ కాళ్ళ్షపాక అన్నమాచార్యుల 


లలిత 
ఇపగుపొరుగువార యీ(లీ;తగవు ఏనరమ్మ 
పెరిగి వూరకె నన్ను. బెల్లించీ విభుండు 


పోరచిచెలులనెల్లా బొమ్మల జంకించీనే 
చేరి తననసుద్దులెల్లా( జెప్పేరంటాను 
నేరుపుతో పచ్చడము నిండా. గప్పుకొననేలే 
వేరే శనమెయిచే(తలు వెల్లవిరై 'నంటాను 


సముకాన నందరిలో సన్నలేల 'నేసీనే 
తమితో తనపొందులు తడవేనంటా 
జమళి సొాకిరిచెప్పేసతులనేల తిటీనే 
నెమకిన దారుకాణ ని. మయ్యీనంటాను 


ఇచ్చకము సేసి నన్ను నెంత కాంగిలించీనే 
కచ్చుపెట్టి తనగుట్టు గందీనంటాను 
అచ్చపు(శ్రీవేంక పేశు. డలమేలుమంగపతి 
అచ్చలాన నగనేలే ఆలనై తినంటాను 


పొడి 
ఆత( డేమి చెప్పినాను అశ్షు నేతువుగాని 
చేతికి విడెమియ్య(గా సిగ్గులువడకు వే 


యెనసివుండినవారి కిచ్చకములే పొడము 
ననుపుగలుగుచోట నాటు. (బేషమము 


॥జఖరు ॥ 


॥ ఇరు ॥ 


॥ఇరు॥ 278 


'పెనంగంగ6 బెనంగ(గా (పియములు పెచ్చురేంగు 


చెనకితే విభునితో సిగ్గులువడకువే 


“1 వెళ్లివరయీని [అంటాను “అయి” కి 'ఐ) వచ్చి కౌటోణ, 


1 ఆత(॥ 





శృంగారనంకీ ర్తనలు 187 


మంతనాన నుండ(గాను మననులు గరంగును' 
వింత నేయకు౦డి తేనే వేడుక నిండు 
సంతసించి మాటాడితే చవులు దానే పుట్ట 
చెంత నాతండేమనినా సిగ్గుబవడకువే ॥ ఆక(॥ 


తలపులు సరియైతే( దమకము లుప్పతిల్లు 
కలయిక లబ్బితేను తై శి వశమౌను 
అలమె థ్రీవేంకపేళం డల మేల్‌ మంగవు నీవు 
చెలికత్తెలముందర సిగ్గుబువడకు వే 


రామకియ 
'చైమటలు గార(గాను చెలగి యేంకరుకొంటా 
' కొమరెలందరు నెంత గుంప్కగూడేరే ॥ పల్లి వి ॥ 


చేర( దేసీకన్నులచెలిమికత్రియలాల 
మూర డేసికొప్పులముగుదలాల 
నారమణు. దేకళాన నమ్న సింగారించ(గాను 
యీరీతి నిందరు వచ్చి యేమిచూచేరే జచెను*.. 


ప ఫైండేసిదన్నులపాయపుగుబ్చెతలాల 
జు పై దేసియడుగులనుదతులాల 
చుట్టాలమై' యిద్దరము సుద్దులు చెవ్పుకో(గాను _ 
వెట్టికి. బొంచి మీరేల వినవచ్చేరే 4 చెమ* 


చేట డేపిసొమ్మూఅపీంగారవతులాల 
మూెదేసినలపులిమోహినులాల 
యీటున. శ్రీవేంయపేన డేలె నలమేల్‌ మంగను 


'మాటికి మాటికి వేరళ' మమ్ము మెచ్చేరే 1జచెమ * 280 
౪౫ 2-౯141. 


తాళ్లపాక - అన్నమాచార్యుల 


కాంటోది 
య ఎదికతో రమణుడు 


/ 


బీవంయే సీవవేవేంగావి 


(వచుట్టరిక మింపుగాక 

“శే మనను గొంటుపడదా 
ననవ్వులతో ముదులకించేమాట 
శకాడితే పిప్పిరే/గదా 


సము= ..ఎట్రిచివవలపు చవొంగాక 
వారసపి పెనంగికేమేానున్నరే(గదా 
సనరసవు(జే/తలలో సారెకు: జల్లే టిచూపు 
తిరిగితిరిగి చూచితే( దెల్లవారదా 


కదిసి విగించికేను కాంగిలి వేడుకౌంగాక 
వదలితే నడియాస- వలం బెట్టదా 
యిదె కూడె (శ్రీవేంక కేకు. డలమేల్‌ మంగను 
పదరితే సమరతి పచ్చిదేరదా 


తెలు(గు(గాంటోది 


తరుణి నీఠల/పులు తలకూడెనే 
నిరతి లోనికి వచ్చి నిలిచె నీవిభుండు 


చెక్కు.లవెంటంగా రేచెమట డుడుచుకో వే 
యెక్కడలేనివిరహ మేల 'పెంచేవు 
చిక్క-వడ్డనెజి;గొప్పు చక్కంటెట్టుకోంగదవే 
పక్కన వౌశిటీకి వీవతి వద్చివాండు 


4 ఊర | 


॥ ఊర ॥ 


* ఊర ౪ 26! 


వపలవి॥ 
ళా 


" ఇతరుల 


శృంగారసంకీ ర్తనలు 


జారినపయ్యదకొంగు చన్నులపె మూసుకోవే 
తీరుగా గస్తూరిబొట్టు దిద్దుకొనవే 
నేరుపులెల్లా మెరసి “సీవు సీంగారించుకోవే 
చేరి విభుండదే తెరచెంతనే వున్నాండు 


అలపుదీరంగ గంద మలంచుకొన(గదవే 
అలమేలుమంగవు మాటాడ6గదవే 
-కలసితి రిద్దరును కడుసంతోసించుకొ వే 
యెలమి నిదె (శ్రీవేంక టేకు. డున్నాండు 


రేకు 1248 ... రామక్రియ 
ఎంత వోరుచుకుండివా నెజ(గవు నీయంత 
వింతగా నీతవికిని వేరేపనులు లేవా 


చెంతనుండి యెందా(కా( దేనేవే విన్నపాలు 
కాంతలందరు వాకీట( గాచుకుండంగా 
వంతుకు సింగారించుతా వాకిలేల వెళ్లనీవే 
యెంతపొద్దాయను వేగి యేంటిదే సీనేరుపు 


సారె భమయించుకొంటా చన్ను లేమిచూ సేవే 
సోరణగండ్ల నందరు. జూచుకుండ(గా 
తోరపుందెర వేసుక తొంగి యేల చూడనీవే 
ఆరగించే వేశాయ నవునే నీనేరుపు 


లలి విడెమిచ్చుకోంటా లావు న. 
బలిమి నే(.జొచ్చి వచ్చి ప “పాదాలొ తత్త తంగా 


అలమేలుమంగపతి యత(డు థ్రీ వేంక పేట. 


డెలమి నన్నేలె నీడ యి౭కనే సీనేరుపు 


4తరు॥ 


*తరు॥ 282 


॥ పల్లవి ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


_॥ ఎంత ౪ 280 


100 శ్రీ కాళ్ళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
చిత్తాన( బెట్టుకుండు చెప్పితి నిప్పుడే నీకు 
బత్రిగలది సతి నీపై మణవకుమీ ॥ పల్లవి ॥ 


వలచి యేకామినిపద్ద నీ వుండినాను 
తల/పు నీమీ(దదే తరుణికిని 
మలఠలసి యెవ్వతెతోను మా(టలు నీ దాడినాను 
పిలుపు నీపే రీకెక 'పెదవులమీ(చను ॥ చిత్తా ॥ 


యేపొల68క8 నీవు యెచరుకొని వుండినా 
చూప్పలు నీగు(దివే సుదతికిని 
చేపట్టి యెందచ?( గొల్వు సేయించుక నీ వుండినా 
వోపి చన్నులు మీ(దెత్తుకుండు నీకా(గిటికి ॥ చిత్తా ॥. 


తాలిమి నెవ్వరిపొందు తగిలి నీ వుండినాను 
మేలము నీతో నలమేబమంగకు 
యేలితివి శ్రీవేంక కేశ ఇన్నిటా నీకెను 
మేలుదై' వున్నది' నీకు మిక్కిలి విందరిలో ॥ చిత్రా! 284 


వరాళి 
వెలందిచందములెల్లా విన్నవించితిమి నికు 
అలమేలుమంగపతి వాక. జూచుకోవయ్య ॥ పల్లవి ॥ 


వేరె నన్ను/బాసి చెలి నిరహపురవిపొంత 
యారెండలుగాసీని యేక తానను 
కోరిక నం గేకాకూళిలోనం గొంతవడి 
వూరేటమైచెమటల నోలలాడీని * వెల( ౫ 


శృంగారసంకీ ర్తవలు 191 


'నెయ్యమున జవరాలు నీమీ6దితమకప్ప-_ 
టుయ్యాలమఎచముమీ(ద నూ6గులాడీని 
వొాయ్యన నిన్ను మతిలో నూహించేచింతలనీడ 
చయ్యన నీరతులకు సాము వేసీవి ॥ వెల( ॥ 
గోలయై యీసతి నిన్ను(గూడిననిట్టూర్చుగాలి. 
యాలవట్టములచేత నానందించీని 
యేలితివి శ్రీ వేంక శే? యిజ్లై నీ చేంతలు 
చాలుకొనంగా నాటకసాల చూచీని ॥ వెలం॥ 285 


సాళంగం 
ఇప్పుడు దయదలణంచే విది ముందే యెజ6ంగవా 
వుప్పతిల్లు మోహమున వుమ్మగిలేవు ॥ పల్లవి ॥ 


చెక్కునొక్కి ప్రియములుచెప్పే వాకెకు నీవు 

తక్కక నీకొనగోరి దాంకెనంటాను 

యిక్కువై ననీవుంగర మిచ్చి బుజ్జగించేవు 

పిక్క-టిలుచన్నులు పిసికితినంటాను ॥ ఇప్పు ॥ 
వొట్టుచు. దమ్ములమిడి వూరడించే వాపెను 

అఖ్రై నీపాదాలు గుద్ది యల నెనంటా 

పట్టి కాంగిలించుక నీపక్క_( బెట్టుకానేవు 

నెట్టుకొని వేగినంతా న్నిదవోదంటాను 4 ఇప్పు ॥ 
* పచ్చడముగప్పా కెను పలుమారు లాలించేవు 

కుచ్చెల వట్టితే/ జారె. గొంగంటాను 

ఇచ్చపుథశ్రీ వేంకి కేశ అల మేల్‌ మంగపతివి 


మెచ్చేవు నన్నేలి యాశె మెయికొనెనంటాను. ॥ ఇప్పు॥ £86 








192 థ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


నాదరామ[క్రియ 
ఎవుడు వత్తువోయంటా యెదురుచూచీ నీకు, 
గప్పురమిచ్చేనంటా. గాచుకున్నా( డతడు 


మక్కువైనపతితోడ మాటలాడుకొనవమ్మ 
. వుక్కుమీరి యేకళాన నున్నవా(డు 
పక్కన జిత్తమురాను పాదా లొ త్తంగదవమ్మ 
పిక్కటిల్లి (ల్లు ? )సిగ్గురేల పెంచేవు నీవు 


వసమై నీనేరుప్తల వలపించుకొనవమ్మ 
'వెస నీవు నచ్చేవంటా వ్వేశెవున్నాండు 
కొసరి దండ(గూచుండి గుబ్బల నొత్తంగదమ్మ 
ముసిముసినవ్వులేల ముంచేవు నెలవుల 


సీ వలమేలుమంగవు నేండు మెప్పించుకోవమ్మ 
(శ్రీ వేంక పేశు-డు నీపై చింతనున్నాండు. 
దేవుల్నవెతి వింకళ దెరదియ్య(గదవమ్మ 
పువ్వు ల నేసల సంత పొద్దు జర పేవు 


నారాయణి 


పొరుగుపోర చివలపులు నీవెంత చల్తేవు 
గరితెవు సెంగ్లాడితే( గాదనెనా 


మొక్కినదాన వాతనిముందర. గూచుండరాదా' 
యిక్కడనక్కడనుండి యేమి లాచేవే 
నిక్కి చూచినదడానపు వీండా మాటాడ(గరాదా 
చెక్కిటిచేతితోనేల సిగ్గులుచూ సేవే 


4 పలవి 4 
ణా 


జ ఎప్పు ॥ 


॥1 ఎప్పు గ 


॥ ఎప్పు ॥ 287 


4 పొరు 8 


శృంగారనంకీ 


సన్నచేసినదానవు చన్నుల నొ 
యిన్నిటా మూసిమజ(గు 
. కిన్నెరమీ పేదానవు కేలశై 
వున్నళపుటాసలేల వును * పొరు॥ 


కొలువు నేసేదానవు కుచ్చి కా(గిలించరాదా 
నెలవులనవ్వులేల చిందుకొనేవు 
అలరి (శ్రీవేంక కేకు, డలమేల్‌మంగవిభుండు 
మలసి నన్నేలె నీవు మన్నింపించుకోంగదే ॥పొరు॥ ?84 


రేకు 1240 సామంకం 
ఎంతమోహమో నీపై నేమని చెప్పంగవచ్చు 
సంతోనమున నితనిసరుసం గూచుండవే ॥4పలవి॥ 


కోమలు లెందరు తనకొలువులో నుండినాసు 
సీమొగ మేమిచూచీని సీవిభుండు 
కామించి యెవ్వ రెంతేసికళలు చెప్పినాను 
ఆముకొని సీగుణాలే అడిగి నితండు 1 ఎం3 ॥ 


చేవట్టి యేవనితలు చేతులు పై(జాంచినాను 

సీపైనే చేయివేసీ నీవిభుండు 

దొాపుననుం డెంకచక్క.(చనము తాము చూపినా 

పూంపలై ననీచన్నులే పొశతీ నితడు ॥ ఎంతె ॥ 
చెలులెందరు( దనపై 'నేబలు చల్లినాను 

నెలకొని నిన్ను నేలె సీపిభుండు 

అలమేలుమంగవు సీ వతండు ,శ్రీవేంర పేశుం- 

డిల కా మెంతగూడిన్నా * నింపు నీపై నిరండు ॥ ఎంత ॥ 288 


1. ఇంపు==ఇన్లపడు కావచ్చు. 
11 


శ04 . థ్రీ కాళ్ళపాక అన్నమాదార్వుల 
కన్నడగౌళ 
చెళయరో యొన్నాశ్షై నాం జిన్నదానవా 
' కలికితనాల మతి( గర(గించవలదా 


సిగ్గువడేదానిచేతం జీక్కున కే మగవాడు 
యెగ్గువట్టి తే వలపు లింపవునపే 
అగ్గమై యాత. డొన€గీ నంధుకోవే విడెము 
వ్‌గ్గి వొద్దంగూచుండవే వొడివట్టీ నతడు 


నాలికత్తై నదానికి ననచునా పొంమలు 
గోలళనాన నుంపేను కూడుట యెస్టే 
మేలములాడీ నతడు మేకొని నవ్వంగదవే 
తొలిమి( బీనుకవే పాదాలు చాంచీ నతడు 


యెనలేనిజట్టడై తే నిచ్చకము వుట్టునా 
'పెనంగితే ముచ్చటలు పియుములౌనా 
అనిశము నిన్నుంగూడె నలమేల్‌మంగవిభుండు 
వినయాన మొక్క_వే (శ్రీవేంక టేకు. డంండు 


దేసాళం 
ఎక్కడ( దెచ్చుకొంటివి యెన్న(డు పెండ్లాడితివి 
అక్కజపుటీసుద్ది ఆనతీవయ్యా 


ప౭చనిచెక్కులతో పగడవా తెరతోడ 
'నెలవుల నవ్వు నవ్వి చెలరేంగీని 
కలువకన్నులచూపు కడు(గడు నాటంగ 
సాలసిసాలసి చూచీ సుదతి యిధెవ్వతో 


1చెలి॥ 


॥ చెలి ॥ 


॥చెలి॥ 200 


॥పెలవి॥ 
ద 


౪ ఎక్క ॥ 


శృంగారసంకీ రనలు 105 


పిక్కటిల్లుంన్నుల పై ( బెట్టినవయ్యడ జార 

మొక్కీ సీకు( దేతులె త్తి ముందరనుండి 

నిక్కుగా( దురుమువెట్లి నేరపులెల్లా మెరసి 

మిక్కిలి 06 నమాడీ మెలుంత ఇదెవ్వతో ॥ ఎక్క ॥ 
'మొలనూలిగంటలు మొర మొరమనఃగాను 

ఆలమి పెనంగులాడీ అంటి నిన్ను 

అలమేలుమంగపతివై న్య్రీ వే.5క పేళ 

యిల నన్ను( గూడితివి ' యీపె సిదెవ్వతో ॥ ఎక్కు * 291 


ఆహార 
ఏమి నేసీనే విభుండు యిష్పు డీమై రావద్దా 
చూ, మరల నే నెదురుచూచుకొంటా నుందాన ॥ పల్లవి ॥ 


'మనసులోనున్నవాండు చూటలాడవద్దా తాను 
తనివోక మేపొద్దూ. దలంచే నేను 
కను(గొన్నట్టయ్యీ. దండ గక్కన( గూచుండ వద్దా. | 
పవివూవి తనుకు(గా భమసివుందానను ౫ ఏమి ॥ 


కలలోవచ్చినవాండు కాంగిలించుకొనవద్దా 
తలిరుంబానుపుపై నుందానను నేను 
యెలులగు విన్నట్టయ్యిని ఇన్హై వూ6కొన వద్దా 
బెళకక పేరుకొని పిలిచే నేను 4 ఏమి జ, 
చి తరువులోనివా(డు నేస పె( జల్ల (గవద్దా 
న. వ. ళం ౧ 
మత్త్తిలి, నే నలమేలుమంగ6 దనకు 
యయిత్తల (శ్రీవేంక కేశుం డింతలో( దా వచ్చికూడె 
_ కొత్తగా మన్నించవద్దా కొసరే నేను ॥ ఏమి ॥ 202, 
1. “ఈ పెనిదన్వతో” :_. “ఈపెయున్‌' లో 'యు' లోపించిననంధి కావచ్చు, 


శ్రీశాళ్లపాక అన్నమాడార్యుల 


దేవగాంధారి 
ఏల పిలిచేవు నన్ను యింటిలో నే నుండంగాను 
అలనె తేనేమి యితయగడు గావింతురా ॥ పల్లవి ॥ 


పొలసి వెరొకతెతో పొందులు వీవు నేయ6గా- 
._ నెలయించి నే మా(టాడేదే(టినేరుపు 
కలసి లోలో మీరు కా(పురాలు సేయంగాను 
వెలి. గాచుకుండేటివీరిడియు( గలదా ॥ ఏల 


అన్నిటా( బొత్తులవిడే లాపె నీవు జేయ+గాను 
సెన్నలు నేల జేసే దే(టిజాణతినము 
మన్ననతో మీలో మీరు మచ్చికలు సేయంగాను 
కన్నుల జూచేయట్టిగరిత యు గలదా జ ఏల ॥ 


ఆలమేలుమంగ నీవు నళ్లై ననుపు నేయంగా 
చెల(గి నే నవ్వే దెంతచెల్లుబడి 
ళా 
యెలమి శశ్రీవేంకశేళ యేలితివి నన్ను నిమై 
లు 


చలము సాదించేటిసవతియు( గలదా ॥ ఏల ॥ 208 
బౌళి 
నీమగం డిందరిలోన నీపైనే వలప్పు చూపీ 
చేముంచి క్రైనస మెంత నేసుకొంటివో జ పల్లవి ॥ 


సారె నీమొగ మాతండు చల్గంజూపులను జూచి 
నారువోసివట్ల నే నవ్వులు నవ్వీ 
నేరుపులెల్లా మెరపి నీతోనే మాటలాడీ 
దారకాన నీ వెంతతపము నేసితినో ॥ నీమ*ి 


శృంగారనంకీ ర్తనలు 107 


చేరి నిన్ను రమణుండు చెక్కునొక్కి వేండుకొని 
గారవించి నీగుణాలు కడుమెచ్చీని 
చేరువనే కూచుండి సింగారాలు నీకు జేసీ 
చూరలుగా మననెంత చొక్కజేసితివో 1సేమ 1 


_అలమి శ్రీవేంక పేశుం డంది నీకు విడేమిచ్చి 
తలకొన లాలించి తమిరేచీని. 
ఆలమేలుమంగవు నీయంకెైలనే మెలంగీని 


పిలి చెటువంటి వేళ( బెండ్లి యాడితివో జనీమ ॥ 204 
రేకు 1250 శ్రీరాగం 
ఏమని విన్నవించేను యిట్టివి నీచేంతలు 
కామించి యేమి నేసినా( గానిమ్మనేంగాక ॥ పల్లిపి ॥ 


పొందునేసి నన్ను నింతబుజ్జగించేటివాడవు 
- యిందా(కానేల ఆపషెయింట నుంటివి 
మందలించి నాతో మంచిమాట లాడేటివాండవు 
విందుకు నాపెచెలిని వెంటనే తే(దగునా ॥ ఎమ ॥ 


పెకొవి నాకుంగా నింతబా(తిపడేటివా.డవు 
ఆకెతోనేల యేకాః(కాంబతా లాడితివి 
వాకు మోహించితినంటా నమ్మ(బలికేవా(డవు 
యీకడ నాపెవుంగర మేల పెటుకొంటివి ॥ ఏమ ॥ 


పలుమారు నాపై నింత ఐ _త్తినే సేటివాండవు 
చెలగి యాపెవిడేలే వేయవలెనా 
అల మేలుమంగపతివై న్థశ్రీవేంక పేశ్వర 
యిల నన్నేలినవా(డ వీడ కాపె. దెత్తురా ఇ*ఏమ ॥ 206 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తోండి 
ఆకెనేల వొట్టువెష్టే పది దెలుపుముంటాను 
పెకొని నీలో నీవే భావించుకోరాదా 


నగితే నీదేవుల నానలువె స్రేలడిగేవు 
జిగిమించ మరి యేమ చెప్పుమనేవు 
మగ(డవు నీచేంళలు మశేమెనా( గలితే. 
తగిలి నీలో నీవే తలంచుకోరాదా 


నీమోము చూచితేనేల నెల(తకొంగు వశ్హేవు 
_ నేమాన నేమి దాగకాణించుమనే 
యేమైనా నీసుద్దులు యేకడనై నా గలితే 
దీమసాన నీతో నీవే తెటసుకోరాదా 


. అఆలమేలయమంగ నిన్ను నంటికే నేల కొంకేవు 
యెలమి శ్రీవేంక కేళ యెంతొర నేవు 
యిల. గూడీతివి యింక నేసనులైనాం గలితే 
వెలయ నీలో నీవే విచారించుకోరాదా 


దేశాక్షి 


ఎంతచన విచ్చితివి యీపెకు నీవు 
సంతి వెట్టి వలపులు సారె *నమ్మీ నీకును 


కన్నుల కలికికొమ్మ కొంతలెల్ల జూడ(గాను 
సన్నలనే నిన్ను నెంత సాదించీవి 
వన్నెవలిపెవయ్యద వల్లె వాటు వేసుకొని 
చన్నులుచూపుకొంటా సముకాన మన్నది 


॥పలవి॥ 


॥ఆకె॥ 


)॥ఆకె॥ 


*ఆకెః 206 


4 ఎంత ॥ 


శృంగారనంకీ రనలు [199 


చిలుకలకొలికియై చిగురు(బెదపులను 
పలుకుల నిమ్ను నెంత (భమయించీని 
విలువు(గొప్పు వెట్టుక “విన్ను నెలయించుకొంటా 
పలుమారు నీతో నెంతపచ్చిగా నవ్వీనవి ॥ ఎంత ॥ 


ముద్దులబిటారిక త్రై మొక్కలాన నీపాదాలు 
గుద్దేనంటా౯ £ వానుపుపై( గూచున్నది 
అద్దో శ్రీవేంక పేళ ఆలమేల్‌ మంగపతివి 


అద్దుక నన్నేలితివి ఆసతో దొనున్నది 1 ఎంత ౪ 297 
పళ వంజరం 
ఏకతాన మీలోమీరు యేమినేసుకొంటిరో 
చేకొని మేమెఆఅంగము చెప్పవయ్యా వినేము ॥ పల్లవి ॥ 


ఆకెకు వలచితివట అందరితో నాడుకొనీ 
నీకు వేడుకా యిది నెయ్యపుమాట 
ఆకుమడిచి చేతికినందినీవిచ్చితివట 
నీకేల సిగ్గువడ నిజమా చోయీ ॥ ఏక 4 


వుంగర మిచ్చితివట వువిదలకెల్ల( జూపీ 
సంగడి. బొగడీ నీకు సంతోసమా 
యెంగిలిమోవి గంటి సేయించుకొంటివట మాతో 
ఆంగవించి యేమినవ్వే. వౌనా వోయీ ॥ ఏకో ॥ 


పాయకుందేనంటివట పచారించీ( జెలులను 
'యేయెడ శ్రీవేంక పేశ యింపులా నీకు 
యీయల మేల్‌మంగపతి వేలితివి తన్నూనట 
నాయిచ్చ గూడితి విది నమ్ముదునా వోయీా  ॥ ఏక ॥ 208 


శ్రీ కాళ్లపాక అవ్నమాచార్కుల 


,గొళ 
ఎంతవేడుకో తనకు నింత నీకు బత్తినేసీ 
మంతనాన నీవూ నిళై మన్నించవయ్యా ॥పల్పవి॥ 
బి . 


నెలంత పొరుగునను నీపై పద్యాలు చదివీ 
వెలలేవివేడుకతో వినవయ్య 
వలపుతో నిన్ను దిద్ది వాకిటనే తొంగిచూచీ 
నిలిచి మాలుకుమాలు నీమోము చూపవయ్యా ॥ ఎంత ॥ 


తరుణి నీకెడుకగా తనలోనే తా నవ్వీ 
మరిగించుకొని నీవూ మాటాడదయ్యా 
విరల నీమేను దా6కవేసీని సారెసారె 
గచిమల నీవూ నింక. గాంగిలించవయ్యా - 4 ఎంత ॥ 


చెనకుతా నీకు మొక్కి. కేపరెల్లాం దేస్‌ని 
యెనసితివి తెరలో నింతలో నీవు 
"పెనంగి యలమేల్‌మంగ(ప్రియు(డ (శ్రీవేంక పేళ 
“- నేలితివి యానాయకి నీకయ్యా * ఎంత ॥ 209 


హిందోళవసంతం 


ఇన్నిటా జాణండు తాను ఇల్లాల నేను 
మన్నించుమని మొక్కవే మజి నామారు నీవు ॥పల్లవి॥ 


మచ్చికతో నాడేనంటే మాటరెన్నియైనా. గల = 
విచ్చకు. డాతవిసుద్దు లేమివినే వే 
కచ్చితచ్చి నాగుణాలు తా నెంతపొగడీనే 
రచ్చకెక్కె నావలపురావేనీపూ. ॥ ఇన్ని ॥ 


శృంగారసంకి ర్తనలు ౫1 


చేతులార జే నేనంటే చే/తలెనె నైనా గలపు 
యేతరీ( డాతవివిద్య లేమిచూచేవే 
రీతితో నన్నెంత పెద్దరికముగా దేసీనే 
ఆతని సంతోసించిల ననవే నీవూ ఇన్ని ॥ 


వేళతో నే జెప్పేనం పే వింతలెన్నయినా( గలవు 
యేలిక (శ్రీవేంక పేశు. డేమి మెచ్చేవే 
యీలీల నలమేల్‌మంగ నేను నన్ను నేలినాండు 
వోలి నొకమననున నుండవే నీవూ * ఇన్ని ॥ 060 


రేకు 1261 మధ్యమావతి 
సీవాయ్యారిభావము నెలంతలు పొగడేరు 
చేవదేర నీకు విన్నీ( జెల్లునే చెలియా ॥ పల్లవి * 


గుత్తి పుగుబ్బలమీ(దికుంకుమగందపు(బూ6(త 
చి త్రరువుమీ(దటిచేతులవా((వ్రా(?)త 
హ త్తిన పెంచెమటల ఆంగపునీనిలువీ/త 
. కొత్త లేడ! గడియించుకొంటివే చెలియా 4 నీవా * 


వున్నతపుకొప్పుమీంద నొనరేముత్యాల సేస 
చివ్నిపెదపులమీ(దిచిలుకబాస 
కన్నుల విభువి(జూచేక శలేవియడి యాస 
అన్ని వేడుకలు నీకు నమరునే చెలియా ॥ నీవో ॥ 


చతురత చెక్కువై ,జవ్వాదికర6గులు 
కతలాయ నీరతి మైకర(గులు 
“ఆతండు థ్రీవేంక పేను డలమేల్‌మంగప్ప వీవు 
మితీలేక విన్ను. గూడె. మేలుమేలే చెలియా ॥ నీవా * 801 


802 (ఫ్రీ శాళ్లపాఠ అన్నమాచార్యుల 


ఆహిరి 
బోనమువట్టుకుందాన పొద్దును జామెక్కెను 
తానేమి సేసీనో తలంపించరే 1 ॥ పల్లవి 4 


యెప్పుడు వచ్చునోయంటా యెదరుచూచే నేను 

కప్పురపిడె మందుక కాచుకుందాన 

ఇప్పుడే వచ్చేననె యేడ పరాక్రై వున్నా6డో 

చెప్పరే యాతవికిని చెలలాల మీరు ॥టోన ॥ 
ఆరతి యె త్తేనంటా నాణత్తమై వుందాన 

కోరి పీ(టవెట్టుకొని కూచుందానమె 

చేరి యిందా€కా వేగిరించె నాడ నేమి సేసీనో 

యీరీతులు చెలులాల యెచ్చరించరే ॥టోన ॥ 


'తలుపు దెరుచుక వుందాన నూడిగపుదాన 
అలి శ్రీవేంక పేళు కలమేల్మంగకు 
నిలిచె వాకిట వచ్చి నే. డిత6డె మన్నించె 


పిలువరే చెలులాల (ప్రేమతో లోనికిని *టోన 4 802 
లలిత 
నను నేమియడిగీనే నంటునం దనసుద్దులు 
1 దినకొ త్తలు తనకే తెలుసుంగాక * పల్లవి ॥ 


మననులో మజ(గులు మాకు నెట్టా దెలుసునే 
తనువుపైచేంతలు దా(గవుగాక' 
పెనగొన్నయాసలు బేదించ నెట్టువచ్చునే 
కనుంగొనేచూపులు కానవచ్చు.గాక *నను ॥ 
1 “దినకొత్తలు” "వంటినమాసములు, వ్యావహారిక భాషావిహంళమైనయీం 
'వాజ్యయము నకు భూనలు, 


శృంగారనంకీ ర్రనలు 208 


నెలవులనవ్వులకు చెప్పేయర్ధ మేటిదే 
పలికితే నన్నీ నేరుపరచేంగాక 
వలచినవలపులు వాకుచ్చుట యెటులే 
చెలపలచెమటలు చెప్పంగలంగాక ॥ నను ॥ 


పచ్చిదే రేపిగ్గులు పట్టంగ వనమౌన జే 
యిచ్చట రతులచొప్పు లె త్తేంగాశ 
అచ్చపుశ్రీవేంక పేశు. డలమేలుమంగ నేను 


కచ్చుపెట్టి నన్ను6 గూడె గాదనేనటవే ॥నను * 001 
శుద్దవసంతం 
నడివిడి(వీదిమాటలు. నాయమా నీకు ' 
పిడితెండుచల వోనే( బెన(గకువోయీ ॥ పల్లవి 


గొనల్లవారము మాకుల మేమియడిగేవు 
మొల్లమిగా జాణళనములు నేరము 
చొల్లెపుజుట్టులతోడ నుద్దు లెందా(కా. జెప్పేవు 
అల్లదె మాయిల్లు దాయాలాడుదము రావోయి _4నడి॥ 


దొడ్డివారము మేము దోవేల చూపుమనేవు 
వొడ్డారపుంజే/శల కోపము నేము 
బిడ్డ నాచేతనున్నది _పేమతో నేమినవ్వేవు 
జిడ్డుచేత విడెమిచ్చే( జేతువు రావోయీ ॥ నడి ॥ 


ఆలంగాచేవారము మాయంగా లెంతిపొగడేవు 
మేలెజిగి మెన్స(గ నేమీ నెణంగము 
_ ఆలరిశ్రీవేంక పే! అలమేల్‌ మంగపతివి 


యేలితివి నన్ను నీడ నిశ రావోయీ ॥1నడీ ॥ 804 
౪0 22- ౯15 ణి 


ణః. ్రీ కాళ్లపాఠ అన్నమా దార్యుల 


పామవరాళి 
కొనరమ్మ యింతులాల కుష్పలాయ వలపు 
పొమంగక పోంకకు వుశైండాయ వలపు * పల్లవి ॥ 


పిల్లంగోవిరాగాల( బెనగొనె వలపు 
చల్లి చాడెతలల జొజుకొనె వలపు 
మొల్లమినివ్వెరగులై' ముంచుకొనె వలపు 
అల్ల దివో రేపల్లె ఆగ్గువాయ వలపు ॥ కొన 4 


కొలనిదండ నోముల గుదిగొనె వలపు 
వెంలేనిజాగరాల వేడుకొాయ వలపు 
తొలంగుసిగ్గుల నూరదోమటాయ వలపు 
అలరి దొడ్డి పెంటల *నామనాయ వలపు ॥;కొన ॥ 


భావించి యలమేల్‌మంగపతి( గూడె వలపు 
శ్రీ వేంకటగిరిమీ/ద( జిమ్మిరే(గె వలపు 
శివనమె యీకృష్తుఃండు కాంతలాల మిమ్ము€ గూడె 
రా మే లై 
తాపుల నుండ(గనే దారణెక్కై వలపు *కొన ॥ 805 


కాంటోది 


చెలియ సేనేనేవ చిత్తగించవయ్యా 
వెలయ నామోము చూచి వెస నెంతనవ్వేవు ॥ పల్లవి ॥ 


యింతి నీకు మోహముతో నెదురులుచూడంగాను 
పంతముతో నేమాడేవు పగడసాల 
దొంతివెట్టు కక్కడ విందులు నీకు. జేయంగాను 
- .సంతసతులతో నేమిసరసాలాడేవు చెలి ॥ 


క. అమని+ఆయ, ష్‌ 





ళృంగారనంకీ ర్తనలు 


లలి నిన్ను( బెండ్లాడ. లగ్నము వెట్టుకుండంగ 
చొలిసి యేమివినేవు వూర(గతలు 
, అలరి నీరాకలకు నారతి వట్టుకుండ(గ 
చలపట్లి గరడీలో సాము లెంత నేనేప్ప 


ఇంటిలో నలమేల్‌మంగ ఇశై నిన్ను రమ్మనంగా 


నంటున నేమిచూచేవు నాటకసాల 
జంమై కూడితి వింతలో సరుగ శ్రీవేంకసేళ 
గొంటరివై యాపెవీణి గోర నేమిమీ సేవ 


రేకు 1252 ధన్నాని 
ఉమ్మడి మీఇద్దరికి నూడిగపుదాన నేను 


జచెలి 


చెలి 806 


నెమ్మది నాపెసమ్మతినే నన్ను మన్నించుమ్ము(మీ?) కపల్లవి॥ 


ఇక్కడికి వచ్చేసుద్ది యెజు(గునా నీదేవులు 
పక్కన నీ వాకె నొడ(దిజచితివా 
వెక్కసాన వెనకను వెంగెములాడదుగదా 
చక్క విచారించుకొమ్మీ సరుగ మీ6దటెత్తు 


వేడుక సీనాపొందు వినెనా పట్టపురాణి 
జొడతోడ నందు కిళ్లై సమ్మతించెనా 
ఆడుకొని నిన్నప్పటి నాఅడి (బెట్టదుగదా 
తోడనే తెలుసుకొమ్మీ తొల్లిటిమాట 


సొరిది మనయిద్దరి జూచెనా అలమేల్‌మంగ' 
సిరుల విన్ను మెచ్చెనో శ్రీవేంక కేళ 
ఇరవై నన్నేలినందు కిచ్చగించి వుండు/గదా 
ఆరసి యెంచుకొమ్మీ ఆ కెనీసరవులు 


జ ఉమ్మ ॥ 


॥ ఉమ్మ ॥ 


+ ఉమ్మ ॥ 807 


206 *.. థ్రీ శాళపాక అన్నమాచార్యుల 


సామంతం 
ఇంతిధాగ్యము నీచిత్త మేము చెలిక త్రెలము 
యెంత సేసునో వల పేమొతా నెజ(గము 1 పల్లవి ౪ 


కోరి నిన్ను సారెసారె. గూరిమి గొసర/గాను 
' మేఠీతి నున్నదో చిత్త మెజంగము 
చేరి నీకు. గామకిచ్చి చేతులె త్రి మొక్క6గాను 
టోరన నీకును దయ పుట్టునో యెజ(గము 4 ఇంచి ॥ 


బెబ్బుగా నంతేసి సీక౯ (వ్రయములు చెప్పంగాను 
మెట్టు నేసేవో పీచేంత లెజంగము 
చుట్టిచుట్టి నిన్ను వింత సొలసి వేగిరించంగా 
గుట్టున నెప్పుడు వచ్చి కూడేవో యెజంగము ॥ ఇంతి ఇ 


పిలిచితెచ్చి విన్నీ కె పెండ్రిపీంటపై నుంచంగా 
ఇల నెంతమన్నించేవో యెజంగము 
చెలి యలమేలుచుంగ శ్రీవేంక కేళు(డవు 


రలసిళివి నేరుపుగలుగు బెజ(గము ॥ ఇంతి ॥ 000 
పొడి 
విన్నవించితి నావిధమెల్లా నీకు నేండు 
మన్నింతువు నాగుణము మఠణవకు మి6కను ॥ పల్లవి * 


జిగురువంటిది నాచిత్తముగా(టోలును 
ఆగపడి ' నీయందే యంటుకున్నది 
తగులువంటిది నాతనువుగాఃటోలును 
వెగటులేక కౌ(గిలి విడువ దెం(దెంబితైనా  *విన్న॥ 


శృంగారనంకీ ర్గవలు 


కొడితీంగెవంటివి ఛాకోరికగా ౧బోలును 
ఆడరి నీపొందుల నల్లుకొనీన 
వడి. జుట్టమువంటిది వలపు నాది గాంబోలు 
యెడసి పాయఃంగలేదు ఇంచుకంతా నిన్నును 


సరి వనమువంటిది సంతోసముగా(బోలును 
నిరతి నామోవిపండు నీకిచ్చెను 
ఇరవై (శ్రీవేంక పే? యే నలమేలుమంగను 
సిరుల నన్నేలితివి చెప్పం గెత్తలాయను 


శ్రీగాగం 
చెప్ప(€గలబుదుతెల్లా( జెప్పితి నీకు 
ఉట గొ 
నెప్పున నిజ్లైతే మన్నించునే నీవిభుందు 
యై 


మంచిమాట లాడివేను మగం౫ మోహించునే 
వంచన గలిగితేము వసమైయుండునే 
ముంచి శావలునేసితే మొగమోట గలుగునే 
మించి యీనేరుపుల మెల(గవే చెలియ. 


తినయిచ్చలో నుండితే దయతొ ర6క్షంచునే 
మననెరి(గి కూడితే మరిగుండునే 
వినయ మే నేసితే వేడుకతో లాలించునే 
పెనంగక యీగుణాల బెరయవే చెలియ 


సీవే పె కొంకేను నెమ్మది నిన్ను మెచ్చునే 
యేవేళం బాయకుండితే యి-పు వుట్టునే 
(శ్రీవేంక శేళు. డేలె. జిత్తము రా (బతుకవే 
వేవేల కలమేల్‌మంగ వెలయవే చెలియ 


౨౭07 


॥॥ విన్న ణి 


॥విన్న ॥ 809 


ల 
౩6 
ల 
లే 


॥ చెప్ప€॥ 


॥ చెప్ప(॥ 
శ 


4 చెస్ప6(॥ 210 


ణః థ్రీ కాళ్ల పాక అన్నమాచార్యుల 


పళవంజరం 


మేలుమేలు నీనేరుపు మెచ్చిరి సవతులెల్లా 
తాలిమితో నను( జూడు దక్క_(గొనే నతని 


చిత్తము రా నేవనేసి సిగ్గు విడిపించితివి 
ది త్తితోడ నీయొద్ద బాయనియ్యవు 
గుత్తపుగుబ్బ లురాన గుణుతులు మోపితివి 
యిత్తల నాతని నింకా నెంత వలపింతువో 


కోరి సీమొగముచూచుకొంటా. నుండ. జేసితివి 
నేరంగలపనురెల్లా నేరిపితివి 
ఆరగింపు లెప్పుడు నీయందే మరిపితివి 
వీరాన వింకా నెంత ప్రియములు రేంతువో 


కొప్పు దువ్వేనంటానే గోరం జెక్కు. మోపితివి 
వొప్పుగ+( గూడి చెమట లూరించితివి 
అప్పుడే (శ్రీవేంక పేళు నలమేల్‌మంగవు నీవు 
ఆప్పస మింకా నెంత ఆసలంబెట్టుదువో 


" మంగళకౌళిక 


ఏమిమాట ఇచ్చితినో యేకతానను 
సీమది దల(చుకొని నెరవేర్చరాదా 


చేరండేపికన్నులచెలియ నీ మోము చూచె 
కూరమి గొసరీ నిన్ను( గొలువులోన 
నారుకొన నెలవుల నవ్వు లేమినవ్వేవు 
చేరి యాపెచనవులు చేకొనగరాదా 


॥ పల్లవి 4 


* మేలు ॥ 


॥ మేలు ॥ 


॥ మేలు ॥ 811 


* ఏమి ॥ 


శృంగారసంకీ ర్తనలు 


పట్టె డేసిగుబ్బలపడతి కానుక యిచ్చి 
గుట్టుతోడ నెచ్చరించీ గోర నంటుచు 
బట్టబయలు సిగ్గుః(. బరాకలేల నేనేవు 
చుట్టమె రే. గాంగిలిచి చొక్కించరాదా 


నిలువు(దురుముతోడినెలంత నీకు మొక్కి 
వలలు చల్లీ సన్నలు నేయుచు 
అల మేలమంగపకివై నశశ్రీ వేంక 'పేశ్వర 
కలసితి వాపె నివె కడు మన్నించరాదా 


రేకు 1258 శంకరాభరణం 
గుదిగొన్నతమితోడ గుబ్బ8లీవి 
మదనకేలికి నీవె మన్నించవోయి 


మగువ నిన్ను(జూచి మనసులో. దలపోసి 
జిగిమించ మేన జి-దీ( జెమటలు 
నిగిడించీ. బులకలు నిలువెల్లా జాజుకొన 
సౌగిసి యాపెదిక్కు చూచితివా వోయి 


మథి నీవద్ద నిలిచి మాట లొయ్యనే యాడి 
చిణునవ్వులు నవ్వీ శిరను వంచి 
కఅ(గిక అ(గి నీకు. గడుంబదనైై వున్నది 
యెటి(గితివా నీవు యీపెభావ మోయి 


చెలిమి నీతో జేపీ సిగ్గులెల్లా. బచరించి 
బఐలువైనయాసతో “సీపాదలొ త్తీని 
.అలమేణమంగపవతివై వై వశ్రీవేంక 'పేశ్వర 
యిల నన్ను నేలితివి యీశెం గూడవోయి 
శత 


॥ ఏమి ॥ 


*ఏమి॥ 812 


॥పల్తవి॥ 
మః ః 


ఇ గుది ॥ 


4 గుదిటి 


*గుది॥ 818 


210 


(ఖీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగనాట 
ఏమని పొగడవచ్చు నిదివో నీలీలలు 
ఆముకొన్ననీవలపు లంగడికి నెక్కెను 


బంగారుబొమ్మవంటిపడ(తి వద్ద నుండగా 
చఇెంగలించి సంతోసాన( జెలరేంగేవు 
ముంగిటనున్నసతులు ముసిముసిసవ్వులతో 
తొంగి చూచే రదె నీసుద్దులు చెప్పుకొంటాను 


చిలుకలకొలికియై చెలి నీతో మాటాడ(గా 
వెలలేని వేడుకతో విజ్ఞవీంగేవు 
కెలననున్న దేవుళ్లు కెరలి తెరమాటున 
నిలిచి యాలకించి వినేరు మెచ్చుకింటాను 


మరళల్లి యల మేలుమంగ వీడెమియ్య.గాను 
సిరుల శ్రీవేంక పేళ చిమ్మి రే. గేవు 
విరుల నేసలువెట్లి వింతసతు లిద్దరికి 
దొరకొని విన్ను6 గూడి-దోమటి గలపేరు 


ఆహిరినాట 


ఇందరము( బ్లైకొంటే నేమి నే నేవు 
చెంది సీకిప్పుడే చాటిచెప్పితిజుమీ 


చీరలియ్య6ంగదవోయి సిగ్గరిగొ ల్లై తలము 
చేరి మమ్మునేల కౌకు నేసేవోయి 
బారెండేసినెరు లివె పై గప్పుకున్నారము' 
ష్‌ ్ట 
'శేరికేరి యంత కిలకిల నవ్వేచోయి . 


॥ ఏమ ॥ 


॥ ఏమ 


* ఏమ॥ 814 


॥పలివి ॥ 
లి 


4 ఇధక॥ 


శృంగారనంకీ_ర్తనలు 211 


చేతులెత్తి మొక్కుమని చెప్పేవు పలుమారు 
కాతరీ౦డ వౌదువు దగ్గర రావోయి 
జాతిగా( దమ్మిపువ్వుల! జాటువెట్టుకున్నారము, | 
యేతరిచే(తలు మాతోనేల సేసేవోయి * ఇంద ॥ 


వలపులు చల్లేవు వడి మాపై నేసలుగా 
కలసి చీర లిచ్చితి గామిడివోయి 
అల మేలుమంగపతివె న శ్రీవేంక "పేశ్వర 
చలా. 


ఫలించె మానోము నీవే పతివయితివోయి .॥ ఇంద ॥ 815 
నాదరామ్మక్రియ 
ఏశపము నేసి(త్రినో యిటు' నన్ను లాలించి 
చేతికి విడెమిచ్చేవు చిన్నదాన నేను ॥ పల్లవి ॥ 


కుడిదిక్కు. సతులెల్లా( గొలువు నీకు. జే నేరు 
యెడమవంక సతులు యిదె మొక్కేరు 
వుడివోని వేడుకతో నొడ్డోలగమై వుండి 
యెడయక నాతో నవ్వే వేమిబాంతి నేను 1 ఏత ॥ 


విన్నపాలు నేనేవారు వేళగాచుకున్నారు 
సన్నపేనేవారు సరుసనే వున్నారు 
మన్నించి యేపొద్దు నీవు మాటలు నాతో నాడేవు 
యెన్నిచూచితే మరి యెంకదాన నేను ॥ ఏత ॥ 


"పెండిలి నిన్నాడేవారు పీ,టమీ(దనే వున్నారు 
నిండువావిమేనవారు నిలుచున్నారు 
అండనే (శ్రీ వేంక'టేళ అలమేల్‌మంగపతివి 
మెండుగా నన్నేలితివి మేలుదాన నేను * ఏత ॥ 016 


లలి (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తెలుం(గాంటోది 
ఆ(పరాదు తమకము అ్రై నిన్నుంజూచి 
మోపరాదా నీకరములు నాచన్నులను 


చొప్పుగా నెందా6కౌ సుద్దు లడిగేవు మమ్ము 
కప్పరాడొ పచ్చడము గక్కన నీవు 
అప్పటి విడేలిచ్చి ఆసల నెమివెళ్లువు 
చెప్పి వూడిగాలేమైనా బేయిందుకోరాదా 


సారెసారె మాతోను సరసము చేమాడేవు 
రారాదా పానుపుపైె3 రంతురే(టిక 
వూరకే యే1తమున నండి తమిరే(చనేల 
యీరాదా నీమోతేనె లెంక నోరూరించేవు 


గుట్టుతోడ వలపులు గుబ్బతిలించ నే6టికి 
పెట్టరాదా తమ్ములము పెన(గనేల' 
అజ్రై ఖీ వేం5 పేళ అల మేల్‌ మంగను నేను 
గట్టేగా లం విక్కడనే పుండరాదా 


రామ్యకియ 
కానీవయ్యా సంతోసము కడు నీకై తే జాలు 
నే నీచెప్పినట్టు సేసేసేమాటలో దానసు 


పడంతిసుద్దులు నీవు పలుమారు( జెప్పగాను 
విడునకేపొద్దూ మాకు వినవలె-గా 
తడవి యాపెగుణాలు తలపోసి పొగడంగా 
జడీియ కందులకు మెచ్చ(గవలె(గా 


॥పల్లవిః 
ళా 


+ ఆ(ప౪॥ 


1 ఆ(పజి 


*ఆంప ॥ 011 


॥ కొనీ॥ 


శృంగారసంకీ ర్తన్‌లు 


వెగటులే కాసె నీవు వినోవము లాడగాను 
నగపురాకున్నా మాకు నిగవలె6గా 
తగిలి సీ వింతేసి పెద్దరకము నేయఃగాను 
మొగ మోటమున మేము మొక్కవలె(గా 


చెలంగి యాసె నీపు నేసలు చల్లుకోంగా 
బలిమి నేము సోబాన( బొగడవలెంగా 
అలమీలుమంగపతివె నభశ్రీవేంక 'సేశ్వర 
న. 
యెలమి నన్నేలితివి యయ్యకొనవలెంగా 


రేకు 1254 , మధ్యమావతి 
ఇటువలె నుండవద్గా ఇద్దరి వేడుకలును 
తటుకన( జూచి సంతసమాయ దూకు 


వీపున జన్నులు మోపి నెల(ది నీకొప్పు దువ్వీ 
ఆ(పరానితిమి నుస్పురంటాను 
'మో(పుచు నారుమడిని మోవి నందిచ్చే వాపెకు 
చేపట్టి వూడిగా లిప్రే 'సేయించు కొంటాను 


యెదురుగా. గూచుండి ఇంతి ని.( బాగ చుట్టీ 
వుమటున€ దొడా(దొడా నూ(వళకొంటాము 
కదిమి యాపెనోరిలో. గ్యపపులప్ప వె టైపు 
అవన4 వనులుగొ నేయట్టినిబ్బరానను 


దేవు లలమేలుమంగ తెచ్చి .ఠమాలవెట్టి 
్రీవేంక పేశ కొంగిటల జిక్కింబీ నన్ను 
ఆవేళ రెంచెము గప్పే వాకెపయ్యద జారితే 
సీవు పింగారింపించుకొనేయా సోదానను 


218 


4 కౌనీ॥ 


॥కానీ॥ 8186 


॥ పల్తవి ॥ 
చ్‌ 


౪4 ఇటు ॥ 


॥ ఇటు 1 


4 ఇటు ॥ 019 


ల[4 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
బౌళి 
ఏమినేనే విచ్చటను ఇంతి నిన్ను బిలిచీని 
(ఢథేమములు కణ౯జాల బెట్టుకొందువు రావయ్యా 4 పల్లవి 


చెలియచెమటలను చి త్తడివాన గురినె 
బలువుగా వలపులపంటలు వండె 
కలిమిమీరి చన్నులు కనకపురాసులాయ 
కొలచి కోరు గొందువు కొటారుకు రావయ్యా ॥ ఏమి ॥. 


వుడివోనితమకపుటూర్పులనే తూరుపెత్తె 
కడలేనియానలగా దెలం టోనె 
యెడయనిపయ్యదనే ఇల్లారుగా. బెప్టె 
కడలేనిరతుల కంగాణింతువురావయ్యా ॥ ఏమి ॥ 


పొలపసిగ్గుల పాలపొంగలిగా( బెబ్దె 
వెలయ గాంగిలి నీకు విడిదిసేనె 
అలమేలుమంగపతివె నృశ్రీ వేంక పేశ్వర 
న. 


కలసితి విప్ప వచ్చి కాణాచాయ రావయ్యా ॥ ఏమి ॥ 820 
విరా? 
సీవేమి బాసగొంటివో నీమాట జవదా(టదు((డు?) 
యీవల మమ్ము విప్పే యేలయమనవమ్మా ॥ పల్లవి ॥ 


విప్పుచు నాకు(గాను విన్నపాలు సయవమ్మ 
చెప్పిన పైల్లా వీరు. జేసు నాతడు 
యెప్పుడును( (బేమతో మాఇంటికి రమ్మనవమ్మ 
అప్పణ నీవిచ్చితేను ఆదరించు నన్నును ॥నీవే॥ 


శృంగారసంకీ ర్తనలు 


పొందు మాతో. జేయుమని బుద్దులు చెప్పంగదమ్మ 
అంది సీచేతిలోనివా(రై నాం డాతండు 
మందలించి మాతోను మాటలాడుమనవమ్మ 
యెందు నీకు వయసు మీదె త్తుకున్నాం. డతండు 


బలువై నన్ను6 బాయరాకుండుమనవమ్మ 
వొలిసి నిన్ను మరిగివున్నా. డతడు 
అలమేలుమంగ వింకా నతని వేండుకోవమ్మ 
'వెలయ నన్నేలె శ్రీవేంక పేశం డతడు 


ముఖారి 


ఆతడే కావలెనంకే అనై పొందు నేనేగాక 
యీతల నోచెలులాల యేల వేగిరించేరే 


మన్ననగలుగువా రేమాటలాడినా నింపులు 
కిన్నెరమీటులగిలిగింపు లింపులు 
చన్నులు దా(క6 బెనంగ సాదింపు. లింపులు 
వున్నవారేమనినా నొద్దికౌనా పతికి 


చెంగటనున్నవా రేచేంత నేసినా నింపులు 
పుంగరపువేలిసన్న లొగి- నింపులు 
సంగతి నద్దములోనిసరినీడ లింపులు 
జంగిలిసరనములు చవులొనా పతికి 


ననపుగలుగువారినవ్వులెల్లా వింపులు 
తనివోనవిజవ్వనమదము లింపులు 
పనితో నలమేలుమంగపతి శ్రీవేంక కేళుండు 
వినయాన నన్ను నేలె వేసటొనా పతికి 


716 


॥నీవే ॥ 


*నీవే॥ 021 


4 పల్లవి ॥ 


॥ ఆత6॥ 


॥ ఆత(౪ 


* ఆత౭౪ 822 


216 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


బొళి 
ఇందరిముందరా నీవు ఇంతేసి సే సేవుగాక 
కందువ వినోదించ(గా కాదనేమా నిన్నును ॥ పల్లవి 4 


మూసినముత్యమువలె ముద్దరాలు మొక్కి మొక్కి 
లాసీ వీపొందులకు లాలించరాదా 
ఆవపడివచ్చినాపె నాదరించితే నేము 
వానుల కెవ్వరమైనా వద్దనేమా నిన్నును ॥ ఇంద ॥ 


వినయపువిత్తరాలు వేడుకతో గొలవు వేయ6 
బెనంగీ, వద్దం గూచుండంబెట్టుకోరాదా 
వవిచినయా'పెను నంటున మన్నించ/గాను 
కనికరించక ఇజై కాదనేమా నిన్నును ॥ ఇంద ॥ 


మానాపతిజవరాలు మరిగి కాచుకున్నది 
పూని చననిచ్చి యికై బోగించరాదా 
యే నలమేలమంగను యీకెను శ్రీవేంక టేళ 
కావిమ్మవని కూడితివి కావనెమా నిన్నును * ఇంద ॥ 820 


లైరలి(ఏ?) 
నీవెంతపిగ్గువడేవు నే నేమనే నిన్ను 
చేవదేర మేలుసుద్ది చెప్పితి నీకయ్యా * పల్లవి ॥ 


కదిసి యన్నిటాను చక్కనివా(డవని విని 
సుదతి యొక్కతి నిన్ను. జూడవచ్చెను 
చదురులాడ(గ నీవు జాణ(డవవి చెప్ప6గొ . 
అదిగో నీతో మాటలాడ వచ్చెను జనీవెం ౫ 


శృంగార సంకిర్రనలు ల? 


నిగిడి రాజనమున సీపు గెలువుండ(6గాను 
మొగము చూపి యాకె మొక్క వచ్చెను 
మిగులా( జుట్టరికపు మేనదాననంటాను 
లిగిలితగిలి నీకు దమి రెంచ వచ్చెను ॥నీషం ॥ 


యెడమిచ్చి పానుపుపై యేకతాన నుండంగాను 
నడుమ నీతోం దానూ సవ్వవచ్చెను 
అడరి (శ్రీవేంక పేశ అల మేల్మంగపతివి 
తడవి నన్నేల(గాను తా( బెండాడవచ్చెను 4నీవెం॥ 8824 


రేకు 1255 టు! 
జ 


ఎందు. దెచ్చుకొంటి వీశేమౌ నీకు 
సందుసుడి( దానేల సాదించవచ్చీవి ॥ పలవి॥ 


నే విన్ను సాలసితే నీకుం దా+ బూనుకవచ్చీ 
తానేమౌనౌకాని యీతరుణి 
పూనినే నిప్పటి న్‌పై పుప్పొడి చల్లి తేను 
ఆనుకొవి సారెసారె సడ్డాలువచ్చీని ॥ ఎందు(॥ 


కూరిమితో నే నిన్ను. గొంగువట్టి తీసితేను 
వీరానం దానేల విడిపించవచ్చీని 
మేరమీరి నే నితో మేలమాడి చెనకితే 
చేరి తానెంక గొణంగి చేతులు చాంచీని “= ఎందు ॥ 


నిలుచుండి వేడుకతో నిన్ను నే గాంగిలించికే 
నెలవి నవ్వి తానేమి సిగ్గువడీని 
ఆలమేలుమంగపతివై న(శ్రీ వేంక పేశ్వర 
లలి నీవద్ద నే నుంకే లాంచీ6 దాను నీకును ॥ ఎందు6 ॥ 8ీ£ిర్‌ 


£|8 థీ తాళ్ల పాఠ అన్నమాచార్యుల 


నాదరామ్ము క్రియ 
ఎంతనేరుపే నీవు యేను నితడు నుండంగ 
కొం (కొం) తై.నా సిగ్గువడవు కొనరేవు నీవు 


చెలిక_త్రిమాటునను చిజునవ్వు నవ్వుకొంటా 
యెలయించ వచ్చితివా యీతని నీవు 
సౌలసిసౌలనీ చూచి సొంపులెల్లా రేంచుకొంటా 
వలపించేనంటాను వచ్చితివా నీవు 


సొమ్ములెల్లా( బెట్టుకొని సొరిది సింగారించుక 
యెమ్మె చూపవచ్చితివా యీ3౫నికిని 
సమ్మతి నూర(గలసరసము లాడుకొంటా 
కిమ్ముల నిలుచుండి చొక్కి౧చ6గ వచ్చితివా 


కందువ( బయ్యద జార కడుమురుసుకొంటాను 
పొందు నేయవచ్చితివా పొంది యీతని 
అందపు(శ్రీ వేంక కేకు, డల మేల్‌ మంగవిభు(డు 
ముందే నన్నేలె నితనిమోహాన వచ్చితివా 


గౌళ 
ఎక్కడ పగాకు సీకు యెదపై సీకె వున్నది 
మక్కువతొ నన్నిటాను మన్నించరాదా 


చెక్కుల. జెమట గారా జిప్పిల.(గళలతోడ 
అక్కరతో నీకు మొక్కీ నబ్బటనుండి 
వెక్కసపుంబావురాలవేడుక లెంతచూచేవు 
జక్కవ లివిగో ఇంతిచన్నులు చూడరాదా 


॥పలవి॥ 
గా 


॥ ఎంత ॥ 


॥ ఎంత్‌ ॥ 


॥ ఎంత ॥ ౧26 


॥;పలవి॥ 
గా 


4 ఎక్క 4 


శృంగార సంకీర్తనలు 


వించినకోర్కులు మీర నెట్టుకొన(మ?)చూపులతో 
పొంచి నీకు. గానుకియ్య. బూంచుకున్నది 
'పెంచినకోవిలకూ(త బెటుగా నేమి వినేవు 
మంచిచిల్కపలు కీకెమాట వినరాదా 


తలపోంతలరతులతమితో (శ్రీవేంక 'పేశ 
ఆలమేలుమం గవద్ద నదె వున్నది. 
నెలకొన్నఇంటిలోన నెమళ్లతో నేమాడేపు 
చెలి హంసవంటి దీపె చెల్లాటా లాడరాదా. 


శ్రూగం 
చెలియా వేగువెట్టుక చెప్పవే యాతనిరాక 
తలకొని మొక్కి తేను దయదల(చీంగాక 


వీది నింత రాగాను విభునికి నెదురే6గి 
కిదండ ఇచ్చి తెచ్చి గ దె పెం బెట్టి 
పాదాలొ త్తి విడెమిచ్చి పెపె వేండుకొంటేను 
అణాతి యమా 6... 
పాదుగా నేలు(గాక నాపం:కేల తోసీనే 


పల్లకి యెక్కుకరాంగా పక్కనః గానుక యిచ్చి 
యిల్లు చూపి వందు వెట్టి యేకతానను 
చల్ల (గా(బానుపువేసి సరి నుపచరించితే 
చెల్లించు(గాక చనవు చిత్తము రాయటవే 


దెలులు దోడుకరా(గా చేరి నే నారతి యెత్తి 
"అలి. దెరవేసి మావి లంచమిచ్చితే 
అల మేలుమంగపతియైన,్రీ వేంక పేళుండు. 
' కలనె వన్నిజ్టై యిదె కాణాచిగదవే 
౪0 22-౯18, 


210 


* ఎక్కు ౫ 


॥ ఎక్క ॥ 827 


'*చెలిః 


1 చెలి॥ 


చెలి? 828 


థ్రీ కాళ్లవాక అన్నమాచార్యుల 


రామ్మకియ 
చూడవే చెలియా తినసుద్దు లిటువంటివే 
వోడక ఏపభుఃడు తొను వుల్లసాలాడేనా * పెల్లవి * 


కంగులేక వింయేను కతి చెప్పవచ్చుంగాక 
వెంగేలుగా భావించితే వింతగాదజకే 
ముంగిటిక వచ్చితేను మొక్కు మొక్కపచ్చు€గాక 
చెంగిచెంగ పొలసితే చేసేదేమే ॥* చూడ ॥ 


నవిచి మోముచూపితే నవ్వు నవ్వవచ్చు(గాక 
తనలో సిగ్గువడి తే. దడవేదెజ్లే 
చనవిచ్చితే మోవి చవిగొనవచ్చు(గాక 
" పవివడి వేండుకోంగా బచ్చినేయనేంటి కే * చూడ 


కలసి .వూరకుండి తే( గాంగిలించవచ్చు(గాక 
గిలిగింత లై తే గోర గీరవచ్చునా 
ఐలువు( డల మేలుమంగపతి (శ్రీవేంక కేళుండు 


_. యిల నసీఠళండే నన్నేలె వి(58 నేమనేవే * చూడ 4 త2$ి 
దేవగాంధారి 
అన్నిటా జొణపు నీయంతదాననా నేను 
యిన్నేసినేరుపుల. నన్నెంత వొం నేవు * పల్లవి ॥ 


(యేమతో నీవు నవ్వితే (పప్రియమున నుందుఃగాని 
యేమిటికొతా నే నెజంగను 
మోము దప్పకచూచితే ముంచి యానగింతు(గాని 
కోమలమైనవీలోగుట్టు నేం దెలియను * ఆన్ని * 


శృంగార సంకీర్తనలు 221 


మాటలు నీ వాడీతేను మతి. గరంగుదు.గావి 
శేటలనీమర్మములు తెలియ నేను 
చోటిచ్చి లాలించితేను చొక్కుచు. గూతుందుగాని 
జొటరినీమర(€గులు సోదించ నేను ॥ అన్ని ॥ 


చెనకి 'కాంగిలించికే వినయాన నుందు€గాని 
తనివోనినీతమి దల(చ నేను 
మనసిచ్చి(చ్చేశయల మేలుమంగను శ్రీవేంక పేశ 
నను నేలితివి యింక( బెనంగ నేను * అన్ని ॥ 880 


రేకు 1256 సాళంగనాట 
అమ్మరో యెంతవుద్దం(ద్దం?)డీ( డావిభుండు 
టొమ్మల ంకించి యెం3పొమ్మనినా( టోండు ॥ పల్లి విక 


గుట్టున నే నుండ(గాను కొచ్చికొచ్చి చూచీని 
వొట్టువెట్టినా మానం డోమమ్మ వీండు 
అట్టునేసి పిసికీని జాలవంటిచన్నులు 
దిట్టయై చేళులువటి తీసినా. బోనియ్య(డు ॥ అమ్మ ॥ 


మానాపతినై ననాతో మాటలు సారె నాడీ 
ఆన వెట్టినా విడువ. డక్కరో వీండు 
ఆనుక యిందరిలో నాఆయము లంటంగవబ్చీ 
“యే నెంత పెనంగినాను ఇంచుకా జడియండు ౫ అమ్మ జ 


తలవంచుకొన్ననాతో తగిలితగిలి నవ్వీ 
తలుపు మూసిన వచ్చి తడవీ వీండు 
అల మేలుమంగవతియైన్రీ వేంక టేళుండు 
బలిమి నెంతగూడినా. ఐంతాన నలయండు . ॥ అమ్మ ॥ 081 


౭ః శ్రీ కాళ్ల్షపాక అన్నమాచార్యుల 


ముఖారి. 
ఏమయ్యా నవ్వుమనేవు యెంతచప్పనా. 
కొమించితే సిగ్గులు గాడింగట్లవచ్చునా ॥ పల్లవి ॥ 


చెంతనుండి యాపె నీకు నేవలెల్లా. జేయ(గాను 
కాంత వేరొకతె పొత్తు గలయు పెట్టు 
ముంతలముంచినయట్టి మోహములు చల్లంగాను 
వంతులకు. గొసరేటివవితయు( గలదా * ఏమ ॥ 


మనసుమర్మ మెరింగి మాట లాపె యాడంగాను 
వెనుకొని వేరొకతె వినుట యెట్టు . 
"పెనంగిపెనంగి నీతో బెనుసరసాలాడంగ 
గువిసి బంతికి వచ్చి(చ్చే?)కోమలియు( గలదా * ఏమ ॥ 


మలయుచు నలమేలుమంగ యాపె గూడగాను 
-లలి వేరొకతె నీకు లాంచుట యెట్లు 
మెల€గి శ్రీవేంక పేళ మెచ్చి నన్ను నేలితివి 


పిలువకమెల(గేటిపేరటాలు గలదా' ఏమ * 882 
పాడి 
'వేడుకయ్యి! వలుకవే వేగమే 
' యీడకు వచ్చినాండా ఇంతలోననే * పల్లివి 


చెలి పోయివచ్చితివా చెలువుండున్నాడన 
పొలువుగా నాతని బొడగంటివా 
. పీలిచిళివా రమ్మని [యము వేసితివా 
కెలిసి చెప్పిలివా తెగరానిమోహము .. టవేడు! 


శృంగారసంకి రనలు 


ముందె కానుకిచ్చితివా మొక్కితివా నామారు 
కందు వెరి/గించితివా గక్కన నీవు, 
మందలించి ఆడంగలమాటలెల్లా సాడీతివా 
పొందులెల్లా. దలంపించి పోనీక తెచ్చితివా 


పాదాలు గడిగితివా పానుపు వేసితివా 
యీదెస నన్ను లాలించీ ఇదివో”తాను 
పాదుగ నలమేల్‌మంగపతి థ్రీవేంక పేజుండు 
ఆదిగొని నన్ను నేలె ఆస వుట్టించితివా 


సింధురామ(క్రియ 


కందువ నప్పటనుండి కౌచుకున్నా( డాతండే 
చెంది వూడిగములెల్లా చిత్తము రాం జేయివే 


పవళించినాండు పతి పాదాలు పిసుకవే 
ఇవల వాకిటముండి యేమి సే నేవు 
తివిరి పన్నీరడిగీ దెచ్చేనని పలుకవే 
చివురు మోవినవ్వుల సిగ్గువడ నేటి కే 


కదిసి విద్దురవోండు కతచెప్పంగదవే 
యెదుట నిలువుటద్ద మేమిచూచేవు 
అదివో వినరుమనీ నండనే కూచుండవే 
కొదికి వట్టిగుట్టున గుబ్బతిలనేంటికే 


యేకతానం బొద్దువోదు యెనసి మాటాడవే 
యీకడ+ జెలితో జూజాలేమాడేవు 


పైకొని యలమేల్‌మంగపతి (శ్రీవేంక కేశుండు 


నీకొంగిట నిదె కూడె నివ్వెర గేమిటికే 


లలిత 


॥ వేడు ॥ 


4 వేడు ॥ తితితీ 


॥ కందు 


॥ కందు *॥ 


*కందు ౫ 804 


మ. ్రీకాళ్షపాళ అన్నమాచార్యుల 


వసంతవరాళి 
నాయకుడు సన్న నేసీ నన్ను నీతో. జెప్పుమని 
కాయము(గాయము 'మోజె కడమ లింకే(టికి ॥ పల్లవి ॥ 


పగడవా తెరమోవి. బలుకవే పతతోగడ 
.. జిగిమించ మంచమెక్కి సిగ్గులేంటికి 
మొగమెత్తి చూడవే ముచ్చటలు దెవార 
తగులాయ నేస్తములు తల వంచ ౫టికి ॥నాయ ॥ 


గట్టివీచన్నుల నొ త్తి కాంగిలించుకొనవే 
చుట్టరికము గలనె సుద్దులే,టికి 
నెట్టుకొని వవ్వవే నేరుపులెల్లా మించ 
దట్టమాయ. దమకము తాలిము లికే€టికి నాయ ॥ 


సొలయుచు మోవి యిచ్చి చొక్కించ(గదవే 
తలకొన్న వలపులు దాంచనే.టికి 
అలమె థ్రీవేంక పేశు, డల మేల్‌ మంగవు నీవు 


కలసితివి మెచ్ళవే కడుగుటులే(టికి ॥*నాయ ॥ 885 
మేంచబౌ?ి 
చెలి మమ్ము( జెప్పుమని సిగ్గుతోడం దా నున్నది 
తలకొన యాకెతో మంతనమాడవయ్యా *వల్లవి ॥ 


కన్నులచూప్పలనే కొంత నీ కారతులె త్రీ 
మన్నించి రావయ్యా లోనిమల్లసాలకు = 
చన్నులనే విమ్మపండ్లు సారెకు గానుకలిచ్చీ 
చెన్నుగా నందుకొందువు చేయిచాచవయ్యా ' చెలి! 


ళృంగారనంకీ ర్రనణ 


పచ్చిచిగురాకు మోవి. బశ్లైము నీకుం బెట్టీ 
ఇచ్చ విందారగింతువు ఇయ్యకోనయ్యా 
ముచ్చటః గరకమలముల విన్ను( బూజించీ 
కొచ్చి కౌ6గిటిలోనం జేకొనగదవయ్యా 


మొలకనవ్వులనే ముళ్యాలసేస వెట్టీ 
లలి నాపెమోము చూచి లాలించవయ్యా 
ఆల మేలుమంగపతివై న్యశ్రీవేంక పేశ్వర 
కలసితి వీకె విశ్హై కరుణించనయ్యా 


రేకు 1257 దేసాళం _ 
నేనేల యలిగేను నీతో నేండు 
కావీవయ్యా నీపాదాలకడనే వుందావను 


యియ్యెడ నన్నేల నీవు యింతేసీ వేండుకొనేవు 
తొయ్యలి నెవ్వతెనై నాం దోడి తెత్తునా 
పయ్యదకొం గేమిటికి పట్టితియ్య వచ్చేవు 
చెయ్యార నానతీవయ్య! 1 జ్రేనే నూడిగములు 


పైకొని నన్నెంత వొడ(బరచంగవచ్చేవు 
యేకొ౦ంకకు( బంతమిత్తు నేమనేవు 


॥చెలి॥ 


॥చెలి॥ 860 


॥ పల్లవి 1 
ళా 


+ నేనే॥' 


జోకతో నాచెక్కు నొక్కి సొమ్ములెన్ని యిచ్చేవు 


"యేకడ సీఠలంపున్నా నీడేరించే నేను. 


యిచ్చం గాంగిలించి ప్రియాలేల నేనేవు నాకు 
మచ్చికసకుఅ కేడ మాటలాగేను 
ఆచ్చపుశశ్రీచేంక పేళ అల మేల్‌ మంగపతివి 


॥4నేనే॥ 


యెచ్చుగా నన్నేలితివి యెజుంగ్గుదు నన్నియూ నేనే! 007 


1. "వయ్య నేసే" అని యండదగు, 
16 


220 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 


ఇంక నేమి గావరె నింతకంటె నేమివేసు 
కొంఠక మతి. దల(చుకొనరాదా పొందులు జ పల్లవి ॥ 


మెట్టవెదుటనే వుండి యెజుకలునేసి పీకు 
చుట్టరికములు చెప్పీ సుదతి' 
మట్టుమీరి యప్పటి నీమర్మములు సో(కంగాను 
గుట్టుతోడ నీవిచ్చినగుజుతులు చూపసీని ॥ ఇంక ॥ 


యేకుపరచి చీవావి యరుగుపొనగువారి( 
దారుకాణ నేసీని తరుణి 
'కూరిమితో తా దొల్లి గోరగీరితినని 
ఆరితేరి నీమేన నానవాలు చూపీని + ఇంక ॥ 


కలసి“రతివేళ కాంగిటిలో సీలెక్కలు 
చిలుకచే నాడించీ( జెలియ 


అల మేలుమంగపతివై వశశ్రీ వేంక కేశ్వర 
అలరి నన్నేలితివీ యాపె *నాలననీని 4 ఇంక్‌ 6 888 
హాట్టిజి 
ఎంత జాణతనమూ యెంతనేరుపు 
పొంత నీవైనా నాపెకు బుద్దిచెప్పరాదా * వల్ల వి॥ 


అడరి స్మీపియురాలు ఆకుమడిచియ్య(గాను 
యెడచొచ్చి యందుకొనవీ యెన్వతో తాను 
-తొడింబడ నీకాపె కష్తూరిబొట్టు వెట్టంగాను 
వడువున గోర దిద్దవచ్చీ6 దాను ॥ ఎంత ॥ 
1 అవెయన్‌ లో “యు లోపంచిననంధ కొవర్చు. 


కృంగారనంకీ ర్తవనలు 


పక్కన నీదేవి పీటపై నిను నువిచితే 
'యెక్కుకొనీ నీతొడ యెవ్వతో తాను 


అక్కరతో. ఐదములు ఆపె నీపై బాడితేను 


చెక్కుచేత( దానాలు చెప్పవచ్చీం దాను 


వలచినయాపె నీవద్దం బన్వళించంగాను 
యెలమితో( గాంగిలించీ యెన్వతో తామ 
ఆల మేలుమంగపతివై నధశ్రీ వేంక పేశ్వర 


లి? 


౪ ఎంత ॥ 


తొలుత నీపె. గూడితే దొమ్మి6గూడీ+ దానును ॥ ఎంత 4 3089 


సామంతం 
చేకొని యాపెచనవు చెల్లించరాదా 
దాకొని నీమేలులోనిదాననే నేను 


చిప్పిలుంజెమటతోడ సిగ్గుతోడ జవరాలు 
కొప్పు గొంత జారంగానే కొసరీ నిన్ను 
చెప్పరాక సన్నలేల వేసే వాపెకు నీవు. 
యెప్పుడు మీపొందులు నే యెజ(గవివా 


చెక్కిటిచేతితోడ నెలవినవ్వులతోడ 
చొక్కపుముద్దుమాటల సౌలసీ విన్ను 
పక్కన నెజంగకుండా4 బరాకులేఅ నే నేవు 
దిక్కులమీ సుద్దులు వే/ దెలియవివా 


తెల్ల విశన్నులతోడ దేలింపుంజూపులతోడ 
చెల్లుబడితనమునం జెనకీ నిన్ను 
యిల్లిదె శ్రీవేంక పేశ యే నలమేలుమంగను 
వెల్లవిరి నేలితి మీవిధాలు విననివా 


॥ పల్లవి ॥ 
ళా 


॥ చేకొ ॥ 


౪ చేకొ ॥ 


జచేకొ॥ 840 


వికి ఫ్రీ కాళ్లపొక అన్నమాచార్యుల 


రామ(క్రియ 
వాతరొట్టుదనమేరే వనితలకు 
సీతితో మెల'గికేనే నిన్ను మెచ్చీ/గాక * సల్లవి 


పగటులు చూపిచూపి పలుమారు నవ్వేవు 
మగవితో నేమిటికి మందె మేళాలు 
మొగము చూపి చేయెత్తి మొక్కి తేను మేలెరింగి 
తగిలి యాతండే నీవై దయ నేసీంగాక ॥ వాత ॥ 


వాలుకచూప్సల( జూచి వాసులకు( బెన(గేవు 
యేలినవానితోనేలే యెగన క్కేలు 
కాలిమితో నేవ నేసి దండనే కాచుకుండితే 
పాలించి యాతండే నిన్ను( బై కొనీంగాక 4వాత ॥ 


చలములు సాదించి చన్నులనేల వో శ్తేవు 
దిలువునితోనేదే పాడిపంకాలు 
అల మేలుమంగవిభు(డగు(శ్రీవేంక పేశ్వరు- . 


కొలువునేయ/గం దానే కోరి కూడీ/గాక వాత 04! 
కాంటోది 
ఇంతి నీచెలువ మిది యెంకవి పొగడవచ్చు 
చెంతనున్నచెలులము చేసినదే భాగ్యము * పల్లివి ॥ 


చక్కవిదాన వవ్నిటా జాణతనాలు నేర్తువు 
నిక్కి చీంకటులుగమ్మీ నీతురుము 
ముక్కు. సంపంగిపూ( బోలు మోము చంద్రునివంటిది 
పక్కన నీవతి చూచి (్రమసునేకదవే “ల ఇంఠి ॥ 


శృంగారనంకీ ర్తనలు 220 


జవరాలవు మొదల చల్లుంజూపులా(డివి 
" చివురువలె నీమోవి చెంగలించీని 
కవచన్నులు' గట్టులు కరికుంభజఘనవు 
యివల నీకు( బతి మోహించ కెట్లుమానునే ॥ ఇంతి 4 


వొరపరి వన్నిటాను వుదుటుగలసతివి 
సరసతలు నీవల్ల జాజుకొనీని 
సిరులల మేల్‌మంగవు శ్రీవేంక కేశుం డితండు 


వరునతో వనిన్ను6 గూడి వలచునేకదవే 1 ఇంతి ॥ 842 
రేకు [258 ఆహిరి 
ఎందుండి విచ్చేసితివి ఇప్పుడు మాఇంటికి 
చెంది నేవలు నేనేమి సేతు. జెస్పవయ్యా ॥ పల్లవి ॥ 


కన్నుల నిద్దురదేరీ గట్టీనీతురుము జారీ 
చెన్నగునీమొగమున సిగ్గుదేరీని 
నున్నవనిచెక్కులవెంట నొసలిచెమట గారీ 
యెన్నంగ సనీవున్నజాడ యిదియే(టిదయ్యా ॥ ఎందు౦ ॥ 


నిట్టూరుపులు రేగి నీమోవిం గెంపులు రాలగి 
చుట్టుకొన్న పచ్చడముచుంగు లూగ€గీని 
పెట్టినకంకణములు విగువువదగలి వా(గీ 
వెట్టదీరం గాంగిటికి వేడుకపడేవయ్యా ॥ ఎందుం ౪ 


చిత్త మేంటికో లాసీ చేంతలు బయలు వేసీ 
హహ త్తి వెన్నెలలు నవ్వులంమల గాసీని 
యిత్తల థ్రీవేంక పేళ యే నలిమేలుమంగను 
బి తో నన్నేలితిచి బాగులాయనయ్యా ॥ ఎందుం॥ 848 


£80 (ఫ్రీ, కాళ్లపాఠ అన్నమాచార్క్భుల 


మాళవిగొళ 
ఎరత బాఃతిపడేవు మాకేమిచెస్పేవు 
వింతలింకా 'నేమున్నవో వెదకి చేకోవయ్యా ॥ పల్లవి ॥ 


కన్నె చక్కవిదంటాను కడుంగడు(బొ గడేపు 
వన్నెగా పటముమీ(ద (వ్రాసుకోవయ్యా 
చన్నులు గొప్పలంటాను పారె జేఠనం పేవు 
వున్నతి వేడుకై తే నీనొళ్ళ నొ తుకోవయ్యా ॥ ఎంత ॥ 


భామపిజు(దు గొప్పంటా( ఐలుమారు 'మెచ్చేవు 
(పేమ వనింకా6 టోది నేసి పెంచవయ్యా 
మోము గడుసోగంటాను మునుకొని చూచేవు 
వేమరు( దలపోసుకో వినోదించవయ్యా ॥ ఎంత ॥ 


శెలికొప్పు మూరెండంటా. జేరిచేరి కొలచేవు 
పిలిచి ముత్యాల నేస' పెటవయ్యా 
అల మేలుమంగపతివై నథశ్రీవేంక కేశ్వర 
ఇల నన్నేలితి వాకె వింకా మన్నించవయ్యా ॥ఎంత ॥ 844 


బౌ 


కానీ కానీవయ్యా నీకతలన్ని ! నెజుంగుదు 
పూవిపట్టి మాట లెంతపొపంగనాదేవు ॥ పల్లవి ॥ 


గట్టినాచన్నుల నీమెయి కడు(గాండ నెత్తుక 
యిట్టి నీ జన్వనగర్వ మేల మానేవు 
చుట్టిచుట్టీ గొనగోరుపోంక నరసమాడక 
తొట్టిన నీమదమేల తుదమొద లెంచును ॥ కొనీ॥ 


11. 'అవ్నియున్‌' లో “యు” తోసించిననంధి కావచ్చు. 


_ శృంగారవంకీ ర్తనలు 


గట్బినానోరను నిన్ను. గరపలెల్లా నాడక 
వుబ్బరివై తిట్టకేల పుండేవు సీవు 
నిబ్బరపుచన్నులను నీమనను( గరంచక 
“పిబ్చితితో నీవేల నాచెప్పినట్టు నేతువు 


వరపుపే నీవు నేను. ఐడితళించిన(గాక 
సరుగ వీవేల వోజకు వచ్చేవు 
అరయ (శ్రీవేంకసేళ ఆలమేల్‌మంగపతివి 
తిరమై నన్నేలితివి తేర యేల వే నేవు 


ఆహిరి 
అప్పటినేల పిలిచే వాసల నేల పెళ్టేవు 
వొప్పుగా నీపనులకే వొడిగటుకున్నది 


పలుమరు విడేలిచ్చి పాదాలొత్తె వేగినంకా 
చెలి యేమి సేయవలె. జెస్పవయ్యా 
వలసినట్టల్లా వీణె వాయించె. గొంతవడి 
తలపు నీకెందుపైనో తతి నీకే తెలుసు 


చేముట్టి సరసమాడి నేవసేనె నిందాంకా 
యేమనేవు యింకా నానతీవయ్యా 
కామించినట్టల్లా 6 గతలుచెప్పె పీకు 
యేమో వీపు: విద రామ యెజ(గము నేము 


పక్క పీకల గోడు వండె ఐడివాయ దెప్పుడును 
నిక్కి. వీకితవై భట్టు నేరుపవయ్యా 
వెక్కనవల మేలుమంగవిభుండ థ్రీవేంక పేళ 
.నెక్కొవి పేండ్లాడితివి నీవన్నీ నేరుతువు 


॥ కౌనీ॥ 


4 కౌనీ 4 845 


॥ పల్లవి ॥ 


॥ అవ్ప 4 


1 అవ్ప ॥ 


॥ అప్ప ॥ న! 


౭? థీ కాళ్ల పాక అన్నమాదార్యుల 


. మాళవిగొళ . 
ఎట్టుండునో వతిచిత్త మించుకంకా నెజంగవు 
గుట్టుతోడ నుండ6గదే కూడీ( దానే ఇతండు ॥ పల్లవి * 


చేరి నే వలతునంటా€ జెవ్చుకొననేటికే 
పారెసారె నాతవితో చపులుగాను 
గోరు దాంకించెనంటాను కొసరంగనే(టికే 
జీర చూపే విందరికి సిగ్గువడ 'కీవుడు ॥ ఎట్టుం ౫ 


అచ్చువా((వ్రాఇసుకొంటినంటా నక్కు చూవనేంటికే 
కొచ్చి కొచ్చి యాతవికి గురుతుగాను 
తచ్చి తొంటిపొందులెల్లా. దారుకాణ్‌ందనే(టికే 
యిచ్చల నవ్వేవారి నెంచక నీ విపుడు * ఎట్టుం ౫ 


మరిగివందాననంటా మదలించనే(టికే 
పొరింటొరి నీతవికి బొందులుగాను 
ఆంది (శ్రీవేంకటేశు నలమేల్‌మంగపతిని 
సరుస గాంగిలించేవు చనవుతో నిపుడు *ఎట్టుం ॥ 847 


పాడీ 


ఏమమనో ఆత(డంటా నేల లో(గేవే 
. కొమినుల కీచేంతలు కలవేకదే ॥ పల్లివి ॥ 


బలువుగా( వబలితోడ€ ఐబంతమాడరాదుగాక 
చెలరే4గి (్రియములు చెప్ప(గరాదా 
కొలువులో. గొచ్చికొచ్చి కొనరంగరాదుగాక 
నలిరే/గి నెలవుల నవ్వనైనరాదా. ॥ ఏమ ॥ 


శృంగారవంకీ ర్తనలు జః 


మందెమేళశమున మారు మలయ!గరాదుగాక 
చెంది వూడిగములెల్లా. చేయ6గరాదా' 
. చిందరవందరగాను జీర దియ్యరాదుగాక 
కందువః జన్నులనొ త్తి కళ రే/చరాదా + ఏమ ॥ 


చెలరే/గి మంచమెక్కి. సిగ్గువడరాదుగాక 
_ పిలిచి సరసమాడి 'పెనంగరాదా 


అల మేలుమంగవతియైన(శ్రీ వేం పేశ్వరు - 
నెలయించరాదుగాక యిై కూడరాదా ॥ ఏమ ॥ 840 
రేకు 1869 దేవ్యక్రియ 
గుట్టుతోడ నుండరాదా కొమ్మ కానే ప్రియము వేసీ 
అథ్రై అఆపెకెంత ప్రియములు చెప్పేవయ్యా ॥ పల్లవి ॥ 


సిగ్గరిదాన నంతేసి చెనక(గనేటికి 
యెగ్గువ ప్రేదానితో నేలాటారేల 
వెగ్గళించి మాటాడ6గా వేడుకౌనా సరసాలు 


విగ్గన వలపు లెంత పారంజల్లేవయ్యా ॥ గుట్టు ॥ 
వాపివంతులెంచేదానివంక చూచి నవ్వనేల 

చేసరేటిదావి నేమివేండుకొనేవు . 

. రేపిరేసీ పెన(గంగా రే(గునా తమకములు 

మూసిన పిగ్గురేల ముంగిటవే సేనయ్యా 4 గుట్టు ॥ 


చన్నులనొ శ్తేదావితో సాములు సేయ(గనేల 
సన్నవేల (శ్రీవేంక పేళ్వర. దానితో 
సన్ని యలమేలుమంగపతివి నన్నేలితివి 
వున్నతప్పరతులెన్ని వొడి(గన్హేునయ్యా గుట్టు ॥ త40 


ణః అీ కాళ్లపాఠక అన్నమాచార్యుల 
మేఘరంజి 


ఎంత నన్ను వేండుకొనే విందుకు(గాను 
సంతోసాన నీచేంతలు సమ్మతింతుగాక ॥ పల్లవి ॥ 


యేనతితో మాటాడినా నెగ్గువస్టే దాననా 
అనతో వీకిచ్చక మే ఆడుదుంగాక 
వాను లాపె కెక్కించితే వద్దనేటిదానగా 
నేనవెట్టి నీచలము చెల్లింతు6గాక ॥ ఎంత ॥ 


కడదావితో వవ్వి తే6 గాదవేటిదాననా 
యెడమిచ్చి నీవేడుక యీడేర్తుంగాక 
త్తొడంమీద6 బెట్టుకుం టే దూరేటిదాననా 
పిడికిటివిడేలిచ్చి. యేమ కేంతుంగాక జ ఎంత ॥ 


చెలికత్తై( జెనకితే చేరి జంకించేద్దాననా . 
'వెలవిచ్చి వీకరుణ చేకొందు.గాక 


ఆల మేలుమంగపతివై న(శ్రీవేంక పేళ్వర 
ఆలమితి విటు నన్ను నానందించే/గాక ॥ ఎంత ॥ 800 
కురంజి 
ప ప్లే/డేసిచన్నులపాయవ్పరాలవు నీవు 
గుట్టువేవే వింత సీపు కొత్తదానవటవే ॥ పల్లవి ॥ 


యిచ్చగించి నీమగండు యేకతాన నున్నవాండు 
మచ్చికలు చూవవే మాటలాడవే 
వచ్చివచ్చి పిగ్గువడి - -వాకీటనే' వందానవు' 
'పెద్చురేగ వింకా?పీవు, పిన్నదానవటవే 4 పై! 


శృంగారనంకీర్తనలు ణ్‌ 


పొద్దువోక సీకుంగాను పొంచుకొనివున్నవాండు 
వొద్దం గూచుండవే పాదాలొ _త్తంగదవే 
అద్డో కొంగు వట్టుకో (గా నండె నూరకుందానవు 
+ బుద్దలేమీ నెజంగ్‌ని పూంపదానవటవే ॥పటె॥ 


ఆలరి నీరతులకు నాసపడి వృన్నవాండు 
కలసి మెలంగవే కా6గిలించవే 
ఆల మేలుమంగపతియైనథశ్రీ వేంక కేశ్వరు 


లలింగూడి సెన(గేవు లా(తిదాననటవే ॥పప్టై॥ 851 
మధ్యమావతి 
'మేటివేంక సేశునకు మేలుదానను 
తేటలుగా నాసలనే తెల్లవారును ॥ పల్లవి & 


చెప్పరే చెలులాల చెవులార వినే నేను 
యెప్పుడు. వచ్చునే మాయింటి కాతండు 
చొప్పులె త్తి యెమరులుచూడంగా వింతటిలోనే 
వుష్పతిల్లి గక్క-న( జళ్యదోదయ మాయను ॥ మేటి ॥ 


ఇరవై యెజి(గించరే యిై మిమ్ము సంతోసించే 
గరిమ నామీ(ద బ త్రిగలండటరే 
తెరమజగుకు రాంగా తేరి మొగము చూచితే 
సొరిది. గోవిల లివై సోబాన! బాడెను “4 మేటిః 


వెలయ! బెండ్లి వేయరే వేడుకయ్యీ నిదె నాకు 
తెలిసి యాతడు సమ్మతించేనటరే 
ఆఅలమేలుమంగను నే నతడు ్రీవేంక'కేకు.... 


డలమె. మంచిముహూరర్త ర్త మష్పుడే వచ్చెను * మేటి 062 
౪01 22-౯17 


క థ్రీ కాళ్లపాఠ అన్నమాదార్యుల 
లలిత 


మంచితనము 'కేసితే మాశై నాం గరంగును 
కొంచించ కాతవి( వైకొనవే చెలియా 


'వేడుకకా( డాతండు వెంగెమాడనేమిటికే 
కూడిమాడి చాయ నేనుకొనుటగాక 
వాడినమోవి చూచి వట్టినవ్వు నవ్వనేలే 
వీడెమిచ్చి రతులకు వే/డుకొంటగాక 


ఆసోదకా( డాతండు అవుంగాదననే(టికే 
నేన పెట్టి తగం బొందు నేనుటగాక 
'వేపినచే(త లెంచి పిగ్గువరుచనే(టి కే 
యేసుద్దులకై నా విచ్చగించుటగాక 


భ్రీషేంక'పేళు. డాతండు చెప్పిచూపనేటికే 
వేవపేవె*తవి .మెచ్చంజేయుటగాక 
నీ వలమేలుమంగపు నెపాలు వెదకనేలే 
దేవులవై వరమున దిరముకొందుగాక 


నారాయణీ 
నేరుపరి నందువు నెరజాణ నందువు 
వీరిడియాసలు వెల్లవిరి వేతురటవే 


నలిరేంగి పతితోడ నవ్వు లేమినవ్వేవే 
కలికితనాల నెంత గయ్యాళించేవే 
కొలమునాలవు కడుగుట్టుతో-నుందువుగాక 
వెలయాలివలె వెంత వేసాలవేనేవే 


లల తో పలాలు లచలుటంతనత తు అల లం న. 


1. శచ్చేసగాఅతని'. 


॥మంచి ॥ 


* మంచి ॥ 


*మంచి ॥ 8560 


(1 పల్లవి॥ 


॥ నేరు ॥ 


_ శృంగారవంకీ ర్తవలు (| 


సంగడి౯ గూచుండి యేమిజాణతనా లాడేవే 
కొంగువట్టి పారె నేమి కొచ్చితీ సేవే 
రంగయిన్‌ పెండ్లికూ(తురవు. సిగ్గు వలె౮(గాక 
ఆంగడిజంతవలె నాస లెంత చూపేవే ॥ నేరు॥ 


వాడికలు చూపిచూప్‌ వలపు లెంతచల్లేవే 
వీడని యలమేల్‌మం గవిభు( డితయ 
కూడినాండు నమ్న విఫై కోరి శ్రీవేంక పేళండు 


వేడుకకత్తైవరె వింత లేమినేనేవే ॥ నేరు॥ 854 
రేకు 1060 వేగవ 
ఆత( డెంత సీవెంత ఆయంగా మందెమేశము 
చేతు లాతనిముందర నెంత మెరనేవే ॥ పల్లవి ॥ 


అవులేవే కొప్పువిరు లాతవివపై రాలంగను 
చెవిలో విన్నపా లేమినేనేవే నీవు 
జవళింజన్ను మొనలు సారెసారెం 'బాకంగాను 
తివిరి కస్తూరియల!దే విదేమే నీవు క ఆర( ౫ 


జోరున( వై (జెమటలు జొటజొట( గారంగాను 
చేరి వూడిగా లేమి నేనేవే నీవు 
గోరికొన శిరసుపై కురులలో నూందుకొంటా 
సోరెం గొప్పు దువ్వేవేమే సందుసుడి. నీవు "1 ఆత6క 


అలరి నీనిట్టూరుపు లాతనిమై సో(కంగాను 
చెలంగ్‌ మచ్చిక శేమినేసేవే నీవు 
. అలమేలుమంగవతియైన శ్రీ వేంక పేకుండు 
వొలిసి నన్నేలె. నేమి వారనేవే నీవు ॥ ఆతం॥ 855 


తో 


శి థ్రీ శాళ్లపాఠక అన్నమాచార్యుల 


కొంటోది 
మరునవిసంపదలును మగువసింగారమును 
పొరింబొరి నివు డొక్కపొత్తు గూడంటోలును పల్లవి ॥ 


చెలియచిరునవ్వల( జిక్కని.వెన్నెలు(ల?) గాసి 
కలువలు వెదచల్లీ. గమచూపుల 
ఆలులు(లభమూంకలు గూడీ నంగనతురుమునను 
పొలసి యన్నియు నొక్కపుట్టువుగా/టోలును * మరు ॥ 


మొక్కలాన. జివురులు మోవిమీ(ద జాజుకొనీ 
జక్కవలు పాదుకౌవీః. బన్నులమీ(ద 
విక్కె వడి నంపెంగ నెల6(త నాపికమున 
వొక్కజా తేకాంటోలు నొనగూడియున్నవి మరు ॥ 


అమరి పాదములకు నటు తామరలు మొక్కె 
తిమురుచు. విరు(దున తేరు నిలిచె 
తమి (శ్రీవేంక పేళు(డు తరుణి యల మేల్మంగ 


. జవళి. గూడిరి వొక్కజంటగా(టోలును ॥ మరు ॥ 800 
గౌళ 
ఎందు వొయ్యే నేను తనఇంటిలోనే వున్నదాన 
_ కందువలేల తడవీ: గట్టిపెట్టుమనవే- * పల్లవి ॥ 


చలపట్టి నాతోను జొణతనా లాడియాడి 
వరివలే టికి. జల్లీ వద్దవంగదే 
తల పెట్టి యవృటిసః కేసలవాడీ మాట 
..మలసి యామర్డు'తీ;క మన్నించుమనతే * ఎందు! 


శృంగార నంకీర్రనలు 280 


'వేసరక నాతోను వేడుకకు నవ్వునవ్వి 
ఆసలేల పెట్టీ మొ క్కేననంగదవే 
పోసరించి వేడుకకు పొందునేవె నొకనాండు 
లానుక ఆచే(తలు తల౦చే(గా నే(డనవే ॥ ఎందు ॥ 


మొలకనాచన్నులు ముట్టిముట్టి కళరే/చి 
ఆఅలయించనేల రమ్మనంగదవే 
ఆల మేలుమంగపతియైన శ్రీ వేంకటేశుండు 


కలనె నన్నింక విక్సై కరుణించుమనవే ॥ ఎందు ౪ 867 
కాంటోది 
చెలియరో రమణని నేవ లేపొద్దూ. చేయవే 
వలపు లినుమడవును వద్దనే వుండికేను ॥ పల్లవి ॥ 


మనసులు గలసితే మాటలాడ వింపుపుట్టు 
తనువులుసోంకితే తమిరే(గును 
చనపు లొనగూడికే చాలొను నరసాలు 
“వినయము గలిగితే వేడుకౌ( బొందులు చెలి 


తగులాయములై తేను కాలిములు గొనసాగు 
మొగమోట లల్బికేను మోహము నిండు 
నగవులు దజవై తే ననుపులు నతమౌను 
తగుచుట్టరికాలై తే దట్టనౌ 'నానలు ॥ చెలి ॥ 


కొలువులు నేసికేను కూరిములు పెరుగును 
'పీలుకులు సమ్మకై తే బలిమౌ రతి 
ఆల మేల్‌ మంగపు నీవు ఆతండు (శ్రీవేంక'టేకు. . 
డెలమిల గూడె నిందే యెనంగు లోగములు చెలి ॥ 056 


$40 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
ఏమి నేతు నామోహము, ఇటునలె(జేసీ నన్ను 
అముక యొంతచి త్తిణి యనకుమీ నన్నును 


చేరి వద్దమండ€గాను సిగ్గులు .పైకొనుంగావి. 
వూరకే నీమోము చూడకుండ(గరాదు 
వీరముతో నెమ్మెలకు పేనంగులాడుటగాని 
వోరిచి విన్ను గుబ్బల నొ_త్తకుండరాదు 


పట్టినమోనము లోలో పంతాలు రేంచుంగాని 
అ్రై ముచ్చటమాట లా6ప6గరాదు 
వట్టిపొలయలుకలు వాసులు వుట్టించు(గాని 
నెట్టుకొన్నతమకము నిలుసంగరాదు 


నెలకొన్న కూటములు నివ్వెరగందించు(గాని 
తలకొన్నతల((పులు దాంచ(గరాదు 
ఆలమేలుమంగపతివై న(శ్రీవేంక కేళ్వర 
ముల 
అలమి నన్నేలితివి అఆవుంగాదనరాదు 


పొడి 


' వేగిరించనేమిటికి వెలంయులాల 
యేగతివై నా నన్ను నేలీ నాతండు 


మాటాడితే/ గానరాదా మనసు సోదించనేల 
గౌ(టిపువీవిభునివ త్రిగలదల్లాను 
చీటికిమాటికినేల వేవేరే విన్నపాలు 
తాటించీ తానే నాపి దయవేసీ నాతడు 


॥పలవి॥ 
ళా 


* ఏమి ॥ 


"4 ఏమి | 


॥ ఏమి ॥ 050 


॥ వల్లవి ॥ 


ః వేగి 


శృంగారసంకీ ర్తనలు 


మోమెత్రి తే/ 'దెలియదా ముదులకించ6గనేల 
చేముంచి ఆతండు నే నేచేంతలెల్లాను 
(యేమతో నెందాంకాం బెనంగుచు. బిలిచేరే 
కామించి నాయకు. డిజ్లై కరుణించీంగాక 


చూచితే నెణంగరాదా సుద్దు లడుగనేల 
యేచి (శ్రీవేంక కేశ్వరునింపులెల్లాను 
_ కాచి యలమేల్‌మంగమగనినేల సౌలనేరే 
లాచి నన్ను(గూడె నింకా లాలించీ(గాక 


దేకు 1261 ఛాయానాట 
మేలే నీయగ్గలిక మెచ్చితి నేను 
సోలినున్నసతులెల్ల చూచేరు నిన్నును 


మాటలాడ నేరుతువే మగనితో సారెసారె 
నాటుకొన నెలవుల నవ్వనేర్తువే 
గాంటిమైననీకతలు( గారణాలు( జూచిచూచి 
నీటున నివ్వెరగుతో నిలుచుందాననే 


వలపించనోపుదువే వంగి మొక్కనోపుదువే' 
కొలువులు సేసి చేకోనోపుదువే 
తలపోసి నీవు నే సేతరితీపు(జే (తలకు 
తొలంగక చెక్కుచేతితోం గూచుందాననే 


మన్నించుకో(గలవే మరిగించుకో(గలవే 
చెన్నగునీగుణాల మెచ్చించ(గలవే 
పన్ని యలమేల్‌మంగపతి (శ్రీవేంక కేశుండు 


నన్నునేలె యీకనిమన్ననలో నుందాననే 
కర 


తథ! 


॥ వేగి ॥ 


॥ వేగి ॥ 8600 


॥పల్తవి॥ 
ళ్‌ 


౫ మేలే ॥ 


॥1 మేలే ॥ 


॥$ మేలే॥ 81 


242 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పూర్వగొళ 
ఎందరు. గావలె నీకు యిన్నిటి కాపె వుండంగా 
సందడీంచితే వలపు చవులయ్యినా 


వింతచెలి వచ్చి నీతో వేడుకకు నవ్వ(గాను 
వంతుల కిందరు నవ్వవచ్చునా నీతో 


॥ పలవి ॥ 
ఉం 


చెంత నుండి విన్నపాలు సేయుచు నాపె వుండంగా 


సంతగ త్తె లెడచొచ్చి పలుకంగవచ్చునా 


తాలిమి నాపె నీచేతం దమ్ముల మిప్పించుకోంగా 
పాలువెట్టు కందరును పంచవచ్చునా 
వోలి వెట్టి నీపాదాలొ త్తుతా నాపె వుండగా 
వాలి యెవ్వరైనా సేవలు నేయవచ్చునా 


చలపట్టుకొని యాపె చన్నుల నిన్నా త్త(గాను 
కొలువుసతులందరు(. గూడవచ్చునా 
అల మేలుమంగపతివై నశ్రీ వేంక పేశ్వర 
రలసితి వింక నిన్ను€“గాదన(గవచ్చునా , 


'సౌరాస్ట్ట్రం 
నమ్మిక లియ్యవచ్చేవు నాకిళ్లు నీవు 
నెమ్మది నీయాడ్లలో నే నొకతె౦గానా 


వెగటులేనియట్టి వేడుకకా(డవు నీవు 
నగకుండ(గలవా నాతులతోను 
తగులు గలిగిన వింఠలులేనిచుట్టమవ్న 
మొగమైనా. జూడక మోము వంచ(గలవా 


4 ఎంద ॥ 


౪॥ఎంద॥ 


॥ ఎంద ॥ 862 


గపలవి ॥ 
ఉ 


| ॥ నమ్మి ॥ 


శృంగారనంకీ ర్తవలు 


అందుకోలువావులఆసోదకా(డవు నీవు 
పొందకుండ(గలవా పొల(తులను 
చందపుమరుగరిడీసాదనకాండవు నీవు 


సందడి( జన్నుల పై జేయిచాంచకుండ(గలవా 


చలమరిజవ్వనపుజాజరకాండవు నీవు 
కలయకుండ(గలవా కాంతలను. 
అల మేలుమంగపతివై నథశ్రీ వేంక పేశ్వర 
యా 
కలసితివి నన్ను నీకత లిన్ని గలవా 


వరాళి 
శిరసుండ(గా మోకాల నేస వెట్టవచ్చునా 
సరి నీపె జిత్తగించి మన్నోంచవయ్యా 


కొత్తకొత్తవిన్నపాలు కొమ్మ నీతోం జేయంగాను 
ఇత్తల వేరొకతెతో నేమి నవ్వేవు 
పొత్తుల నాకుమడిచి పోరచి నీకియ్య(గాను 
హత్తి మోవివిందులు నీవాపెకేల పెస్టేవు 


వేడుకతో. గన్నులను వెలంది నిన్ను( జూడ6గా 
వూడి గపుదానినేల వొడివ శ్టేవు 
వాడికతో జవరాలు వలపు సీపై6 జంగా 
యీడుగానిదాని నీవేల కొ(గిలించేవు 


చిడుముడి నీదేవులు నేస వీపైం జల్లగాను 
కడనున్నదానికేల కాలుచా(చేవు 
అడరి (శ్రీవేంక పేశ అల మేల్మంగపతివి 
పడఃతి6 గూడితి వాపెపస లేమిచూచేవు 


ల్లిశ8ి 


41 నమ్మి ॥॥ 


॥నమ్మి ॥ 868 


॥ పల్లవి ॥ 
లా 


॥ శిర ॥ 


కళిరజ 


జశిర॥ 064 


స! శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రామ(క్రియ 
చూడ వేడుకయ్యీ మాకు సొరిది మిమ్మిద్దరిని 
కూడ6గూడ వలపులు కుప్పలాయ మీకును 


దొంతరమాటలాడి తొక్కె నాపె నీపాదము 
వింత మోవిసన్నలనే విందు వెళ్టైను 
సంతపుంజెమటలను పన్నీరు చిలికించె , 
శొంతనేరుపరి యీకె యింకా నేమివేసునో 


కలకల నవ్వు నవ్వి కలపె మేనవావి' 
పొలపుంజూపుల నిన్ను6 బూజించెను 
మొలక నవ్వులను ముత్యాలే సస వె 
"పెలుచుందనకముల [పియ మెంత శేచునో 


పుక్కిటివిడెముల బువ్వములు చేకొనె 
మిక్కిలికా(గిట నిన్ను మెప్పించెను 
పక్కన నలమేల్‌మంగపతి శ్రీవేంకకేశుండ 
తక్కక నన్నేలితివి తా నిందు కేమనునో 


హిండోళశవసంతం 


ఎవ్వరు చెప్పిరంటాను యేల నన్నడీగేవు 
మవ్వపు నీవిట్టూర్పులే మర్మాలు చూపీని 


చెంది నీచెక్కులంగా రేచమటలవల్ల నే 
కందువ నీచే/తలెల్లా. గానవచ్చీని 
ముందుముందుగానే నీమోముకళవల్లనే 
ఇందరిలో నీవేడుక లెటి6గించీవి 


అద 
॥ పల్లివి ॥1 


॥ చూడ్‌ ॥ 


॥ చూడ ॥ 


॥ చూడ ॥ 805 


౪ ఎవ్వ॥ 


శృంగార సంకీర్తనలు 245 


చెంత చెక్కుచేతితోడ సిగ్గువడేవల్లనే 
, వింతనీభావము వెల్లవిరియయ్యిని 
పంళపునీనవ్వులు పచారించేవల్లనే 
యింతటా సీసుద్ది చొప్పులె త్తియిచ్చీని ॥ ఎవ్వ 11 


పలుమారు నీవు తప్పకచూచేవల్ల నే 
వలచినవలపులు వంతు కెక్కీని 
ఆల మేలుమంగపతివై నథశ్రీ వేంక పేశ్వర 
కలసితివి నన్ను నీకతలు మెప్పించీని 


రేకు 1202 . సౌళంగనాట 
ఎంతని చెప్పేమయ్య ఇంతి సీపై (గధిబిత్తి 
మంతుకెక్క. నాపెను మన్నించు మిపుడు 1 పల్ల వి॥ 


సన్నవుపెలు6గునను సతి విన్ను. బాడిపాడి 
కిన్నెర వాయించీ! గిలకిల నవ్వుతా 
వెన్నెలబాయిటనుండి వేడుకతో నీకతలు 
కన్నవారి కెల్లా. జెప్పి కడు(బొగడీని ॥ ఎంత 4 


పాటించి నీరూపము పలకపై వా(వ్రాఇసుకొంటా 
మేటినీనుద్దు లడిగీ మెలులతలను 
కోటి సేసి నీగుణాలు కోరికోరి మెచ్చుకొంటా 
సీటున( ఐద్యాలు' చెప్పీ నీమీ/దను ॥ ఎంత ॥ 


తలపోపికలపోసి తనివిదీరక నిన్ను6 
' గలసీ మనసునను కరంగుచును, ' 
అలమేలుమంగపతివై న(శ్రీవేంక శేశ్వర 
" వెలిని. నీవేల(గాను నేసలు చల్లీ ని ఎంత ॥ 86? 


2460 శ్రీకాళ్ల్షపాక అన్నమాచార్యుల 


నాగవరాళి. 


ఏల'పరాకున నుండే విందరిముందర నీవు 
కాలుదొక్కీ నొపె నీవు కప్పవయ్యా 'రెంబము (| పల్లవి ॥1 


చిప్పిల౪దమకమున సిగ్గులు నెరపుకొంటా 
కప్పురము చేతికిచ్చి. గలికి నీకు 
గొప్పగొప్పచన్నులకొనలు దా౭.కించుకొంటా- 
నప్పుడే బాగాలిచ్చీ నందుకొనవయ్యా ॥ ఏల ॥ 


చిన్ని చిన్నినవ్వులతో చెక్కు(జెక్కు మోపుకొంటా 
విన్నపాలెల్లా( జేసీ వెలది నీకు 
నున్ననిమోవితో నిన్ను నోరూరించుకొంటాను 
_ వున్నతి సరసమాడీ_నుత్తర మీవయ్యా ॥ ఏల॥ 


మోమున గళలురే(గ మోహములు చల్లుకొంటా 
గామిడియై కాంగిలించీ. గామిని విన్ను 
ఆముక (శ్రీవేంక పేళ అల మేల్‌ మంగపతివి 


సీమనసు చొక్కించె మన్నించవయ్యా ॥ ఏల 4 060 
.. పొడి 
ఎప్పుడు గూడేవోయంటా నెదురుచూచీ నీకు 
ఇప్పుడే మావిన్నపాలు ఇయ్యకొనవయ్యా ౪ పల్లవి ॥ 


మనసు లక్కవంటిది మదము పొంగువంటిది 
నవిచినయానలు నామువంటిది(వి) 
పెనగొన్నకోరిక 'పెనుజిగురువ..టిది 
వనిత నీకు మేలుది వద్దికి రావయ్యా * ఎప్పు ॥ 


శృంగారనంకీ ర్రనలు 


వలపు వలవంటిది వయ సామనివంటిది 
తిలకించేచూపు తరితీపువంటిది 
చెలిమి సేయంజేయ(గ చేనిపంటవంటిది 
చెలి నీవై బతత్తిగద్దు చిత్తగించవయ్యా 


చింత లాభమువంటిది సిగ్గు చెలమవంటిది 
బంతినుండియాడేమాట పైడివంటిది 
పంతపుటలమేల్మంగపతివి శ్రీవేంకటేశ 


న! 


॥ ఎప్పు ॥ 


యింతి. గూడితివి నేండు ఇట మవ్నించవయ్యా॥ఎప్పు॥8010 
టబ 


ముఖారి 
ఎవ్వరూ నేమిచెప్పేరు యేల బయలీ(దించేవు 
చివ్వన నావిన్నపము-చి త్తగించవయ్యా 


సూటిగా నే. జూచేచూపులకు నీవు గురి 
సీటున నీపొందులకు నేనే గురి 
జూటవై నామన సింత సోదించ నేమున్నది 
మాటలిన్నీ నాడనేల మన్నిరచవయ్యా 


వరుసతో నీకు నేను వలచుట నాపాలు 
నిరతి. జనవిచ్చేది వీపాలు 
పొరింటొరి నేసవెట్టి పొంతనాలు చూడనేల 
తరి వచ్చె నమ్నవి,ఫై దయ(జూడవయ్యా 


యెగ్గులేక వేవవేయు టిదియే నాకు నెలవు 
విగ్గుల సిగ్గుదేర్చుట నీకు నెలవు 
అగ్గమై (శ్రీవేంక పేక అలమేల్‌మంగపతివి 
కగ్గులేక కూడితివి కరుణించవయ్యా 


॥పల్పవి॥ 
ల 


॥ ఎవ్వ 11 


॥* ఎవ్వ ॥ 


* ఎన్వ॥ 870 


£48 (్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాదరామ్యక్రియ 
ఆనతీనయ్యా నీమోహపుదేపులసుద్దులు 
వీనులార వినేము వేడుకయ్యీ మాకు 


సొలసిసౌలపి యాసపె సుద్దులు చెప్పుతానుండె 
యెలమితో నిందా(కా నేంటికోకాని 
మొలకనవ్వులతోడ మోము చూపుతానుండె 
పలుమారు నది యెంతపనికోకాని 


చెంత జెక్కుచేతితోడ సిగ్గువడుతానుండె 
పంతమున నది యేమిభావమోకాని 
సంతోసాన మెచ్చిమెచ్చి సరసమాడుతానుండె 
వింతరలేక నీతో నెంత వేడుకోకాని 


కమ్మర/గమ్మర నిన్ను( గాంగిలించుకొంటానుండె 
1 చిమ్మినే/టిరహస్యపుచేంతలో కాని 
పమ్మి యల మేలుమంగపతివి థ్రీవేంక పేళ 
కమ్ముక నన్నేలితి వకతలేవోకాని 


రామ్మక్రియ 
'మేలు మేలే నీకతలు మెరనె నేడు 
పోలించిపోలించి నీపొందులు నెర పేవు 


వీడెము చేత(బట్టుక విభుని కియ్యవచ్చేవు 
యేడ నేరుచుకొంటివే యిచ్చకములు 
తోడందోడం బాదాలు తుడిచేవు పయ్యధను 
వాడిక నేసుక యెంత వలపు చల్లేవే 
1 "చిమ్మిన+-ఏ6టి రకాన్యి కాబోలు, 


॥ ఆన ॥ 


॥ అన ॥ 


॥ ఆన॥ 871 


॥పల్రవి॥ 
లగి 


॥ మేలు ॥ 


శృంగారసంకీర్తనలు 


మిన్నక జారకతొల్లె మేనంగ'ప్పేవు రెంచబము 
వెన్నతో€ బెట్టిర టె యీవేసాలు నీకు 
చన్నులు చూపుకొంటాను సారెం గొలువు నే నేవు 
పన్ని నీసింగారా లెంత పచారించేవే 


గోరికొన సోంక6గాను కురు లూరకె దిద్దేవు 
చేరి నీబత్తి యింతేసి చేయవలెనా 
వేరులే కలమేల్‌మంగవిభుండు శ్రీవేంక పేక ల 
డీరీతి నన్నేలె నీవెంత పొగడేవే 


లేకు 1268 ఆహిరి 
ఎంతని చెప్పుదునే ఇదిగో నాతలపో(త 
'చింతామణియాయ నాకు చి_త్తజజనకుండు 


అడియాసలనే అలసీనే నామనను 
కడు(దితిగుణము లిక్కడ!6 జెస్పంగా 
నిడువాలుజూపులు వివ్వెరగు నొందీనే 
చిడుముడి వేడుకలు చిమ్మి రే(చంగాను 


చెలరే(గి తమితోడ6 జెమరించీనే చెక్కులు 
చెలువునివుంగరముచేతికి (గాను 
వులివచ్చివలపులు వుమ్మగిలఃగడంగీనే 
ములిగొన్న కోరికలు నోరూరించ(గాను 


వొట్టినసంతోసావ వుప్పొంగినే జవ్వనము 
“కొట్టి (శ్రీవేంక పేళశ్వరు. డోడి తే(గాను 
ఇచ్లై నన్నేలినాండు యే నలమేలుమంగను . 
పొట్టంటొరుగున మీరు పోది వేయ6గాను 


ల(0 


౪ మేలు ॥ 


॥ మేలు ॥ 072 


౪ పలవి ॥ 
గా 


౫ ఎంత ॥ 


1 ఎంత ॥ 


*ఎంత ॥ 878 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మంగళకౌసిక 
ఏమి చెప్పేవు నీనుద్దు లెజంగ నే మిన్నియు 
వోముక సంగతిచేనుకున్నారముగాక ॥ పల్లవి ॥ 


సందడి నాపెతోడ సరసమాడేవా(డవు 
పొందునేయకుందువా పొస(గించుక 
ముందుముందుగా నిశ్లై మోము చూచేవాండవు 
చెంది నేనేచేంతలెల్లా. జేయకుందువా 4 ఏమి ॥ 


యేకతాన వీడెము నీవిచ్చినట్టివాండవు 
ఆకుమడిచీకుందువా అప్పటి నీవు 
చేకొని యేపొద్దూ నిట్టినేవల గొనేవాండవు 
కాకరితనాల నీవు కలయ కండుదువా ॥ ఏమి ॥ 


కలికి చన్నులమీ(ద గోరగీరినవాండపు 
వలనక పుందువా వా(టమై నీవు 
అల మేలుమంగపతివై న్థశ్రీవేంక 'పేశ్వర 


అలరి నన్నేలితివి ఆపె నంటకుందువా ॥ఏమి ॥ 074 
బౌళి 
ఏమి నవ్వులు నవ్వే వెఠింగెటి(గుండి నీవు 
కాముకురాల్టై నదాని౯ గాంగిలించరాదా 4 పల్లవి 


చెక్కిటిచెమటతోడ చెలి సీవద్దికి వచ్చె 
వుక్కుమీరి చన్నుఃజన్ను నొారయఃగాను 
యెక్కురై నయాసలతో నెదుట విలుచున్నది 
గక్కన నలప్పదీరం గాంగిలించరాదా ఇ ఏమి । 


శృంగారసంకీర్తనలు 261 


కుమ్ముడిజారుతోడం గోరి సీవద్దికి వచ్చె 
కమ్మవిరులు వీ(పుపై/ గడురాలంగా 
నిమ్మపండ్లు కానుక నీకు నొసంగి నదె 
కమ్ముకొని లాలించి గా(గిలించరాదా ॥ ఏమి ॥ 


మదముప్పొంగ నలమేల్‌మంగ నీవద్దికి వచ్చె 
గుదిగొన్నవాసనలు గుబులుకో(గా 
యెదపై (శ్రీవేంక పేళ' ఇరవాయం గూడితివి 


కదిసి ఇంకానింకా కాంగిలించరాదా ॥ ఏమి ॥ 875 
మాళవిగొళ 
నిండునిధానమువలె నీకు. గలిగె 
అండనే భాగ్యవంతుండ వాదువయ్యా నీవు పల్లవి 4 


వీడెమిచ్చుతరినే విన్నపాలెల్లా( జేనె 
వూళిగపు వేళనే వొడ:బరచె 
వేడుకతో నవ్వుతానే వేలు వెట్టి యిమ్ముగొనె 
యేడ( దెచ్చుకొంటివి ఇటువంటినతిని 1 నిండు ॥ 


సన్ని పాదాలొత్తుతానే బాసలు నేయించుకొనె 
చన్నులు చూపిచూపి చనవరాయ 
వెన్నెలగలనాండే కావించె నల్లునే రేళ్ల . 
యిన్నేసి కతలకారి యెట్టు' సీకు దొరికె ॥ విండు ॥ 


'నేసలు చల్లుతానే చెలగి నీమోవి యానె 
లాసిలొసి కూడె సీయలమేలుమంగ 
వాసితో శ్రీవేంక పేశ వలపు' వర్తనగొనె 
_ యీసరి నన్నేలితివి యీకె నీకు నబ్బెను ॥విండు॥ 876 


.నాలాలతనోలాలనాతపు నకును నకునుకననాలనాతనననునునొనుకనకతతనాలూను కనాన ననన నననననుట తనన నననునో నతు నుననననునును. 
1. వర్తన=ఆయా వనులందు ఇంతింత ఇచ్చుట అనే కట్టుబొట్టు మామూట్లు. 


ఈ యర్శమున నిది వ్యానహారికము. 
౪0 22-౯18 


252 ్రీళొళ్లపాక "అన్న మాచార్యుల 


శంకరాభరణం 
ఇంకనేల మణ'+గులు నింద రెటెం/గినందుకు 
సంకెదీరం గా(గిలించీ చనవియ్యరాదా 


చొప్పులెత్తి నీమోము చూచి చెలి మాటలాడీ 
యిప్పుడు మారుత్తరము లియ్యరాదా 
దప్పిదేరేమోవితోడ. దారుకాణించీ నీకు 
వొప్పుగ నీ వాసె నిఖ్రై వాడ(బరచరాదా 


నెలకొన్ననీమేనిపై నె గురుతులు చూపీ 
మెలుపున సంతోసించి మెచ్చ6గరాదా 
అలరుచు నీవలపు లక్కున టోసి చూపీ 
చెలరే గాపెపంతము చెల్లించరాదా 


మనసిచ్చి యలమేలుమంగ నీచేంతలు మెచ్చీ 
నవిచి (ఖీవేంక పేశ నవ్వ(గరాదా 
యెనసి నీకీరితి ఇంపులతో. దమిరేంచీ 
పెన(గి యాపెతో నిజై పియమందరాదా 


సామంతం 
నేల. వంచేవు సిగ్గువడనేమిటికి 
సరుస నాతం డున్నాండు చవులు వుట్టించవే 


యెలమితో రమణుడు యెంత చెనకినా 
వలపు వేసటొనా వనితకును 
చెలంగి యెన్నిమారులు నెలవుల నవ్వినాను 
వెలలేనివేడుకకు వెలితి యాలౌను 


॥-పలివి ॥ 
ఉం 


॥ ఇంక ॥ 


1 ఇంక్‌ ॥ 


॥ఇంక ॥ 877 


॥ పల్లవి ॥ 
ళం 


॥శిర ॥ 


శృంగార నంకీ _రృనలు జ్‌ 


గనముగా నెన్నాళ్ల కాంపురము 'నేసినాను 
మనసు దనియునా మగువకును 
యెనసినపచ్చిమాట లెన్నిమారు లాడినాను 
వినయపుపేకతాలు వెగటు లేలౌను ॥1శర ౪ 


జమళి(గన్నుల మోము సాంసారె. జూచినాను 
తమక ముడుగునా తరుణికిని 
అమరె శ్రీవేంక పేళు. డలమేల్‌మంగవు నీవు 


సమరతి మీకు మొగచాటు లేలివును ॥4శిర ॥ 878 
రేకు 12604 పాడి 
ఇపై వొకటొక పే యేల గడించుకొనేవు 
1 జట్టిగొన్న మేలు మీ(ది జాణలే మీరిద్దరూ ॥ పల్లవి ॥ 


చుట్టములై నవారు సొలయుచుందురుగాక 
బట్టబయలు పంతాలు పచారించేరా " 
గుట్టున బాదాలొత్త(గా కుచములు దా(క(గాక 
దిట్టకనమున నీతో దీకొనెనా 1 ఇట్టె ॥ 


(ఢేమగలవారు పట్టి పెనంగుచుందురుగాక 
దీమసాన( జలము సారించనేర్తురా 
గోమున. గొప్పువెట్టంగా గోరు చెక్కుసో6కెంగాక 
గామిడితనాన నీతో గయ్యాళించెనా ॥ఇబ్టె॥ 


పాలుగలవారు రతి. బాయకవుందురుగాక 
ఆలరిచే/(తలు నేసి అలయింతురా 
యీలీల నలమేల్‌మంగ యీకె శ్రీవేంక పేశ్వర 
యేలితివి యీశె నీతో నెదురాడెనా , శ ఇప్టై॥ 8/0 


1. “జట్టిగొన్నమేలు మీడి జాణరే మీరిద్దరూ” అనుట సవిబు, 


ప! (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళి 
అప్పుడుగాని నాకు నాతుమ సమ్మతించదు 
చిప్పిల నామోము చూచి 'నెలవుల నగుమా 


అగ్గలపుఆసతో ని న్నాడరానిమాట లాడ్‌ 
సిగ్గుతోడ నున్నదాన శిరసువంచి 

యెగ్గుపట్టనవి నాయెదలో నమ్మికవుట్ట 

౯౪ చి టబ 

బెగ్గిలక తల జెయి పెట్టుమా నాకును 


వొంటి జిక్కించుక విన్ను నొక్కక్కచే(తే నేసి 
ఇంటిలో మొకదాకిరి విట్టున్నదాన 
దంటనని యెంచి నాపై 6 దప్పుమోవనాడనవి 
అంటి నాచన్నులమీ6ద నానవెట్టుమా 


కల నేతమకమున గబ్బితనములు చూపి 
తలపోయుచున్నదానం దగదనుచు 
ఆలమేలుమంగపతివై వశ్రీ వేంక శేశ్వర 
కలసితి విం నమ్ను6 గడునాదరించుమీ 


వరాళి 


ఎజ(గ(జెప్పితి నీకు యేకత మైనప్పుడే 
మటి యింక నామాట మజవకుమీ 


వాసి వంతులను నీకు నలచి మాటలాడుదు 
వేసరక వినుమీ వేమారును 
'వేమకొన్నయాలను చెయివట్టే విమ్న( దీతు 
చేసూటివే రమ్మీ చెలంగి మాయింటికి 


జపలవి॥ 
యి 


॥ అప్పు జ 


॥ ఆప్పు ౫ 


॥ అప్పు ॥ 800 


॥ ఎజ(॥ 


శృంగారసంకీ ర్తవలు 


మేలుదాననై నీమోమే సారెకును. జూతు 
తాలిమితో విలువుమీ తవివారను 


యేలుకొమ్మనుచు విన్ను విక్కువ లంటినప్పుడు 


చాలా మన్నించి నాచనవు చెల్లించుమీ గ 


సరుస నుండి నీమోవిచవులు చూడ(గోరుదు 
గరిమ నాకు నొసగి కరుణించుమీ 
అరుదై (శ్రీవేంకకేళ అలమేల్‌మంగపతివి 
మరిగితి. గూడితివి మన్నించు మెపుడూ ' 


సామంతం 


చెప్పంగదవే యేల సిగ్గువడేపు 
'కొప్పుజారీ నిన్ను నిశ్రై కూడినవా(దెవ్వ(డే 


నున్ననిచెక్కులమీంద నూలుకొన్నపులకలు 
చన్నులమీ6ద నీండినచం[ద్రవంకలు " 
కన్నుల కాంకల( జూనె;.కర€గులతేటలు- 
నెన్నికకెక్కె నీమేన నేడం దెచ్చుకొంటివే 


మొగమున6 గళలతో ముంచె( జిరుంజెమటలు 
విగిడీ నవె ముక్కున విట్దూరుపులు 
చిగురుంబెదవిమీ6ద౬ జిమ్మిరే(గె నవ్వులు 
మిగులా నున్నవి యెందు. దగిలించుకొంటివే 


అలవోకగానే మించె అడుగుల€ దడబాటు 
విలిచిననిలువున నివ్వెరగులు 
ఆలమేలుమంగ. పతియై న(శ్రీవేంక కేకు మై, 
గలిపసిరులు వీవెట్లు గరిగించుకొంటివే 


ఏ ఏజం 4 


1 ఎజ( 081 


1 చెప్ప6 4 


8 చెప్ప! ॥ 


౪ చెప్ప( జఏకీ2 


జక (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


హిందోశవసంతం 


కంటిమి నీవల్ల నేండు కందువై నవేడుకలు 
పంటలై నీకోరికలు ఫలియించెనటవే ॥ పల్లవి ॥ 


కళలుదేరీ నివె కాంత నీమొగమున 
వలచినవీవిభుండు వచ్చెనటవే 
తళుకుళజెక్కులమీ(ద దైవారీ( జెమటలు 
కలికిచేంతల విన్ను. గరగించెనటవే + కంటి ॥ 


ముప్పిరిగొనుచు నీమోవిపై( దేనియ లూరీ 
అప్పుడే ఆతండు మాటలాడెనటవే 
గొప్పలై నచన్నులపై కుంకుమరసాలు గారీ 
.వొప్పుగ నీజవ్వనాన నోలలాడెనటవే ॥ కంటి * 


భావించితే నీమేన6 బాదుకొనె సోదబినము 
(శ్రీవేంక పేశ్వరుడు చెందెనటవే 
నీ వలమేల్‌మంగవు నిండె సింగారాలు నీమెయి 


వేవేలువిధాల నీతో వినోదించెనటవే ॥కంటి ॥ 080 
రామక్రియ 
వద్దనేమా నేము నిన్ను వట్టిమాట లేలాడేవు 
పొద్దువొద్దు దప్పకుండా భోగించవమ్మా ॥ పల్లవి ॥ 
౧ నా! | మ. 


నేరుతువు మాటరెల్ల సీకే వలపుమని 
చేరి విన్నపాలెల్ల 6 జేసుకోవమ్మా 
సారమైవనీమోవిచవు లాతనికిం జూపి " 
వీరముతో మా6ట పట్లింపించుకోవమ్మా 8 వద్ద ॥ 


శృంిగారనంకీ రనలు 


కలికి వన్నిటా నీవు కైవళము చేసుకొని 
పిలిచి పతికి విందువెట్టవమ్మా 
పలువూడిగాలు నేసి బలిమి జన్నుల నొత్తి 
మలసి యీకని నిశ్పై.మరిగించుకోవమ్మా 


జీగి నలమేల్‌మంగవు శ్రీవేంక కేకు డాతండు 
తగిలితివి కా4గిట దాంచుకోవమ్మా 
నగుతా సీయప్పణను ననునేలె సీతండు 
మిగులా( జవనపులను మెజయవమ్మా 


రేకు 1205 వరాళి 
వింటి మిదిగో నేము వీనలపండువగాను 
వించేకాదు కన్నులార గంటీమి నీచేంతలు 


చెలులెల్ల నాడానీడా. జెప్పుకొనేరు సుద్దులు 
వలనుగ వేగిరమే వలతువంటా 
నలిరే(గి తమలోన నవ్వేరు జవరాండ్లు 
పిలిచికే లోనౌదువు పెనంగవంటాను 


సవసవ6గా నింతులు సన్నలు నేసుకొనేరు 
వువిదలమాటల వోర్తు వంటాను 
తివిరి మొకమొకాలు కేరకోంజూచుకొనేరు 
కవగూడి ఇెనకితే. గరంగుదువంటాను 


వేడుకతో నీదిక్కు వేళ్లనే చూపుకొనేరు 
యీడుజోడై 'నీవు తమ్ము నేలితివంటా 
పాడితో నలమేల్‌మంగపతి శ్రీ వేంకటేశ్వర 
వాడిక నన్ను. బెండ్లాడి నసమైతినంటాను 
17 


౭? 


॥వద ॥ 
౧ 


వద ॥ 084 
౧ 


॥ పళల్నివీ ॥ 
గొ 


1వింటి॥. 


॥ వింటి 4 


ఇ వింటి ॥ 885 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మధ్యమావతి 
విచ్చలవిడ్రై మీరు వినోదింతురుగాక 
హెచ్చెను తమకములు ఇ6కనేల జాగులు 


వేవేగ రమ్మనుచు వెలఃది లేకలు వ్రాసి 
పావురము మెడంగట్టి పంపె సీక(కు)ను 
సీ వది చదువుకొని సెమ్మి( బతికమ్మ వెట్టి 
యీవే?నే ఆంపితివి ఇ6ంకనేల జూగులు 


కలికి నీరాకకు( గాచుకవుందాననని 
చిలుకచే విన్నపాలు చెప్పిపంపెను 
మలస్సి నీవవి పని మారు త్తరములు నేర్చి 
'యెలమితో నంపితివి ఇ(5కనేల జాగులు 


సుదతి యలమేల్‌మంగ చూపులు ని కెదురంపె 
యెదుటనే నిలిచితి వింతలో నీవు 
కదిసి పెండ్లాడితివి గక్కన శ్రీవేంక కేల 
యిదె కంటి మిందరము ఇ౯కనేల జాగులు 


' ఆహిరి 
తెలిపిచెప్పరే బుద్ది తెరవలాల పతికి 
కలయ(గవలె(గాక కా(గిట వీసతిని 


కోవిలలు గుయ్య/జొచ్చె గుదిగొనె( జిగురాకు 
భావజుండు బాణముల బదనువెన్లై 
"సేవ 'నేసీ జవరాలు చెంగటనుండి తనకు 
యీవలె(/గాక చనవు లేమన(గవచ్చునే 


1 పల్లవి ॥ 
ళ్‌ 


౪ విచ్చ ॥ 


॥ విచ్చ ॥ 


॥ విచ్చ 1 886 


1 వలవి ॥ 
ఉం 


* తెలి 


శృంగారనంకీ ర్తనలు కి50 


చిలుకలు మాటలాడె జిమ్మిరే(గె( దుమ్మిదలు 
అలరి చం్యదోదయమాయ నిపుడు 
సొలసి తనమొగము చూవి మాటలాడీ. జెలి 
బలిమి౯ గూడుటగాక పాయ నెట్టువచ్చునే ॥ తెలి॥ 


వాకుచ్చె( బావురములు వసంచుండు పొడచూపె 
జోకలుగా చల్లగాలి సొంపు మెరనె 
ఆకె యలమేల్‌మంగ తానై తే (శ్రీవేంక కేశుండు 


తూకొని యేలెంగాక తోయ నెటువచ్చునే ॥తెలి॥ 887 
సౌరాష్ట్ట్రం 
ఏమి నేరుచుకొంటివి యెంత సేనేవు నన్ను 
వేమరు, నాపొందు లింత వేడుకయ్యినా ॥ పల్లవి ॥ 


మన్నించి నాతో నీవు మకకాలాదేవుగాక 
కన్నుల నాచూపు విన్ను6 గాండిపారీనా 
వన్నెల నందరిలో నావాసు లెక్కించేవు గాక 
చిన్నినానెలపనవ్వు చిమ్మి రేంచీనా 4 ఏమి ॥ 


గారవించి నాపై నొకకఠ గడించేవుగాక 
వూరకే నామోవి సీనోరూరిందీనా 
'పేరంబెట్టి వలపులు పెంచేవుగాక నేయ 
సారె నాచన్నులు సీపై చవుకళించీనా ॥ ఏమి జ 


వుమ్మడి సీరతుల నన్నుబ్బిందే [0తేకాక 
కమ్మి నాకాలగిలి నిన్నుం గర+గించీనా 
-ఇమ్ముల శ్రీవేంక పేళ యే నలమేలుమంగమ 
పమ్మి నాకూటమి నిన్ను బయలీందించీనా ॥ ఏమి ॥ 886 


లి్ర0 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగనాట 
అల్లవారే సరసములాడుకొనేరు 
వెల్లవిరియైనట్టి వేడుకకాండ్లె 


గద్దెమీంద నున్నవారు కౌాంతయు రమణు,డును 
పెద్దరికములకే "'పెనంగేరు. 
వొద్దికె ననేరుపుల నొకరొకరి నెంచితే 
ఇద్దరి కిద్దరే సాటి ఇన్నిటాను జాణలే 


తెరలో నున్నవారు దేపియు గవరవలె 
దొరతనపు(బంతాల( దులందూ6గేరు 
సరి నెంచిచూచితే చక్కందనములయందు 
పిరతియ్య కొందొరులు పెచ్చువెరిగేరే 


అలముకవున్నవారు అల్లియు, దామరవలె 
పిలుపుగబియములతోం బెండ్లాడేరు 


॥ పల్పివి ॥ 
5, 


4 అల్ల॥ 
ట్‌ 


॥ ఆల్త॥ 
గొ 


అలమేలుమంగ యీకె ఆత(డు (శ్రీవేంక సేకు( = 


డలరి తానూ(దాను నమరివున్నారే 


రామకియ 
పిలుపించుకోనలెనా పెనంగి సారెసారెకు 
తలవంచుకొననేల తగులాయ ననవే. 


వసంతకొలము వచ్చె వలపులు కడు హెచ్చె 
వెస. దుమ్మిదలెల్లాను. విచ్చె రెక్కలు 
కొసరించుకొననేల గోరగిరితే నేరొను 
రసికుడు తానెజబు(గు రమ్మనవే యింకను 


॥ ఆల్ల ॥ 8809 


కపల్తవి 4 


1పిలు* 


శృంగారనంకి ర్తనలు 


పున్నమవెన్నెల.గానె. బొందుగా. గోవిల గూనె 
"చన్నులతో హారములు సాముచేసెను 
చిన్నటోనేల నవ్వులు చెట్టడువ( జేటండవును 
విన్నపములు నేయరే విభునికి( దెలిపి 


చిలుకలు రవళించె చిత్తజు6డు గిలిగించె 
చెలరేంగి జవ్వనము చిగిరించెను 
అల మేలుమంగపతియైన/శ్రీ వేంక పేళుండు 
కలసె నన్ను( దొల్లె కడమ లేదింకను 


రేకు 1280 కన్న డగౌళ 
అంగన నాసలనేల అలయించేవు 
అంగవించి కూడరాదా ఆయిత్తమై వున్నది 


వెనక నవ్వేవుగాని విడె మందుకొనరాదా 
తనివోనికోరికల: 1 దగులున్నది 
చనవు లిచ్చేవుగాని సరసములాడరాదా 
పెనగొన్నరతులకు( బియమందివున్నది 


కప్పుర మిచ్చేవుగాని కా(గిలంచుకొనకాదా 
కప్పిన వేడుకలతో( గాచుకున్నది 
కొప్పు దువ్వేవుగాని గొబ్బున మోదియ్యరాదా 
దప్పి దేరేముచ్చటల6 చమకించి వున్నది 
మాటలాడుదువుగాని మర్మము లంట6గరాదా 
యీటున నీచుట్టరిక మెంచుకున్నది 


261 


॥పిలు॥ 


॥ పిలు ॥ 8000 


॥పెలవి॥ 
ల్‌ 


॥ అంగ ॥ 


॥ అంగ ॥ 


గాంటపుళ్రీవేంక పేశ రాం(కాం?) యలమేలుమంగ 


మేటివై నీవు గూడ(గ మెచ్చుకొనివున్నది 
మా 


1. తగిలి 1- ఉన్నది, *తగిలున్నది" కావచ్చు. 


* అంగ * 801 


? శ్రీ తాళ్లపాళ అన్నమాదార్యుల 


దేసాళం 
నావై బ_త్తిగలండు నామగ(డు . 
యేపున మీరేల దూరే రించుక వోరువరే 


వలపు బూమిలో లేదా వలవనేరండా తోను 
చలములేమిటికో సాదించీంగాక 
మొలకలె త్తెం జన్నులు మోచుకుందాన వయను 
తెలుసుకొందము తనతెఅ(గు లిన్నియును 


నవ్వులేమి కణవా నవ్వనేరండా తాను 
తవ్వీనేలో ఇసుకపా(తరలు తాను' 
వువ్విళ్లూరీ మోవి, దేనె వుబ్చీ మదనకళలు 
రవ్వగా(. జూతము తనరాజస మంతయును 


కౌ6గిలేమి దవ్వా కలయకున్నాండా తాను 
లోంగక సిగ్గులేంటికో లోంచీ నేండు 
యే6గ కలమేల్‌మంగను ఇక్లై శ్రీవేంక పేశుండు 


॥* పలవి ॥ 
ళా 


॥నాపే ॥ 
మలాల 


చేంగదేర నన్ను6గూడె*చెలంగుద మి(కను ॥నాపై॥ 002 


లలిత 
నెరజాణవు కడునేర్చరివి 
మరిగె నీకె నిన్ను మన్నించవయ్యా 


దొంతులు వెట్టీ. దొయ్యలి వలపులు 
పంతప్పమాటల.( బలుమారును 
చింతలచిగురులు సిగ్గుల నమ్మీ 
చెంత6జేరి మచ్చికంగొనవయ్యా 


4 పలవ్‌ * 
ళా 


॥ నెర్‌ ॥ 


శృంగారనంకీ ర్తవలు 


గంపల ముంచీ కాంత కోరికలు 
సొంపులచూపులం జొక్కుచును 
ముంపులతేనెలు మోవినె కరసీ 
జంపులేక .కడుంజవిగొనవయ్యా 


“వుయ్యలలూగీ నుదుటు(దమకమున 
_నెయ్యపువెరగుల నిక్కుచును 
యియ్యడ (శ్రీవేంక కేళ యలమేల్‌మంగ 
చెయ్యార గూడీవి చేకొనవయ్యా 


పొడీ 


ఎంత నేరుచుకొన్నా(దే యీతండు తాను 
సంతోసపుగుక్కిళ్లు చవిగొనీం దాను 


కన్నులనాచూపు తన్ను6 గాండిపారీన టాను 
వున్నతి నొడ్డించుకొనీ నూరకే తాని. 
చిన్ని నెలవినవ్వులు చిమ్మి రేంచీనం టాను 
సన్నలనే బొమ్మలను '2౧కించీ. దాను 


నంటున నామాటలు నాములెక్కీనంటాను 
గొంటరియై మంళరించుకొగినే తాను 


కంటగించి కొనగోరు కడువాండియంటాను 


తుంటరితనాన జోడుదొడిగీనే తాను 


వలుదచన్నులు రాలవంటి వేయంటాను 
1వెలయ€గ( గప్పురాన వేసీస తాను 


. ॥ నెర ॥ 


నెర ॥ 0038 


4పలవి 
న్నా 


॥ ఎ౦త ॥ 


౪1 ఎంత ॥ 


అలమి(మె7) శ్రీవేంక 'పేశు. డం మెలుమంగను నేను 


అస్య ల్‌ నా 
వలపులకతలకు వ న్నెవెట్టీం దాను 


॥ ఎంత ॥ 8094 


1. కర్పూరము రాతిని కరిగిస్తుందవీ, పగిలి న్తుందవీ, అకతికిస్తుందని కూడ జన(శ్రుతి. 


ఇ84 (థీ కాళ్ల్షపాక అన్నమాచార్యుల 


శ్రీరాగం 
చతురులై నవారికి సరవులు దెలుసును 
కతవలె విచ్చిపలుకంగ నెట్టు వచ్చునే 4 పల్లవి ॥ 


వలపులోపలిచే/గ వదలనిఅడియాస 
తిల(పులోపలితేట తిరితీపు 
పలుకులోపలి మేలు పచ్చికొనరులమాట 
చెలువులోపలిమించు సిగ్గుతోడినగవు ॥చతు ॥ 


పాయపుంబరిణామము పైకొన్నసరసము 
కాయపుసౌంపులపస గరగరిక 
చాయలమొగముకళ చక్కనివా(డిచూపు 
ఆయములోపలిఆయ మంటుకొన్న కోరిక ॥చతు ॥ 


కూటమిగలసొబగు గుదిగొన్నతమకము 
మాటలలోని వేడుక మంతనము 
పాటించి యలమేల్‌మంగపతి శ్రీవేంక కేళశుండు 


*నాటినేటిసుద్దులివి ననుపులోననుపు చతు! 805 
కేదారగొళ 
రావయ్యా లోనికి సరమణి నేను 
సేవలెల్లా( జేనే సివు చిత్తగించు మి/కను ॥ పల్లవి ॥ 


కూరిమిసతి(గనక కొసరితి ని/(నింతేకాక - 
సారెసారె నిన్ను దూరం జలమా నాకు 
“ వోరుతువుగనక నిన్నారసిచూచితి(గార 
నేరములు నీపై వేయ నెపమా నాకు 4 రావ ॥ 


“1, 'నాంటీనే(టి' అవి యుండదగు. 


శృంగారసంకి ర్తనలు 286 


చనవరి(గనక నే సన్నలు సేసికింగాక 
పనివడి జంకించ( బంతమా నాకు 
యెనలేని వేడుకల నింపులు చల్లితింగాక 
'పెన6గి నీతో నంతబిరుదా నాకు ॥రావ॥' 


చంచుల. గా(గిలించ(గా చన్నుల నొత్రితింగాక 
మించి మేలమాడ మందెమేళమా నాకు 
యెంచ6ంగ థ్రీవేంక పేక యే నలమేలుమంగను 


కొంచక కూడితి విదె గుజుతా నాకు ॥ రావ॥। 106 
రేకు [287 ముఖారి 
కడు(గడు మెలుదాన(గనక నే( జెనకుదు 
యెడయ కేమందువో యేమి నేతునయ్యా ॥ పల్లవి * 


చన్నుల నిన్నా త్త(గా చలమరినందువో 
కన్నుల సారె. జూడంగా గబ్బినందువో 
పన్ని నీతో. బెన(గితకే పంతగ త్తెనందువో 
ఇన్నిటా నీమనసెట్టో యేమి సేతునయ్యా ॥ కడు6 ॥ 


కిలకిలనవ్వ(గాను కేరడములందువో 
సొలసి చేయివట్టితే ' జూటనందువో 
“పిలిచి మాటాడితేను పెనుఅట్ట్లడి యందువో 
యెమి నీచిత్తమెట్లో మేమినేతునయ్యూ ॥ కడు( ॥ 


ఆలరి మోవెడుగ6గా * నాసాదక తెందువో 
తెలివిం గాంగిలించంగా దిట్టనందువో 
కలిసితి వలమేల్‌మంగను శ్రీవేంక పేశుండ 
యిల నీతల(పు లెట్టో యేమి సేతునయ్యా *కడుం॥ 007 


1. జూటు+అవి+-అందువో..... 8. ఆసోదకత్తై+-అందువో. 


౭66 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మాళవిగొళ 
ఎందరి! బెండ్లాడేవు ఇంకా నీవు 
కందువ నీకు ము((ముం?) జేతికంకణ మాయను 


చెప్పరానివూడిగాలు సనేసినేసి నీకు నాపె 
దెప్పరాన మోహపుదేపులాయను 
యెప్పుడు చూచిన నీతో నేకతములెల్లా నాడీ 
అప్పసము వురముపై హారము నీకాయను 


అంచెల నాపె నీకు నాకుచుట్టి ఇచ్చిఇచ్చి 
వంచనతో. గడుంజనవరి యాయను 
కొంచక నీపాదాలు కూరిమితో నొత్తి మేలు 
నించి నీకు నరచేతినిమ్మపండాయను 


నెక్కాని యలమేల్‌మంగ నీకాంగిటం గూడికూడి 
చొక్కిచొక్కి పాయరానిచుట్రమాయను 
ఇక్కడ శ్రీవేంక పేళ యేలితివి నన్ను నికై 
నిక్కి తానెనసి తోడినీడ నీకాయను 


పొడి 
చెప్ప(గదే వేడుకయ్యి చెలులకెల్లా మాక 
చెప్పరావిచే(త లేమినేనెనే నీకు 


చెలరేంగి లోలోనే చిరునవ్వులు నవ్వేవు 
ఆలరి నీరమణు. డదేమనెనే నీతో 
తలంచుకతల(చుక దై వారేవు కళలు 
మలఠసి తానెంత నిన్ను మన్నించెనే 


* పల్లవి 4 


॥ ఎంద ॥ 


॥ ఎంద ॥ 


॥* ఎంద ॥ 806 


“పల్లవి 


॥ చెప్ప€4 


శృంగారసంకీ ర్రనలు 1! 


చొక్కుచు నలుదిక్కులు చూచిచూచి వేదకేవు 
యిక్కువ నడియా. మేమిచ్చెనే నీకు 
మొక్కి మొక్కి. గుట్టుతోడ మునుకొని మెచ్చేవు 
చక్క6గ నీ కాత డెంతచనవు లొసంగెనే ॥ చెప్ప64 


చెమటచిత్తడితోడ సిగ్గువడి వుందానవు 
సమరతుల నీకెంత చవిచూపెనే 
ఆమరె (శ్రీవేంక పేశుం. డలమేల్‌మంగవు నీవు 
తమి6 గూడి విన్ను నెంత తనివి నొందించెనే ॥ చెస్పం॥ 809 


నీలాంబరి 
అన్నియు. దనకు నాకు నమరియున్నవి నేండు 
యెన్నికల కెక్కె. బతి నీడకు రమ్మనవే ॥పెన్లట ॥ 


చనవుగలచోటను సరసము చవులౌను 
మననెనసినచోట మాట లింపొను 
ననుపులయినచోట నవ్వులు (పియములౌను 
వినయముచూపేచోట 'వేడుకలౌ( జెలిమి ॥ అన్ని ॥ 


కూడివున్న చోటను గుదిగొను వలపులు 
వాడిక లబ్బినచోట వసమౌ రతి 
పాడి నెరపేటిచోట పంతములు సమకూరు 
యీడై వుండినచోట హెచ్చు. దమకములు ॥ అన్ని ॥ 


సమ్మతియయినచోట సతమౌను కాపురము 
నమ్మికైనచోటను నంటు లీడేరు 
నెమ్మి శ్రీవేంక 'కేశుండు నే నలమేలుమంగను 
వుమ్మడి నన్నేలె నింక నొనరు సంతోసము ॥అన్ని॥ 400 
౪01 22-౯19 ' 


విరిత్రి థి తాళ్లపాక అన్నమాచార్యుల 


రితిగాళ 
చెప్పరానినేరుపులచే(తలా(డివి. 
నెప్పున నివి యెన్నండు నేరుచుకొంటివే 


చేతులెత్తి మొక్కేవు చేరి లొలువుసేనేవు 
యేతులకు( గాను5రే ఇయ్యవచ్చేవు 
కాతరించి పలికేవు కడు(దమిరే6ంచేవు 
యీ3ల నీరమణుని సంతపొదిగేవే 


మంచిమాట లాడేవు మచ్చికలు బల్లేవు 
కొంచక వద్దం గూచుండి కొప్పు దువ్వేవు 
ఇంచుకంత నవ్వేవు ఇచ్చక మే నెరసేవు 
' మంచముపై పతి నెంత మరిగించుకొనేవే 


కొచ్చికొచ్చి చూచేవు గుబ్బలనే వొత్తేవు 
పచ్చిగా రతుల. గూడి భమఇంచేవు 
అచ్చపుశ్రీ వేంక పేశు6 డల మేల్‌ మంగవు నీవు 
యిచ్చల నన్నీతి. డేలె నింది కెంత మెచ్చేవే 


సామంతం 
చెప్పరే యామాట చెలులాల విభునికి 
చిప్పిలి నేనై తేను సిగ్గుతో నుందానను 


విరుల వేసినవేటు వేడుకలు పుటించె 
తొరల నవ్విననవ్వు దొమ్మి నేనెను 
మరలిచూచినచూపు మననెల్లా6 గరః(గించె 
యిరవాయ! దనవలపెట్టోర్వవచ్చునే 


॥ పలవి॥ 
న. 


॥ చెప్ప ॥ 


| చెప్ప ॥ 


॥ చెప్ప ॥ 40] 


॥పలవి॥ 
ణా 


11 చెప్ప ॥ 


శృంగారనంకీ ర్తనలు 260 


పెదసీపై సన్నలు (ప్రియములు నిండించె 
వుదుటుజంకెన రతి నుబ్బులు రేంచె 
పొదిగొన్నతమకము పొంచి తమకము నించె! 
ఇదె తననేరుపు లేరీతి మజతునే ॥ చెప్ప ॥ 


జేరి తనమైసో(కులు చెమటలు గారించె 
సారెం దనపొందులు చవులు వెంచె. 
కోరి యలమేల్‌మంగకు6 బతి (శ్రీవేంక కేకు - 


డీరీతి నన్ను(గూడె ని/క నేమి సేతునే ॥చెప్ప ॥ 402 
రేకు 1208 దేసాళం 
వేరే నేము నేనేటివన్నపము లేమున్నవి 
చేరి నీవే జవరాలి. జిత్రగించవయ్యా ॥ పల్లవి ॥ 


జలజలనరాలీని సతికొప్పున విరులు 
నెలవుల( జిందీస చిరునవ్వులు 
నిలువున వడిసీని నిండా. బెం(బెం?)జెమటలు 
కలికివలపు నీవే కను/గొనవయ్యా ॥ వేరే ॥ 


ముక్కున నిట్టూర్పులు మునుకొని నిగుడీని 
చెక్కులపై ( బులకలు చిమ్మి రేంగీని 
జక్కవచన్నులమీ€ద జారీ. బయ్యదకొంగు 
పక్కన నీమనసార( బలికించవయ్యా ॥1వేరే॥ 


తేటలుగా( బెదవిపై( దేనియ లూరీని 
కోటినేయ మోమున సిగ్గులు మించీని 
యీటున (శ్రీవేంక కేశ యీకె యలమేలుమంగ 
గాంటాన( గూడితి విళై కరుణించవయ్యా ఇ వేరే॥ 400 
1. తమకను తమకము అని పృనరుక్తి. ఒక తముకమున కింకొకరమకము కారణము. 


20 (్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాడరాదుుకియ 
మూ రెండుగొప్పుతోడిముద్దరాలి5 
చీరుమూరాడీ వలపు చిత్తగి.-చవయ్యా ॥ పల్ల వి॥ 


కంచపుమోవి చూపి కాంగిలించుమని నీఫ 
లంచమిచ్చీ నదివో లలితాంగి 
“కొంచక్‌ పయ్యదలోవిగుబ్బలు గానుకవట్టి 
వంచనతో మొక్కీ నాకెవంక చూడవయ్యా _ ॥మూరెఃం॥ 


చిక్కగా సవ్వులునవ్వి సిగ్గులువడుకొంటాను 
చక్కెరమాంట లాడీ జవరాలు 
తక్కక కొలువు నేసి దండనుండి తమిరేంచి 
- చెక్కునొక్కి వేండుకొనీ సేసవెట్టటయ్యా ॥ మూరె.॥ 


చల్ల విచూపుల( జూచి సన్నలనే రతులకు 
మెల్లనే పిలిచీ నలమేలుమంగ 
యిల్లి దె (శ్రీవంకపేళ యింతలో నీవు గూడ(గా 


చల్లీ సీపై సరసము చనవియ్యవయ్యా  ॥మూరె.॥ 404 
ణా న. సై 
భైరవి 
నేసవెట్టి మోము చూపి చెలిసిగ్గు దేర్చితివి 
లేసుల నీగుణాలెన్ని లెక్క వెస్టేమయ్యా ॥ పల్లవి ॥ 


నెల€తను లాలించ నీవే నేరుతువు 
తలకొని పొందు నేయ! దగుదువు. 
- కలసిమెలంగేయందు కడుజాణ వౌదువు 
పొలని విన్నెంఠని పొగడేమయ్యా ॥ నేస ॥ 


శృంగారనంకీ గ్వనలు £?/1 


మాటలనే చొక్కించి మరిగించుకో(గలవు 
మేటితనముల మంచిమెరవణివి 
చాటువగా వలచితే చనవులియ్యంగలవు 
తేటగా నీమహి మెట్టు దెలినేమయ్యా ॥ నేస 4 


నవ్వులనే నమ్మించి ననుచ(జేసుకొందువు 
నివ్వటిల్ల 6 గూడి మేలునెరపుదువు 
యివ్వల నలమేల్‌మంగనేలిన(శ్రీ వేంక టళ 


చివ్వన సీవిద్య లెట్టు చెప్పంగలమయ్యా ॥ నేస ॥ 4005 
ఆహిరి 
చెప్పినట్లు నేయనా చెల్లంటో నేను, 
కప్పురమిచ్చి యేల కా6క రేంచీనే ॥పలవిజి 


వింతవింతమాట లాడి వేడుకవాటలు వాడి 
యెంతేసి సేసి నన్ను నెలయించీనే 
మంతనానం గూచుండి మర్మములు ముట్టిముట్టి 
దొంతి వెట్టి వలపేల తూరుపెత్తీనే ॥ చెప్పి ॥ 


సారె సారె నన్ను6 జూచి చక్క.దనాలకు లాది 
మేరమీరి నాతోనేల మేకు సేసీనే 
నేరుపుతో నవ్వినవ్వి నెయ్యములు చల్లి చల్లి 
గోరగీరి వావులేల కుప్ప సేసీనే ॥ చెప్పి ॥ 


వచ్చివవృ కాంగిలించి వాడికలెల్లా నించి. 
మెచ్చిమెచ్చి నాతో నెంత మేలమాడీనే 
యిచ్చట (శ్రీవేంక కేళశు. డే నలమేలుమంగను 
కొచ్చికూడీ రతులేల గుదిగుచ్చీనే - *చెప్పి॥ 606 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మంగళకౌసిక 
మేలుమేలు నీగుణాలు మెచ్చితిమయ్యా 
యీలాగుల నీకు. జేతులె తి మొక్కేమయ్యా 


మంతనాన మాటలాడి మనసు సోడించవచ్చే _ వ 
వింత నే నెజి(గనా యేమయ్యా 
సంతోసాన నవ్వు నవ్వి సమతు సేనుకొనేవు 
చెంత నీవేమి నేసినా. జెల్లునయ్యా 


కొంగువట్టి తీసి దండ గూచుండ.బెట్టుకొనేవు 
ఆంగడి(బెప్టేవా వలపొనయ్యా 

. వుంగరము వేలంబెట్టి వొద్దిక6 బెండ్రాదేవు 
సంగ తెల్లా( గంటి మప జాణవాదువయ్యా 


మొగము దప్పకచూచి మోవితేనె లానేవు 
యెగసక్కీడవు నిమ్న నేమనేమయ్యా 
జిగి నలమేల్‌మంగను శ్రీవేంక కేశుండవు 
తగిలి నన్నేలితివి తగుందగునయ్యా 


(శ్రీకాగం 
ఎన్నడు నేరుచుకొంటి వీచే/(తలు. 
సన్నల చాయల నేల చవులు రేగీవే 


పెదవిపై తములముబే(టులు రాలఃగాను 
యెదిరించి పతితోడ నేమినవ్వేవే 
వదలు(బియ్యదతోడ వాసనచెమట గార 
సదరాననే యెంత సరసమాడేచే 


॥పలవి ॥ 
దా 


॥ మేలు * 


మేలు ॥ 


॥ మేలు! 40? 


11 ఎన్న 6 ॥ 


శృంగార సంకీర్రనలు 278 


చెక్కులవెంటను పె6((పెంచెమటలు గారంగాను 
మక్కువతో నేడకేడ మాటలాడేవే 
నిక్కినిక్కి. చూచుకొంటా నివ్వెరగు నొందుకొంటా 
మక్కళించి పతినెంత మరిగించేవే ॥ ఎన్న( ॥ 


చలిమీ బలిమీ న్నిఫై చన్నుల నొరసుకొంటా 
. కలికితనాల నెంత కరః/గించేవే 
అలమేలుదముంగను నే నఠరండు శ్రీవేంక పీకు ప 


దెలమి నన్నేలినా౦డు యింక నేమనేవే ॥ ఎన్న6॥ 400 
రేకు [1200 బౌళి 
ఏల లో,గేవే పతి నేమిసేసినా నేమాయ 
మేలుగలదానవు మెరయ(గవచ్చును ॥ పల్లవి ॥ 


పంతమాడరాదుగాని పలుమారు[6 జలులకు 
చెంతనుండి విన్నపాలు సయవచ్చును 
వింత చూపరాదుగాని విభునికో సారెసాఠె 
సంతోసాన€ గూరిములు సాదించవచ్చును ॥ ఏల ॥ 


కక్కసించరాదుగాని కడుందమకముతోడ 
చెక్కునొక్కి కొనగోర. జిమ్మవచ్చును 
వెక్కసాలు వద్దుగాని వెస నమ్మపంట వేసి 
నిక్కిచూచి రాకొట్టులు సరపంగవచ్చును 4 ఏల॥ 
న ట్‌ 


'పెనంగరాదు వీరముతో. గాగిలించి 

వొనర(గ నీచన్నుల నొత్తవచ్చును 

యెననె శ్రీవేంక పేశుం డిసై యల మేల్మంగవు 

ననిచి యీ5నితోడ నవ్వు సవ్వవచ్చును ॥ ఏల ॥ 400 
18 


ల?4 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రామ్మక్రియ 
హత్తి నీకె దక్కెనపె ఆకండు నేండు 
పొత్తులమొగ6 డాతండు పొలంతులకు 1 పల్లివి ॥ 


మంతనాన నేమని మాటలాడేవే 
కౌంతునిమనసు నీవు కంటిదటవే 
పంతాలతో నీవేల బయలీ(దేవే 
బంతవలప్పలవారు పదివేలు గలరే 1హతి ॥ 


నాటుకొన సారెనేల నవ్వు నవ్వేవే 
జూటరి యా౭౦డు నీకు సులభుండకే 
మేటివై నీవెంత యెమ్మెలుసేసేవే 
కూటమిసతు లెంచితే కోట్లున్నారే 1హ్తి॥ 


పలుమారు నీవేల గుబ్బల నొత్తేవే. 
బలిమి (శ్రీవేంక కేకు. బై[కానేవ పే 
ఆలమేలుమంగపతి యతడు నన్నేలినాండు 
యిల నింకా మనటో(€టు లెందరైనాం గలరు ॥హత్తి॥ 410 


కాంటోది 
చెలులము ముందుగానే చెప్పేము బుద్దులు నీకు 
' 'చెలంగి నేవనేయవే చి'త్తమురా( బతికి ॥ పల్లవి ॥ 


పొంచి కొంగువట్టితేను బొమ్మల జంకించకు వే 
కొంచక మోవెడిగితే గుంపించకువే 
అంచెల గుబ్బలంటితే నానలు వెట్టకువే 
మించి నీమగండు గడు మేలువాండే నీకు ఇ చెలు॥ 


శృంగార నంకీర్తనిలు. లాం 


చెనకితే నాతనితో సిగ్గులువడకువే 
'పెన(గవచ్చితే నీవు.బిగియకు వే 
యెనసి నవ్వితే నందు కెగ్గులువట్టకువే 
ఘనుడు నీవై బత్తిగలండే యెపుడు ॥ చెలు ॥ 


*వలుమారు( జూచితేను పదరి దూరకువే 
అలమికే రతులను నలయకువే 
అల మేలుమంగపతియైన శ్రీవేంక పేశుండు 
యిల నిన్ను నేలె నీకు యిచ్చకపువాండే ॥ చెలు॥ 411 


| భూపొళం 
చెలియ నీ వెన్నా శ్లెనా జిన్నదానవా 
ఓ... 
మలసి నీమగనితో మాటలాడ(గదపవే ॥ పల్లవి ॥ 


మిక్కిలి సీచన్నులు మీ6దమీ(ద6 బెరుగంగా 
గక్కన6 బయ్యదనేల కప్పిపెళ్రేవే 
తక్కక నీజవ్వనము తతి గొనసాగంగాను 
చెక్కిటిచేతితో నేల. సిగ్గులువడే వే ॥చెలి॥ 


ముట్టి మదనకళలు మోమున నిండ(గొను 
యి జ్టై చేతిమాటున నేమి సేసే 
దట్టమైనవలపులు తల(పులో నుండ(గాను 
నట్టినడు మ6(మం?)దరలో నవ్వు రేమినవ్వే వే ॥ చెలి॥ 


చొప్పులెత్తి తమకము చూప్పలనే కానరా6గా 
చిప్పిలుండజెమట నంత చిమ్మి రే6గేవే 
అప్పడు శ్రీవేంక పేక, డల మేల్మంగవు నీవు 
ముప్పిరి( గూడితి రింకా మూసి మంతనమేలే చెలి! 412 


£78 (భ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


ధన్నాసి 
ఇట్టె నాపె. జేసితి వి/వింత మోహము 
నెట్టనం దారుకాణాయ నీకు నాకు మోహము ॥ పల్లవి ॥ 


చేయంజేయ నేస్తముల. జేగలెక్కు మోహము 
పాయక కాచుకుండితే. బదనెక్కు. మోహము. 
చాయలాను సన్నలాను' చవులుట్లు మోహము 
వేయువేయు వినయాల వేడుకలౌ మోహము ॥ ఇప్టై॥ 


కుమ్మరింపుంజూపుల ((?) గుదిగొను మోహము 
సమ్మతించి 'పెన(గితే జడిగొను మోహము 
దిమ్ము రే(గ జెనకితే తీపులెక్కు మోహము 
. పమ్మినసరసముల. బచ్చిదేరు మోహము, + ఇమై॥ 


కూడ(గూడ6 గా(గిటిలో( గొనసాగు మోహము 
జోడై నరతులను( జుట్టుకొను మోహము 
వీడనియల మేల్మంగవిభు(డ శ్రీవేంకపేళ 


వాడికనీసతులకు వరుసాయ మోహము ॥ ఇచై ॥ 418 
పాడి 
పదరి సీకిజై విన్నపములు నేయఃగనేల 
సుదతి నీదేవులటి సొంపులు వుట్టీని. 4 పల్లవి ॥ 


కోరి చెలి యేపొద్దు సీకొలువు 'నీయంగాను 
తారుకాతై సీట్‌ వీకే దయవుట్టీని 
నోరుపుతో నప్పటి పీవూడగాల జేయ(గాను 
నేరుపుతో నీమనసు నీకే కరంగివి - 4పదజి 


శృంగారసంకీర్తనలు 97 


వనిత సీపాదాలకు వంచనతో మొక్క(గాను 
కనికరమున నీవే గారవించేవు 
'పెన(గిపెనంగి నీకు( [వీయములుచెప్ప(గాను 


వివి విని నీకంతలో వేడుక వుటీన ॥ పద ॥ 


మంతనాన నుండి యాకమడచి సీకియ్య(గాను 
సంతోసాన నాపెమోన చవులయ్యిని 
ఇంతలో (శ్రీవేంక పేళ యీకె యలమేలుమంగ 
దొంతి సేసవెట్టి నీపొందులు జరిగిని ౪పద॥ 414 
రకు [1270 లలిత 
సరసుండ వన్నిటాను ' సర్వజాణవు 


తరుణిమీ(దట దయదల(చ(గవలదా 11 పల్లవి ॥ 


చిగురు(బెదవులను( జెప్పె నీకు6 టబ్రియములు 
మెగము చూచినప్పుడే. మొక్కె. సీకును 
తగులు గావలెనంటా దండనే కొలువుసేనె 


మగిడి యింతిటనెనా మన్నించవలదా ॥ సర్‌ ॥ 


కలికికనుచూపుల( గడు నిన్ను( బూజించె 
'నెలపినవ్వుల( (బేమ చిమ్మి రేంచెను 
సొలయుచు( గుచములు సూడిడలుగా( దిశ్తై 


తలంపెరింగిం చాకె నాదరించ(గవలదా సర ॥ 


కోరి చుట్టరికములు కూడ(జెప్పె నిందా(కా 
చేరి కా(గిటిరతుల సేవ సేనెను 


యీరీతి థ్రీవేంక పే యీకె యలమేలుమంగ 


సారెం జెనకే విస్తే చనవియ్యరాదా ॥*సర॥ 415 


క్‌ “సర్వతొణవు” వంటిచిల్లరదోషముల శ్రీవాజ్య్మయమున పట్టింపులేదు. 


్రీతాళ్లపోక అన్నమాచార్యుల 


వరాళి 
వినవయ్య నీదేవుల వేడు క్రై నసుద్దులు 
'పెనగొన్నమచ్చికల బెచ్చువెరిగీని 


కోమలి నీగుణములు కొనియాడుకొంటాను 
నామువార నెలవుల నవ్వు నవ్వీని 
ఆముక నీరూపు మతి నే తలంచుకొంటాను 
'వేమరు నంతోసాన విజ్ఞవీ(గీని 


నెట్టుకొని చెలులతో నీసుద్దులు చెప్పుకొంటా 
గుట్టుతో లోలోనే సిగ్గు ఐవడీని 
దట్టపుటాసల నీకు. దా నెదురుచూచుకొంటా 
వొట్టుక మనోరథాల నోలలాడీని 


నెమ్మది. దెరమాటున నీమాటరే 'వినుకొంటా 
చెమ్మంజెమటలచేత( జెలరే6గీవి 


యిమ్ముల (శ్రీవేంక పేళ యీకె యలమేలుమంగ 


కమ్మి నీ విబ్దె కూడ(గా( గడు మెచ్చీని 


దేశాక్షి 
మేలుమేలే నీపగటు మెచ్చితి మిందరమును 
యేలాటాలాడేవు 5డు నెంతదంటవే 


జక్క-వలవంటివి సీచన్ను లత( డంటనంటా 
పక్కన జంకించే వెంతపంతగ త్తెవే 


తొక్కె( బాదమంటా నూందుచు గోర నదిమేవ 


చిక్కించుక యెటువంటిచేంశలా,డి వే 


_&॥విన॥ 


॥ విన ॥ 


॥1విన॥ 416 


$1 పల్ల వి 


॥ మేలు). 


శృంగారనంకీర్తనలు ణం 


మొగము చూచికేనే మోహించెను నీకంటాను 
"తగులనాడే వెంతయాతరిదానవే 
'వెగటున. దామరను వేనెనంటా (టాం?) బులినేవు 
యెగసక్కేలకు సీ వెంతకతకారివే ॥ మేలు॥ 


ఆసతో శ్రీవేంక టేకు. డై నిన్ను. గూడెనంటా 
'వేసాలుసేనే వెంతవి త్తరాలవే 
బాసతో నలమేల్మంగపతి యీతండు మమ్మేఠె 


సీసుద్దులే చెసే బ్బ 'వెంతనెరజాణవే ॥ మేలు॥ 41? 
పళవంజరం 
చెప్పవే నాతోనేల సిగ్గువదేవు 
కప్పురగంది నీచెలికత్తెంగానా నేను ॥ పల్లవి ॥ 


చెలరేంగి నీవలపు చెక్కులవె:.ట. గారీ 
చెలియరో నీపతికి జెప్పుదున పే 
నిలువున. దమకము నిట్టూర్పు రై మించీ 
పిలుచుక వత్తునకే పియుని నీడకును ॥ చెప్ప ॥ 


ఆశ్లై నివ్వెరగు నీపయ్యదతోనే జారీని 
చుట్టపునీవిభునికిం జూపుదు నే 
గుట్టుతోడం బులకలు గుబ్బతిలీ6 జెక్కులను 
దట్టపునీపొందులు తల(పింతునటవే * చెప్ప ॥ 


చేవమీరి నవ్వులు నీనెలవుల వెంట. జిందీ 
(శ్రీవేంక పేజుండు విన్ను జెందెనటవే 
పీ వలమేలుమంగవు నెక్కొాని(నె) నస్మీపియములు 
'వేవసేనే మీకు నేమ చెప్పంగదవే ॥చెప్ప॥ 418 


280. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాదరామ్మకియ 
ఎంతటిజాణవే చూడ నిటులుందానవుగాక 
సంతోసాన నాతని నీవసము సేసుకొంటిచే ॥ పల్లవి ॥ 


నిమ్మపంటం గొని వేసి నేరుపుతో సన్న సేసి 
కమ్మర విభుని నెంత కరంగించేవే 
సమ్మకఠించ మాటలాడి సంగడి6 గూడీమాడీి 
దిమ్మురే(చి రతులకు దిద్దుకొంటివే ॥ ఎంత ॥ 


వీడెము చేతికిచ్చి వేమరు[ గా€గిటల గుచ్చి 
వాడికచే/తల నెంతవలపించేవే 
వేడుకతో. గొప్పు దువ్వి పంతిగా నెలవి నవ్వి 
వోడక నీవద్దనుండ నాడంగూర్చుకొంటివే 8 ఎంత ॥ 


చనుమొనలు దా(కించి నార మోవి సో€కించి 
యెనసి శ్రీవేంక పేశు నెలఇంచేవే 
అనిశము నంది పొంది అలమేల్మంగ వికండు 


నను నేలె నీవూ మన్ననలు గెకొంటివే ౪ ఎంత ॥ 410 
ముఖారి 
వీ/పుగాసర్గాంగా దాఃగేవిద్య లేంటికే 
యేపున మాముందర నీవెంత కెంత నేనేవే. 4 పల్లవి ॥ 


చిమ్మి రేగ వలచియు' సిగ్గువడనేమిటికే 
'వుమ్మడీ( దొడమీ(ద( గూచుందువుగాక 
కొమ్మచే విలువనంపి కొంకు(గొస రే6టికే 
లెమ్మని విభుని గాంగిలింతువుగాక 1 వీ(పు॥ 


శృంగారనంకీ ర్తనలు 281 


_వొక్కపీంటపై నుండి వొడ్డుకొననేంటికే 
చొక్కమైనమోవి చవిచూతుపుగాక ' 
పెక్కుసరసము లాడి బిగియ6గనే(టికే 
జక్కువచన్నుల నొత్తి సాదింతువు గాక ॥వీంపు॥ 


ఆసతో. బెండ్లాడి మరి యలయ/(గనే(టికే 
'సేస వెట్టి రతుల మెచ్చింతువుగాక 
లాసి నన్ను నేలినా. డలమేలుమంగను నేను 
యీసరి (శ్రీవేంక పేశు నెనతువుగాక *4వీ(పు॥ 420 


1271 నుండి 1280 వరకు 10 రేకులు లేవు, 


రేకు 1281 'దేసాళం 
సీ వన్నిటా జాణవు నీకు. జెప్పేమా బుద్ది 
'సేవనే శాపెను మెచ్చ(జేతువుగాక ॥ పల్లవి ॥ 


దొరపాటివనితలు దూరుదురా పతులను 
తొరలుచు. గొనియాడుదురుగాక 
మరిగినచోటను మరి యెగ్గువట్టుదురా. 
వొరసి గోరగీరినా. నోరుతురుగాక ॥ నీవ ॥ 


వుత్తమనాయికైై నది వుదుటున జంకించునా 
చిత్తమురా వినయమే సేనుంగాక 
హత్రినట్టిపొందులకు నడ్డమా.క లున్నవా 
బత్తి మీ(దమీ(ద రేంచి బలియించు(గాక ॥ సీవ ॥ 


, పట్టపు దేవులు మరి పంతాలు నెరపునా 
చుట్టమై ఇచ్చకములే చూపు(గాక 
యిక ఫ్రీవేంక పేళు, డిన్నిటాను నిన్ను నేలె 
టి 
వొట్టిననంతోసాన నుందువుగార5 ॥ నీవ ॥ 42! 


౯82 ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రామ్మకియ 
కట్ట(గడి నూరకుండి కట్టుకొనే దేమున్నది 
లు ల. 
చుట్టాలసురభివె చొక్కించరాదా" ( ॥1పలవి ॥ 
లట కా శ బ్లు 


సారెసారె నిన్ను. జూచి సతి మరంగున నుండీ 
చేరందేసికన్నులచెలియ 
యీరీతి యా(కరీ(. దాను యీకెయాస యెంతో 
కోరినకోరికలెల్లా. గొనసాగించరాదా ॥ కట్టల॥ 


యెట్టనెదుటనే వుండి యిదివో కొలువు నేసీ 

ప స్రైందేసిగుబ్బలపడ:తి 

నెట్టుకొన్నవలపుతో బట్టబయలీ(దీ. దాను 

యి్లై యాపెనేస్తము లీడేరంంచరాదా ॥ కట్టం ॥ 
జేంగదేర నింతలొనె చెలి నీవద(ం గూచుండె 


కా(గెందేసిపిరందులకలికి " 
“వీంగక శ్రీవేంక పే? వెల(ది నిన్ను( బెండ్లాడె 
న. 


మా/గినమోవి యొప3(గి మన్నించరాదా ॥ కట్టం 4 4202 
మాళవిగొళ 
దొరసి నీవెంత సిగ్గుతోడ మూసి దా(చినాను. 
దొరయైనవానిచేంత తుద కెక్కకుండునా ॥ పల్లవి ॥ 


మంతనాన నీవు దను మన్నించినమన్న నలు 
చెంతనున్న చెలులతో. జెప్పుకొన్నది 
వింతలుగా వారివారు వీదులవీదుల( దమలోను 
యింతికే వలతువంటా నెంచుకొంటానున్నారు ॥ దొర ॥ 
శ్రీగీతగలకావున “సా” లో రేకు దుంకపడియున్నది. - 
శ్రీగీరలగలవానిలో “లోను అనునది పూర్తిగ దెబ్బతిన్నది, క్కినవి చిణముతో 
నస్పషస్టృములు, శ 


శృంగారనంకీర్తనలు 


నగరిలో నీవు( దానూ నవ్వననవ్వు లాకె 
నిగిడి చిలుకకును నేరిపెనట 
ఎగి నాదండనుండినపూరచిలుకలు నేర్చి 
పగలు రేయును నవే నలుకతానున్నవి' 


పరగ నీకూటములు పౌటలుగా( బాడ/గాను 
నిరతి. నచ్చరలెల్లా నేరుచుకొని 
సిరులు నన్నేలిన ఫై శ్రీవేంకటేశ్వర 
ధరలో గితాలుగా సంతతము( బాడేరు 


ఆహిరినాట 
ఎం౮తి మందెమేళమని యెంచకు మిక 
,మంతుకెక్క *వలచాపె మరి యేమి నేనును 


తలపులు లోలోనే తతిగొని రేంచంగాను 
సౌలసి చూడ కెట్టుండు సుదతి నిన్ను 
పెలుచు(దమకములు బెరసి గుబ్బతిలంగా 
యెలమి( బైకొనక యెట్టోర్వవచ్చును 


ఆడుకోలు మాటలు యాసలు రేంచంగాను 
'వేడుకపడ కేలుండు వెల.ది నీకు 
యీడుజో డై నవలపు లెచ్చరిక నేయ!గ్గాను 
తోడ(దోడ6 గోరికలు తొడర కేలుండును 


తవివోవి జవ్వనము తరప్పలు వెట్టంగాను 
'పెన6గికూడ కెట్లుండు పియురాలు 
యెనసితివి (శ్రీవేంక పేక యిన్నిటా నీకెను 
మనను నిలుప నెట్టు మరి వసమౌను 
1. వలచి+ఆపె 


౪01 22-౯2౦ 


॥ దొర ॥ 


*దొర॥ 420) 


॥ పలవి ॥ 
ఉం 


॥ ఎంత ॥ 


1 ఎంత ॥ 


॥ ఎంత ॥ 424 


84 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీరాగం 
వీదిత్త మెట్టున్నదో సే నెజంగను 
_చేచేత నెప్పుడూ నీపేవ నేనేదానను * పల్లవి ॥ 


పెక్కుమాట ఠాడితేను పెనుగయ్యాళ యందువో 
గక్కంన నూరకుండి తే గర్వనందువో 
విక్కిచూచితే నెంం నీటుచూపీ నందునో 
గుక్కొలని నాలో నేనే గుట్టుతో నుందానను 1నీచి 4 


ఇంతలో నీకు మొక్కితే 'నేమిగోరీ నందువో. 
_మంతనానకు వచ్చితే మరేమందువో 
చెంతనుండి వచ్చితేను చి త్రిజి ! ఇదెందువో 
'యింతేసి కోపక నాయిచ్చనే వుందానను ॥సీచి ॥ 


కడుబ త్రి నేయ(గాను కతకారి యందువో 
విడెము విన్నడుగ(గా వేసాలందుపో(వో?) 
యెడనెడ (శ్రీవేంక పేళ నను నేలితివి 
వొడ(బడి నీరతుల నొద్గికై వుందానను ॥నీచి॥ 485 


ముధ్యమావతి 
ఎటువంటివంపులో యెంశభాగ్యమో 
యిటువంటిసరసత లిద్దరికి దగును ॥ పల్లవి॥ 


సరికివేసికి నాడేసరనపుమీ మాటం6 
గురిసీని తేనెలు గుబగుదిను 
మరలిమరలిచూచేమచ్చిక మీచూపుల6 
దొరరీని వెన్నెలలు తోడ(దోడనే జఎటు॥ 


1. ఇది+-అందువో. 


శృంగారనంకి ర్తనలు 


సన్నలం జాయల+జల్లేసముక పుమీనవ్వుల 
మిన్నక కపాలు చిందీ మీ(దమీ(దను 
తన్ను(దానే గుబ్బతిలేతి నియని మీసిగ్గుల(6 శ్రి 
దిన్నలై చూపట్టీ ముత్తెపురాసులు 


చలిమిబలిమి. గూదేజంటలమీచె :క0 
కొలందిమీర జారీ(గుంకుమరసాలు 
కలసినమీచుట్టరికములు (శ్రీవేంక కేళ 
తలకొనీ వేడుకలతిరితీపులు 


రేకు 1282 రామ్మకియ 
అతిరాజసవువిభు( డాత/డుగదే 
రతి మెప్పింతువుగాక రవ్వ నేయనంటితే 


కలికితనాల మఠి( గర. గింతువుగాక 
సళభపుచు( బతినేల జంకించేవే 
తలఃపులోనే మెల(గి తవింరే;తువుగాక 
'పెలుచు(దసాల నేల పెన(గులాదేచే 


నరసతల వలపుచవీ వుట్టింతువుగాక 
చొరసి యాతవినేల వుష్పతించేవే 
వరుసవంతులు చూపి వనసపరశుపుగాక 
శేరదీసి మరియేల తేలించేవే 


కాయజకేలినే నీవు కడు జొక్కి.ంతువుగాక 
చాయల సన్నలనేల సాధించేవే 


యీయెడ (శ్రీవేంక*పేళు( డిన్నిటాను నిన్నుశేలె 


చేయి మీ/దాయ నేల స్పిగ్గులు 'వేంచేవే 


£ి8ిక్‌ 


॥ ఎటు జ 


॥ ఎటు ॥ 426 


॥ పల్లివి జి 


4 ఆఅతి॥ 427 


ప! తాళ్లపాక అన్నమాచార్యుల 


కిన్నడగాళ 
ఏ4టికి ఏరనువంచే వెదిరింం యాతివితో 
మా4టలాడ6గదవే మన్నించీ నత॥డు ॥ పల్లవి ॥ 


కొనచూపులను( జూచి కూరిముగొసరితేను 
మనసు రంజిల్లును ముగచానికి 
వినయములే సేసి వేమారు( దిగిలితేను . 
ననిచి మిక్కిలి లోలో నంటు సమకూరును ॥ ఏ(టి ॥ 


వాడికవలప్పు చల్లి పద్ది, గొంయివు సేసితే 
వేడుకలు వుట్టును = భునకిన 
వీడెమందుకోని కొంత వెల్లవిరిగా నవ్వితే 
. చూడంజూడ6 దాయరాని చుటంక మబ్బును 4 ఏ6టి ॥ 


మచ్చికలే పచరించి మంతినానః బొదిగితే 
యిచ్చక మవును (శ్రీవేంక కేశ్వరునకు 
వచ్చినక్షే వచ్చి క్రివసమై మెలంగితేను 
మెచ్చు లిద్దరికి లోలో మిక్కుటమై నిండును ॥ఏంటి* 428 


బౌళి 
ఇంత నిన్ను6 జేసినాత( డెంతజాణందే 
సంతోసాలు, చెప్పంగదె సరుగ నోచెలియా ॥ పల్లవి ॥ 


చెక్కుల( జారు(దురుము చెంపలనూరేచెమట 
* యెక్కడం గలిగెనే యంతలో నీకు, 
_ చొక్కిటికర(గులును చూపులలో మెరుగులు. 
పక్కన నీమేన నిండె బాగాయనే' ॥ ఇంత * 


శృంగార నంకీర్వనలు య! 


మోవివసివాడులు మంచివచిరునవ్వులు 
యయేవధాన నీవు గడియించుకొంటి ష 
చేవదే రేచెనకులు చిట్లుగందములును 


సోవసోవసిగ్గులు ను సొబగాయనే ॥ఇ౦త ॥ 


వింతివింతవాసనలు వేడుక మోముకళలు 
యింతలో నెట్టువచ్చెనే యివిగో నీకు 


చెంత నిన్ను గాగిలించె శ్రీవేంక కేశ్వరుండు 


పంతాన నీతిని పొందుుఐటు లాగాయన , ఇంత ॥ 420 


ఆహిరి 
ఏమి నేతునే యాత. దెట్టు వసదముయ్యినో 


కామించి యున్నదాన. గరుణించుమన వే * పల్లవి ॥ 


తిక్కక తనరూపము తలపో నేన .టినా 
మిక్కి లిచక్క(దనాలమేంటి యావండు 
చిక్కించుక యిట్టికనచిిత్తము దెలి నేనంటే 


గక్కన వూహించరానిగంథీరు. డారండు ॥ ఏమి ॥ 


జడియక తనుమెచ్చి సారె. బొగడేనంపే 
కడలేనవిగుణసాగరు( డాతండు. 
తడయక యేపొద్దు తను నేవించేనంటినా 


కకుయటజవ తన. డాతండు జ ఏమిక 


సరసపుమాటలు సారె నాడేనంటినా 
సరిలేనియట్టినెరజాణ( డాతండు 
వెరసి నన్నేలె తను. బేరుకొనేనంటినా 
గరిమల (శ్రీవేంకటవిభుం డాతంయ. ॥ ఏమి ॥ 480 


ఃః. శ్రీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


గంభీరనాట 
నేయనీవే దానికేమి చేంతలెల్లాను 
పాయరావిపతి తానే పాలించీ నన్నును 4 పల్లవి ॥ 


కలంపు దెలియుందాంకా తలపంచుకొంటి(గాక . 
నెలకొని కొసర6గనేరనా నేను 
_ అలయించనే(టికంటా 'నణ(కువ నుంటింగాక 
_ చలపట్టి తమ నిబ్రై సొదించనోపనా 4 నేయ ॥ 


చెనకినదా(కొను పిగ్గులువడితింగాక 
ననిచి తా నవ్వినజ్టై నవ్వనా నేను 
చనవిచ్చినందా(కా సరవి చూచితి(గాక 
పెన(గి తమకములు పెడరే(చ. జాలనా ॥ నేయ 


గుట్టు గనుదా€కా( దే(కువతో నుండితి(గాక 
జట్టు నేసి కలయనెఅ(గనా నేను 
యిక్లై శ్రీవెంక పేక డింతలో. దా నన్ను. గూడె 
చుట్టమనై యన్నిటాను చొక్కించి మీరనా ॥ నేయ॥ 481 


పాందోశవసంతం 
అయనాయ రావయ్యా అందుకు నేం గాదనేనా 
పాయరానిపొందులకు పంకాలాడనే(టికి జ పల్లవి ౫ 


ఇెప్పినయా పెమాటలు చెవులొగ్గి వింటివి 
, రుష్పళించ€ జెమటలు గురివె మేన 
ముప్పిరిగొనె నప్వులు మోహములు దైవారె 
చొప్పులెల్లా6 గంటిమి సుద్దు లింకా వలెనా జ ఆయే ॥ 


శృంగారనంకీర్తనలు 


చన్ను లాపె దాంకించ(గా సాములు నేసితివి 

- తమ్నందానే చొక్క. వీచిత్తము గరంగె 
కన్నులనన్నలు మించె కలిగె మోముకిళలు 

సన్నుగడలాయ నొడ(ఐరచ/గవలెనా 


గక్కూన నాపెచేతికొనుక లందుకొంటివి 
చెక్కులపై పులకలు చిమ్మి రే(గెను 
యిక్కడ (శ్రీవేంక పేళ యేలితివి నన్నప్పటి 
దక్కె నీమన్ననలెల్లా తారుకాణ వలెనా 


రేకు 1288 లలిత 
ఇంతి నీసింగారము లెంతని పొగడవచ్చు 
కంతునిసంపదివై కలిగితి విపుడు 


భామ నీనెలవులను పండువెన్నెలలు గాసీ 
నీమోమే చంద్రు(డౌతి నిక్క మేకదే 
కోమలపుందుమ్మిదలె కొప్పువలె. గనుపట్టె 
తామరలు కన్నులు గా6దగునే నీకును 


రమణి సీమాటలను రసములు దొలఃకీన 
ఆమరునే నీమోవి పం డనే(టిమాట 
జమళిబాహులతలు సమకొనె నీమేన 

, కొమరెగుబ్బలు పువ్వుగుత్తులౌ కేమరుదే 


మెలుంత సీవిలు వెల్లా మించి వన్నెలకెక్కెను 
అలరి బంగారుబొమ్మవాదువే నివు 
చెలంగి నీకొంగిటను థ్రీవేంక పేకుండు గూడె 


నెలకొన్ననీనడలు నెమళ్లూ నవునే 
19 


॥ ఆయ ॥ 


* ఆయ ౫ 408 


॥పలవి,4 
ళ్‌ 


జ ఇంతి ॥ 


జ ఇంతిక 


జ ఇంతి జ 4౮లె 


(థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మంగళకౌసిక 


వే వేలుసతులుగలవిభు(డవు సీవైతే 
యీవల మజవకుండా నెటి(గించే నేను 


కన్నులచూపుల నవె కలకలనవ్వులు 
చన్నుల తుదల నవె చవుకళింపులు 
చిన్ని పెదవుల నవె చిప్పిలీవి శ్రేనెలు 
యిన్నిగుజుతులుగల దెంగుకో యీకెను 


చెక్కులపై6 దొల6కేఏ సేనా నేనకళలు 
పిక్కటిల్లీ మోమున( జక్క(దనము 
అక్కజపునడపుల నంచ లవె మెదలీని 
యిక్కువలెల్లా6 జూచుకో యీకెయందె నీవు 


కరమూలముల నవె కా(గిలించేయాసలు 
తిరమై దంతముల ము_త్తెము. లవిగో 
ఆరుదుగా నేలితివి యందరిలో నీకెను 
సిరి మించె మజఃగేల శ్రీవేంక పేశ్వరా 


సామంతం 
ఇందా(కా రాళడంటా నే(కరితి వీతవికి 
విందులుగా మోపి ఇచ్చి పిడెమియ్యరాదా 


చెక్కు చేతంబెట్టుకొని సిగ్గులువడంగనేల 
చక్కనియాతినిమోము సారె. జూడవే 
ముక్కుమీ4ద వేలిడుక ముసిముసినవ్వులేల 
మొక్కరాదా చేతులెత్తి ముందర నిలుచుండి 


॥పలవి॥ 
లా 


॥ వేవే ॥ 


౪ వేవే॥ 


॥ వేవే॥ 404 


*జపల్రవి॥ 
ళం సి 


* ఇందా(%. 


శృంగారనంకీ ర్వనలు 


చెలుల కాతని. జూపి చేసన్న లేమి నే నేవు 
పలుకుల వినయాలు పచరించవే 
వలిపెపయ్యదలోన వలిగుబ్బ లేల దాంచ 
సులభాన నాతనికి సూడిదె చూపరాదా 


పానుపుపై గూచుండి పాదా లెందాంకా నొశ్రేవు 
మేమ మేను సోంక6గూడి మెప్పించవే 


అనుక శ్రీవేంక కేళు. డన్నిటా నిన్ను మన్నించె 


201 


౫ ఇందా6॥ 


"నేనా సేన సేవరెల్తా(. జేయరాదా ఇంకాను ౫ ఇందాం.॥ 4085 


1 కాంటోదీ 
సిగ్గువడ్డ(డ7)నింకనేదే చెక్కుచేతితో 
6 
యెగ్గపట్టనినీవంటియిచ్చకురాలికి ని 


'పెవంగంగవద్దుగాని పియములు చెప్పవచ్చు 
చెనకితే/ బతితోను చెలియకును 
కివియ6గవద్దుగాని కేలెత్తి మొక్కంగవచ్చు 
వినయముతోడ వివేకియెనదానికి 


జంకించవద్దుగాని సరసములాడవచ్చు 
అంకె. దనకు. బొం(బొం?)దైై నయతనితోము 
మంకు చూపవద్దుగాని మర్మము లంట(గవచ్చు 
. నంకెలేనియటినెరజాణయెనదానికి 


వేసాలు వద్దుగాని వేడుక నేయలగనచ్చు 
అపిచ్చి తనకు మేలె నవానితో 
వేపవెట్టి విన్నీతండే (శ్రీవేంక టేళుడు గూడె 
వేపినట్టౌనే వీబోంటిచెలియైనదానికి 


4 పల్లవి ॥ 


జసిగు ౪ 
ళం 


॥ విగ్గు ॥ 


జపిగ్గు ని 406 


82 థ్రీ కాక్షపాక_ అన్నమాచార్యుల 
ఆపారినాట 


సీవిచ్చినసలిగెలే నేం బదారింతు వెవ్పుడు 


యీవలె చేరొకటిగా భావించకు విళుండా ఇవల్లవి ॥ 


చెంది నన్ను మన్ని ౧ ౦తుపు చెప్పినశే 'వేతువంటా.... 
వందరితో నేనెప్పుడు నాడుకొందును 
పందేలాడుదువు సారె. బై కొని నవ్వుదువంటా , 
మందెమేళశమున మారుమలయుచునుందును ॥ నీవి ॥ 
నామొగమే చూతువు నాకే మోహింతువంటా 
నీముందర నాయెమ్మెలు నెరప్పుదును 
యేమైనా నాకిత్తువు నన్నెన్న6డు నెడయండంటా 


వేమారు మురిపెమున విజవీ(గుచుందును జ నీవి ॥ 


కడుఐ త్రి నేతువు కొంగిటిలోవాండవంటా 
ఐబడిఐడీ నీనుద్దులే పచరింతును 
కడంగి (శ్రీవేంక కేశ కరుణ నన్నేలితివి 


వుడివోఏగర్వమున నోలలాడుచుందును ॥నీవి॥ 487 


పళవంజరం 


మిక్కిలిజాణలు తొల్లె మీరిన్నీ 'నేరుతురు 
వక్కణ లడుగనేలా వలపు లీడేరెను ॥ పల్లవి ॥ 


మంతనాన నీవాడినమాటలు దలంచుకొని 
యింతి సంతోసొననున్న దేమంటివో 
చెంఛనుండీ మేలువార్త -చెప్పవచ్చితిమి నేము 


ఇంతంతనరాదు మీకు విద్దరికే తెలుసు ఇమిక్కి * 


శృంగారనంకి ర్తవలు ణి 


నీవు ' రాతిరెల్లాను మన్నించినమన్న నలు 
భావించి పొగడుకొనీ. బొనుపుమీ/ద 
కావించి యావేడుకలు కనివచ్చితిమి నేము .- 
అవిధా .లెట్టివోకావి యతిరహస్యములు '* మిక్కి ॥ 


చెలి వేగుటొద్డునను నేసివనీచేంత లకు 
'నెలవుల నవ్వుకొంటా సిగ్గువడీని 
యెలమి (శ్రీవేంక కేశ యెనపితి రొండొరులు 
అలవడె మీలోమీకు నమరె నన్నియును ఇమిక్కి* 48 


రేకు 1284 లలిత 
ఎన్నండు నేరుచుకొంటి విన్నేసి నీవు 
వన్నెల నాతని నింత వలపించుకొంటివే ॥ పృల్లప్‌ ॥ 


చెక్కునొక్క్సి మాటలాడి చెలువుని సారెసారె 
యిక్కువలు గర(గించి యెంక సేనేవే 
మొక్కు మొక్కి నిలచుండి మోవితేనె చవిచూపి 
యెక్క దెక్కడ్యప్రయా లేమిచెప్పేవే ॥ ఎన్నె(॥ 


నెలవుల నవ్వునవ్వి చెనకుచు జిమ్మి రేంచి 
యెలయింపుల జేంతల నీ వెంత సేనేవే 
సొలపుంగమ్నల( జూచి సొరిది. గానుక లిచ్చి 
యెలంగెత్తి పాటలు నీ వేమివినిపించేవే ॥ ఎన్న( ॥ 


విడెమిచ్చి జాగరాలు వేగినంతా! జేసి సేసి 
యెడయక వలపించి యెంత నేసేవే 
అడరి థశ్రీవేంక"టేకుల డాదరించి నిస్ను( గూడె 
యెడనెడ రతుల నీ వేలీం భోగించేవే ॥ ఎన్నం ॥ 410 


తః థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
సాళంగనాట 


ఆతిరాజసపువాండ వౌదువు నీవు 
నతమాయ ఐనులెల్లా. జనవియ్యవయ్యా 
ర. 


మననులు. గలసితే మాటలక్నులో(గోవలె 
ననుపులు గలిగితే నవ్వంగవరె 
చెనకురే యితవై తే చెప్పినట్టు నేయవలె 
పెనంగకుమి65 నింతి పిలిచి రావయ్యా 


వేడుకలు వుట్టితేను విన్నపాలు వినవలె 
వాడిక లింపులై తేను వలవవలె 
యీడుజోడ్రై మెలంగితే విన్నీ నియ్యకొనవలె 
వోడక చెలిమాటల కొడంబడవయ్యా 


ఆసల6 దగులై తేను ఆయాలు గరంగవలె 
బాసలు దలంచుకొంటే. బై కొనవలె 
వాసితో (శ్రీవేంకకేళ వచ్చి కూడితి వింతలో 
మోసపో కేపొద్దూ నీకెముందర నుండవయ్యా 


ముఖారి 
పొ త్తులవలపు గద్దా బూమిలోనను 
యిత్తల సీచేంతలకు నేమందు నిన్నును 
బత్తితోడ నాపె నీకు పాదాలొత్త6గాను 
హత్తి నామొగము చూచే వదేమి నీవు 


1 పల్లవి ॥ 
ళ్‌ 


౪ ఆతి। 


॥ అతి ॥ 


॥ అతి॥ 140 


కొత్తలుగా నాపె నిన్ను( గొచ్చికొచ్చి చూడంగాను 


చి తగించి నాపె నేల చేయిచా(చేవు 
న. రా 


॥ పొత్తు * 


శృంగారనంకీ ర్తవలు 85 


మచ్చికతో నాపె నీతో మాటలెల్లా నాడంగాను 
అచ్చలాన. నాతో నవ్వే వదేమి నీవు 
పచ్చిదేర నాపె వీకు బాగా అందియ్య(గాను | 
ఇచ్చకౌనకు నాకిచ్చే వింతలోనే నీవు జపొత్తుః 


వెట్టుకొని వేస లాపె నీపై, జల్ల(గా నాకు 
' అశ్రై పచ్చడము గప్పే వదేమి. సీవు 
యిస్లై (శ్రీవేంక కేశులడ యిద్దరి నేలితి విదె 
గట్టిగా మేలుపా,డవైై కలిగితివి నాకు పొత్తు! 441 


ఖైరవి 
ఇంతులాల మాపుదా(కా నేమిచెప్పేను 
అంతరంగాన నున్నాండు అన్నియు€ దా నెలుంగును ॥ పల్లవి ౫ 


యెనసివుండుదు.గావి యెరవులు నేయనేర 
"ెనంగి పై కొందుంగావి విగియనేర. 
ననుపే చూపుదుంగాని నమ్మక సోదించనేర - 
నని విన్నవించరే అన్నియు. దా నెజుంగు 14 ఇండతు ॥ 


చేరి చెలంగుధు(గాని చిన్న/లోయేయందుకోప 
సారె మోముచూతు.గాని జంకించనోప 
కూరిమి చల్లుదు6గావి కోపగించుకొననోప 
ఆరీతి విన్నవించరే యన్నియు. దా నెజుంగు * ఇంతు ॥ 


సిగ్గులువడుదుగాని చిట్టకము నేయంజాల 
వొగ్గి వేండుకొందు(గావి వొరయంజాల 
యెగ్గురేక తానే వచ్చియేలె శ్రీవేంక కేళుండు 
అగ్గమై విన్నవించరే యన్నియు. దానెజుంగు ॥ ఇంతు॥ శీ4ల 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
గౌళ 


చేరి యాతనికి బుద్దిచెస్పవద్దా నీవే తొల్లి 
నేరుపుతో నీఠగవు నీవెజంగవటపవే 


గామిఢిమాట లాడ(గా4 గడంగి తిట్టికి(గాక 
యేమంటినే నీమగని వీంతిరో నేడు 
గోమువ6 జెనకర్వా/గా. గోరగీరికింగాక 
చేముట్టి యేమైనాను. కేసితినకే 


కొంగువట్టితియ్య(గా గుబ్బల నొ త్రితింగాక 
వె6(వెంబగలినీపతిం దడవితినటవే 
సంగాతాలు నేయరా(గా సారెకు నవ్వితి/గాక 
పంగించి యాతని నేం దప్పకచూచితిన పే 


వావి చెప్ప€గా( గాంగిట వడి బిగించితి/గాక 
శ్రీవేంక పేశ్వర బిలిచితినటవే 
కైవసమై మోవియ్యంగా గంటిచేసితి(గాక 
యీవల నీతనిపొందు లెజు(గుదునటవే 


పొడి 


కనికరించ(గరాదా కాంత( జూచి ఇ(కనైనా 
యెనలేనిసరసము లెందా(కొ నాడేవు 


కొనచూపులనే యింతి కోరికతో నిన్ను జూచీ 
చనవిచ్చి కూచుండుమన!గరాదా 
తనివోనియానలతో దండనే నిలుచున్నది 
ననుపు సేసుకొని నవ్వ(గరాదా 


॥చేరిః 


* చేరి! 


ఇచేరి॥ణ 440 


*పలువి ॥ 
ళం 


॥85నీ ॥ 


శృం గారనంకీర్రవలు, . 287 


వెక్కసపు దమకాన వేళ గాచుకవున్నది 

అక్కరతో( విలిచి మా/(టాడరాదా 

నెక్కాన్న మోహముతోడ వనివ్వెరగున నున్నది 

చెక్కునొక్కి- బుజ్జగించి చెనక(గరాదా ॥కని॥ 
యెదుటనే నీకాంగిటి కేంకారుతానున్నది 

పొదిగి రతుల నిజై లోగించరాదా 

'కదిసి (శ్రీవేంక పేళ కరుణించి యేలితివ 

మది. జొకి). యిట్లానే మన్నించరాదా కవి ॥ 444 


రేకు 1285 దేసాళం 
ఇద్దరికోరికలును యేకమౌత గంటిమి 
పొద్దున విచ్చేయవయ్యా పొందు లొనగూడెను పల్లవి ॥ 


వెలయ నేంజేనినవిన్నపాలెల్లా వింటివి. 
యెలమితో వచ్చేనని యియ్యకొంటివి 
తల్ల(చుక యేపొద్దూ జిత్తాన( బెట్టుకుండవయ్య 
చెలియతో నన్నియును( జెప్పవచ్చే మి€కను * ఇద్ద ॥ 


శై కొని సతియంపినకౌనుః లందుకొంటివి 
ఆకెకు నీవుడుగర లంపితివి 
జోకతో సింగారించు కచ్చోటి కిపై రావయ్య 
1 చీకరకళముగా నీరాక చెప్పివచ్చే మి€కను ॥॥ ఇద్ద ॥ 


మావెంటనే వచ్చి నీపు మగువతోః గూడితివి 
'దేవులాయ నీకు నాపె తెల్లమిగాను 
యావల విందాయితము యింట్లో జేసీ నీకు 
(శ్రీవేంక సేళ నీయింపు చెప్పివచ్చే మి(కను ॥ ఇద్ద ॥ శీశీ5్‌ 
1. “శేకరము' రేకు, ఇది శేఖరళబ్దవికృతి కొవచ్చు, 


298 శ్రీకాళ్లపాఠ అన్నమాచార్యుల 


గొళ 


వలదనేమా మిమ్ము వట్టిసట లేలయ్య 
తలకొనె. దమకము తడవేల యి(కను 


మొనసి మీరిద్దరును మోములు. చూచుకొంటిరి 
_ ననుపులు సమకూడ నవ్వుకొంటిరి 
పెనంగుచు వలప్పలు పెంచుకొందురుగాక 
పవిలేవిసిగ్గులు పడనేల యింకను 


పిలువక వచ్చి యొక్కపీంటపైం గూచుంటిరి 
చెలరే(గి వావులు చెప్పుకొంటిరి 
వులివచ్చిరతులలో నోలలాడుదురుగాక 
మలకలమతకపుమరంగేల యి(ంకను 


కడుంజుట్టకరిముతో. గా గిలించుకొంటిరి 
విడియాలు నందుకొని వేసుకొంటిరి 
అడరి (శ్రీవేంకపేళ యప్పుడే నన్నేలిళివి 
నడుమ నాపెతోడిసన్నలూనేల యి€కను 


వరాళి 


చెలి నీకు దగినది చెప్పవచ్చితిమి నేము 
పిలుచుక రమ్మన్నది పియము చేకోవయ్యా 


కలికిచేంతలది కడు(గడ.(జక్కవిది* 
తలపు నీవపె(బెట్లి శఈసులెనది 
క రా 
మొలరచమ్నులది సొమ్ములు నిండా6 బెట్టినవ 
సలకొవి యానలతో నీకు వలచినది 


॥ పల్తవి॥ 
న. 


*వల॥ 


వల ॥ 


॥వల॥ 446 


'॥ పలవి ॥ 
న 


4 చెలి 


శృంగారనంకీ ర్తనలు _ , ణం 


చేరఃడేసి**- లది, చ్చిత్తరుబొమ్మవంటిది 
కోరి సీగుణాలే యడుగుతామన్నది 
మూరెండంతగొప్పుది మునిముసినవ్వులది 
'వేరులేక నిమ్నుంజూచే వేడుకతో నున్నది ॥ చెలి ॥ 


కొమరెవయసుది గుణాల నెక్కుడైైనది 
తమి నిన్ను వినివిని తనియనిది 
జమళి శ్రీవేంక కేశ సతి, గూడితి వింతలో 


అమరి నీదేవులై 'యానందింపుచున్నది ॥చెలి॥ 447 
సోమంతం౦ 
ఇల్లాండ్రము నేము ఇంత నేయ6గలమా 
1 మెల్లంగె(గల) నీలి తమురా మెలంగేముగాక 4 పలవి ॥ 
ణా అటి డా 


నవ్వులు విన్ను నవ్వించి నయగారిమాటలాడి 
నివ్వటిల్ల (భమయించనేరుచు నాపె 
వువ్విళ్లూర మోవి చూపి వొద్దనుడి నోరూరించి 
తవ్వితవ్వి వలపులు తమిరేంచును ॥ ఇల్లా ॥ 


కన్నుల. దప్పకచూచి కడు బొమ్మల జంకించి 
వున్నతి దగిలించుకోనోపు నాపె 
చన్నుల నిన్ను నొరసి సారెకు నీతో సొలసి 
తిన్నగా 2 సనేకతరితీపుల( దేళలించును ॥ ఇల్డా 4 


కలికితనాలు చూపి కౌతరాన. బైకొని 
దిలిమి నిన్ను( గలయ బాగరి యాపె 
యెలమి ఛశ్రీవేంఠ టేళ యేలితివి నన్ను నిటై 
అలరి తానన్నీ నీకు నలవాటు సేసుమ ॥ ఇల్లాం ౪ 448 
1. మెల్లంగన్‌1-ఏ=మెల్లంగే వ్యావహారికము కొనచ్చు. మెల్లగనె యవియర్హము. 
_ 2. .'అనేకతరితీపుల* వంటి చిల్ల రరోషములకు ఈవాజ్యయమున పట్టింపులేదు. 
౪02-౯21... 


2908. శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 
వలదనేమా మిమ్ము వట్టిసట లేలయ్య | 
తలకొనె. దమకము తడ వేల యి€లకను 


మొనసి మీరిద్దరును మోములు చూచుకొంటిరి 
ననుపులు సమకూడ నవ్వుకొంటిరి 
పెనంగుచు వలపులు 'పెంచుకొందురుగాక 
పవిలేనిసిగ్గులు పడనేల యి(కను . 


పిలువక వచ్చి యొక్కపీంటపె6 గూచుంటిరి 
క్ల 
చెలరేగి వావులు చెప్పుకొంటిరి 
వులివచ్చిరతులలో నోలలాడుదురుగాక 
మలకలమతకపుమరంగేల యి(ంకను 


కడుంజుట్టకరిముతో( .?గిలించుకొంటిరి 
విడియాలు నందుకొని వేసుకొంటిరి 
అడరి (శ్రీవేంక కేళ యప్పుడే నన్నేలితివి 
నడుమ నాపెతోడిసన్నలూనేల యి€కను 


వరాళి 


చెలి నీకు. దగినగి చెప్పవచ్చితిమి నేము 
పిలుచుక రమ్మన్నది ప్రియము చేకోవయ్యా 


కలికిచేంతలది కడు/గడు.(జక్కంనిది* 
తల(పు నీపె(బెటి తసలెనది 
మ్‌ లు మా 
. మొలరచన్నులది సొమ్ములు నిండా6 బెట్టినఎ 
సలకొవి యానలతో నీకు పలచినది 


॥ పల్లవి ॥ 


*వల॥ 


॥; వల ॥ 


॥వల॥ 446 


'॥ పలవి ॥ 
లల! 


॥చెలి ॥ 


శృంగారనంకీ ర్తనలు 


చేరండేపికన్నులది. చ్చిత్తరుబొమ్మవంటిది 
కోరి నీగుణాలే యడుగుతామన్నది 
మూరెండంతగొప్పుది ముసిముసినవ్వులది 
వేరులేక నిన్నుంజూచేవేడుకతో నున్నది 


కొమరెవయసుది గుణాల నెక్కుడై నది 
తమి నిన్ను వినివిని తనియనిది 
జమళి శ్రీవేంక పేళ సతి, గూడితి వింతలో 
అమరి నీదేవులై యానందింపుచున్నది 


సామంతం 
ఇల్లాండ్రము నేము ఇంత నేయ(గలమా 
1 మెల్లంగె(గ) నీఛి తమురా మెల(గేముగాక 
"వ అవా 


నవ్వులు విన్ను నవ్వించి నయగారిమాటలాడి 
నివ్వటిల్ల (భమయించనేరుచు నాపె 
వువ్విళ్టార మోవి చూపి వొద్దనుండి నోరూరించి 
తవ్వితవ్వి వలపులు తమిరే(చును 


కన్నుల. దప్పకచూచి 8డు బొమ్మల జంకించి 
వున్నతి దగిలించుకోనోపు నాపె 
చన్నుల నిన్ను నొరసి సారెకు నీతో సొలసి 
తిన్నగా *ననేకతరితీపులం దేలించును 


కలికితనాలు చూపి కొతరాన, బైకొని 
దిలిమి నిన్ను( గలయ బాగరి యాపె 
యెలమి (శ్రీవేంక పేళ యేలితివి నన్ను నిక 
ఆలరి తానన్నీ నీకు నలవాటు నేసును 


200 


4 చెలి॥ 


॥చెలి॥ 44? 


॥ పలవి ॥ 
ళో 


॥ ఇలా6॥ 
గొ 


॥। ఇలా ॥ 
ణ 


॥ ఇల్లాం ॥ శీ48 


1. మెల్లింగన్‌ +ఏ==మెల్లంగే వ్యావహారికము కౌవచ్చు. మెల్లగనె యనియర్హము. 


. 2, 'అనేకఠరితీపుల” వంటి చిల్ల రదోనములకు ఈవాణ్మయవబన 


౪0౫0 22-౯21. 


పట్చీ ంపులేదు, 


808 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


హిందోళం 
ఆయనాయ నలసితి వన్నిటా నీవు 
మోయరావివలపులు మోపుగట్టుకొనే వు. ॥పువిం 


చెక్కులవెంటంగా రేచెమట దుడుచుకో వే 
యిక్కడ నాపతితోడ నేమినవ్వేవు 
చక్కంబెట్టుకొనవే నీజారినపయ్యదకొంగు 
చొక్కుచు నాతని నేమిచూచేవు సీవు *॥ ఆయ ॥ 


చెదరివిడినకొబ్బు సిగ్గుతో ముడుచుకో వే 
యెదుట నిలుచుకుండి యేమి మొక్కవు 
వదలినపో౦కముడివంక చూచుకొనవే 
కదిసి యం తాతని కే(కారేవు నీవు ॥ ఆయి. | 


లలి.. బెదవిపైతమ్ములము గడుగుకో వే 
కలయికలకు యేమి కా.తాళించేవు 
అలమి శ్రీవేంక పేళు. డన్నిటాను నన్ను నేలె 


తల(చి యాతనినేల తడవేవు నీవు ॥;ఆయ॥ 450 
ః శంఠరరాభరణం 

నాతిరో ము((ముం?) జేతికంకణాన కద్దము వలెనా 
యీతల నింకానేలే యేడలేనిమాటలు ॥ పల్లవి ॥ 


మోమున గళలుదేరీ మొగండు వద్ద నున్నాండు 
ఆముక .లోన నుంటిరి యప్పటనుండి 
కామించి మిమ్ము(జూడ గక్కన వచ్చితేను 
యేమనేవే నాతోను యేడరేనిమా(టలు ॥ నాతి ॥ 


శృంగార సంకిర్రనలు 


పానువుపై6 దా నున్నాండు పాదాలొ త్రేవు నీవు 
' పూని చెమటగారీ( గొప్పూ వీడెను 
కాసీవే నేంగంకే నన్ను( గడునొడబం౦ంచేవు 
యేనాట నేర్చుకొంటివే యేడలేనిమాటలు 


చేవదేరె నీమోవి (శ్రీవేంక కేశుండు నాండు 
' కావించి, పచ్చడ మిటైై కప్పుకొంటిరి 
యీవేళ నేరాగాను యీత6 డిళ్లై నన్ను౯ గూడె 


808 


* నాతి 


యేవల్లం జెల్లంబె ప్రవే యేడలేనిమాటలు నాతి, 450 


సౌరాష్ట్రం 
వద్దనేమో నేము నిన్ను వట్టిసట వొడ్డుగాక 
యి ట యం 
బుద్దు లాతనిక్రి. జెప్పి బోదించంగాను 


పంత మేల పలికేవే పడ,తీ 
అంతే కలితే పతితో నాడుకొనవే 
వంతుకేల సపెన6గేవే వాడలోనను 
చెంత నాతనికే యింకా సేనగా వలవవే 


పరగ నీపగ పంతపచారించేవే 
సొరిది నాతనికే చూపవే నీవు 
మురిపెములే(టికి నాముందరను 
మరిగినదాంకాను వీమగవి6 జొక్కించవే 


నమ్నునేల కొసరేవే నడుమ నీవు 
అన్నీ నాలివి నీవే యడుగంగదే 
యిన్నిటా శ్రీవేంకటేశు. డేలి నాకు జనవిచ్చె 


॥పలవి॥ 
ళో 


॥*వద ॥ 
ది 


4 వద ॥ 
ద్‌ 


యెన్నటిపొందులో నీవూ నెటింగించుకొనవే జవద్దః* 454 


కే. కావించి=ఎజుప్పచేనీ కావచ్చు, 


804 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాదరామ[కియ 
ఇంత నీకబ్బురమౌత యెజంగ మిన్నాళ్లు సీకె 
వింఠలెల్లా( గంటిమి వెరగయ్యి మాకు ॥ పల్లి వి॥ 


సతియంపినలేకలు చదువుకచదువుక 
కతగా( జెప్పేవు వద్దికాంతలకును 
తతి నాపెదూతికను దండ గూచుండంబెట్టుక 
ఆకిమోదమున నీ వందరికి. జూపేవు ॥ ఇంత ॥ 


తరుణిమా6టలు నీవు తలంచుకతల/చుక 
శిరసూంచుక మెచ్చేవు చెలులతోడ 
గరిమ నాపెయంపినపరిమళా లందుకొని 
పరగ నందరికిని( దించిపెఫ్రేవు ॥ ఇంత ॥ 


సుదతిసొమ్ముల పెఫై చూచుకచూచుక 
పదిమారులు రచ్చలో౯ బచారించేవు 
యిదివో (శ్రీవేంక పేళశ యిటు మమ్ము నేలితివి 
పొదిగి యాపెవలపూ. టొసగించుకొనేవు  * ఇంప ॥ 4055 


కాంటోది 
ఎందా.(కౌ వట్టిజోలి యెంత 'వొద్దువోయ' నేండు 
ఇందరుల “జుట్టాలే మాఇంటికి రావయ్యా * పల్లవి ॥ 


మాటలెన్న్నైనా( గలవు మళ్లి యాడేమంటి (సే) 
జూటుందనాలు నే ర్చినముదతులకు 
కూటువగూడినయట్టికొలువులో చాడి కేన 
యీ(టికి వినేవు మాయింటికి రావయ్యా ॥ నందొ( 4 


శృంగారనంకీ ర్తనలు 8005 


చేంత లెన్నైనా. గలవు చేకొని సెనేమంపే 
పూ(తనప్వుల దేలించేపొల(తులకు 
బాంతిపడి యిందు కెల్లా (భ్రమయనే(టికి నీకు 
యీంతకు లోంతున్నదా మాఇంటికి రావయ్యా ॥ ఎందా(॥ 


చూపు లెన్నైనా. గలవు సొలసి చూచేమంపే 
తీపులమోవులుచూసేతెజవలకు 
చేపట్టి నన్నేలితివి (శ్రీ, వేంక సేశ్వర 
యాీపాటి( గరుణించి మాయింటికి రావయ్యా ॥ ఎందా(౫ 456 


రేకు 1287 దేవగాంధారి 
వెలయ నాగుణమెల్లా విన్నవించితి నీకు 
చెలగి ఇందుకే సంతోసించుకొందు నేను *పలవి॥ 


పట్టరానిమననుతో, బదరి పై కోందుంగాని 
యెట్టు నీవే మన్నించేది యెరులగుదును 
నెట్టుకొన్న వేడుకతో నీ కెదురుజూతు(గాని 
ఇజై నీవు వత్తువని యెంచుకొందు నేను ॥ వెల॥ 


మోవరానివయసుతో ముంచి తమకింతు(గాని 
తాపుకొని నన్నేలేది తలఃచి మెత్తు 
చేవదేరేకోరికతో చెలిచే జెప్పింతు6గాని 
నావాండవనే విన్ను నమ్ముకొందు నేను * వెల* 


చెన్పరానియానతో. జేరి కొసమదు(గాని 
కప్పి నావె వలపెల్లా6 గను(గొంటిని 
ఇప్పుడే (శ్రీవేంక పేళ యేలితివి నన్ను నేండు 
చొప్ర్రైనయీగురుతులు చూచుకొందు వేను జవెల* 457 


806 (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాట 
కంటివిగా వోయి దీనిగబ్బితనము మా- 
. ఇంటనే వుండుము దీనియెమ్మె లుడి పేను 


సొలసిసాలసి చూచి చొక్కులంబెట్రి నిన్ను 
లట 
వలపించె(గా ఇంతవడిగా. సీపె 
కలికితనాల నీతో. గా(పురాలు నేసినేసి 
“యెలయించె(గా దీనియెమ్మె లెటువంటివో 


సారెసారె మాటలాడి సన్నలుచేసి నీకు 
నేరిపెంగా వినయాలు నే డిన్నేసి 
కూరిమి గొసరి- నీగుణము లీపాటివని 
యేరుప౦చెగా దీనియెమ్మె లెటువంటివో 


'పెనంగిపెన(గి విన్ను. [బియమున. గాంగిలించి 
ననుపు రేంచెంగా నీకు నవ్వుతానే 
నను నేలితి వితలోననే (శ్రీవేంక పేశ్వర 
యెనయవచ్చీ దీనియెమ్మె లెటువంటివో 


పొడి 
ఎదురుబడి నున్నారు ఇద్దరూ మీరు. 
పొదిగి రతుల., విప్లే భోగించుటగాక 


నేస వెట్టి పతితోడ సిగ్గువడనే(టికే 
_ఆసలెల్లా రేంగ గోర నంటుటగాక 
వాసితో( గొసరి తలవంచుకొననే/టికే 
మోసపోక చేతులెత్తి మొక్కుటగాక 


॥ కంటి ॥ 


కంటి ॥ 


॥కంటి॥ 456 


॥ పల్లవి ॥ 
ల. 


౪ ఎదు ॥ 


శృంగారనంకీ ర్తనలు 


సరుసనే కూచుండి జాగులు మళలే(టికే 
బెరసి వలపుళ్సెల్లా6 బెంచుటగాక 
సరసములాడి పొద్దు జరప€గనే6టికే 
సురతభోగాల చవిచూపుటగాక . 


కనువిచ్చి చూచియును కాంతలమఅగే(టికే 
ననిచి కా6ంగిటంగూడి నవ్వుటగాక 
యెనసితివి శ్రీవేంక పేశు నింఠలో నీవు 
మనసిచ్చి యీతనినే మరుగుటగాక 


ఖభెరవి 
తప్పు అెంచేనా నీతల(పులోదానను 
వొప్పంజెప్పి నన్ను నెంత వొడ(బరచేవు 


చూడ(జూడ చూపులకు చో ద్యములు నీచే౦ంతలు 
ఆడుకొన నందరికి నబ్బురములు 
తోడ దిష్టాలెయున్నవి తొల్లె రేపళల్లైవాడల 
అలుతాా ల్‌ ఉరి 
యీడ మాతో వట్టిబాస లేలసేసే వింకను 


వినవిన వీనులకు వేడుకలు నీగుణాలు 
వొనర( దలంచుకొంపే నుబ్బురే(చేవి 


వినుతింప మధురలో వెల్లవిరులై యున్నవి. 


మనసులో మణవము మజగేల పెస్హేవు 


కోరకోర6 గాంగిటికి. గొనసాగె నీపొందులు 
నేరిచితే రతులకు నిధానములు 
_యీరీతి (శ్రీవేంక పేశ యెన్నికలై యున్నవి 
చేరి నన్నేలితి వెంత నెలపుల నవ్వేవు 


807 


॥$ ఎదు; 


॥ ఎదు ॥ 456 


॥1 తప్పు 4 


(1 తప్పు 4 


. 4తప్పు ॥ 4600 


808 శ్రీ తాళ్లపాక అన్నమాచార్కుల 


కాంటోది 
చెలియా యిప్పుడే బుద్దిచెప్పితింజుమీ నీకు 
చెలరేగి చిత్తమురా సేవలెల్లా( దేయవే ॥ పలవి ॥ 


_కంఠణొలచేతులః గాంగిలించి రమణుని 
వుంకువగా మోవి యిచ్చి వూరడించేవు 
మంకుదనాన నితసీ మాటల దూరవుగదా 
లంకెల( బెన(గి యింకా లాలించ6(గదవే - 1చెలి॥ 


చిప్పిలుగుబ్బల నూంది చెక్కునాక్కి యీతనికి 
చెప్పరావి(పపియాలెల్లా( జెప్పేవు నీవు 
అప్పటి వుబ్బున నీవేమైనా. జేయవుగదా 

| ముప్పిరి6 బాదాల, కింకా మొక్కనై నా( గదవే చెలి! 


కొచ్చి మోము మోముతోడ6 గూడించి శ్రీవేంక మేళు- 
నిచ్చకములెల్లా. జేసి యెనసితివి 
అచ్చపురతులవేళ నలయించవుగదా 


మచ్చికల బుజ్జగించి మరీగించ(గదవే చెలి 401 
గౌళ 
అవధారు చిత్తగించవయ్యా యీ కెదిక్కు 
కవగూడి ఇప్పుడి పై కాగిలించవయ్యా * పల్లవి ॥ 


చినుకుచిరుజెమట చెక్కులవెంట( గారంగా 
వవిత ఇదివో నీవద్దికి వచ్చె 
కొనలువేళ్ల. దురుము కొంతగొంత ముడుచుక 
యెనలేనవితమితోడ నిదె నిలుచున్నది ; 4 అఆవ॥ 


శృంగార సంకీర్త నలు 


పొలపునిటూర్పులు పుక్కిళ్ల నా(పుకొంటా 
వేలంది నీకు సురటి విసరీ విదె 
నెలకొన్నయాసతోడ నిన్ను(జూచి వెరగంది 
కొలువులో నీపొందు గోరుకొంటానున్నది 


మదనకళలెల్లా నెమ్మది మోమున నుండ6గా 
సుదశి విశ్నే తప్పకచూచీ. దాను 
ఇదివో (శ్రీవేంక కేళ యెనసతి వింతలోన 
తెరవేనుక రతుల దెప్పలందెలీని 


రేకు 288 శంతరాభరణం 
సీవర్లనే యింత. నేరుపరియాయ నాపె 
వేవేలపగటులను వెలయ(గవలదా 


కన్నులనే నవ్వుదువు కా(కతోం గొలవులోన 
సన్న లెల్లా6 జేతుఐవు సారెసారెు 
ఇవ్నిటాను మందెమేళ మింత నేసుకొంటివి 
పన్ని పృద్దండాన నిన్ని€ 'బలుక(గవలదా 


వేడుకతో' విందువు విన్నపా లాపెచేత 
ఆడుదువు సరసము లంటిముట్టి 
పొడితో నీవే యాపె పంతములెక్కించితివి 
జోడ్రై నీకు రాజసాలు చూవ(గవలదా 


వూరకే పొగడుదువు నొకటొక టే యాసెనా 
చేరి కాంగిలింతువు శ్రీవేంక పేళ 
గారవపురతులనే కరకుపరచితివి 
కోరి .నన్నేలితి వాపె. గొవర(గవలదా, 


ఎల్టిలీ 


॥ అవ ॥ 


॥ అవ॥ 402 


॥పర్తివి ॥ 
గడా 


|! నీవ న! 


4నీవ ॥ 


నీవ ॥ 408 


810 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాదరామ్మ క్రియ 
అందుకే వెరగయ్యూ నప్పటనుండీ( జూచి 
ఆ(అంఖదముగ నేనే నీకు నాలనైై వుందానను ॥ పల్లవి 
చెక్కునొక్కి. సతి నిన్ను€ ' జ(జెశ)నకియు6 దనివోదు 
తక్కక సేవలుసేసి తనివోదు 
యిక్కువలంటి మోహ మెటీి/గించి తనివోదు 
ఇక్కడ దీనిబత్తి యింకా నెంతగలదో ॥ అందు ॥ 


చెలరే6గి విన్నపాలు సేసియుష6 దనివోడు 

తలఃచి నిన్ను( బొగడి గినివోదు 

వెలయ నీసుద్దులు వినివిని తనివోదు 

యమెలమి నీపై బత్తి యింకా సంతగలదో ॥ అందు ॥ 
పచ్చిగా(గ నిన్ను గుబ్బలనొతి తనివోదు 

తిచ్చితచ్చి కా6గిలించి తనివోదు 

యిచ్చట శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి 


హెచ్చినశనబద్తి యింకా నెంతగలదో ॥ అందు'॥ 464 
మాళవిగాళ 
చెప్పవయ్యా అసుద్దులు చెవులారా వినేము 
ముప్పిరిగా( చెలులతో ముచ్చటలాడేవు * పల్ల వి॥ 


యేకతాన నాపె నీతో నేమని విన్నవించెనో 
చేకొని సంతోసాన( జెలరే6(గేవు 
ఆకుమడిచిచ్చినప్పు డాస లేమివెథ్టెనో 
జోకతో6 గళలుదేరీ సౌంపుగ నీ మొగము ॥ చెప్ప! 
$. “అనక అన్నచో యతిళంగము. . 


కం0ంగాగవంకీ గలు 


సరుసం గూచుండి యేమిసన్నలు నీకు జేనెనో 
శిరనె త్తి నవ్వుకొంటా. జిమ్మి రేంగేవు 
విరులుముడిచేవేళ వేడుక లేమిచూపెనో 
గరిమతో రతులకు6 గడుందమకించేవు 


పాదాలు గుద్దుతా నేమి పక్కన జెనకెనో 
ఆదరించి కా(గిలించి యానందించేవు 
పోదితోడ నేలితి విప్పుడు (శ్రీవేంక పేశ్వర 
పాదుకొని నీలోనీవే భావించి మెచ్చేవు 


సామంతం 
కంటివ కు చెలియా ఇక్కడ నీతాధుకాణలు 
యింటిలో నుండ.గా నీకు సీడేరెనే వలపు 


సారెకు మాటలాడ(గా( జవులెక్కె వలపు 
కూరిమి గొసర(గాను కుష్పలాయ వలపు 
చేరి వాయకుండగాను చిమ్మి గేంగె వలపు 
యీరీతి మేలే నీకు నీదేరె వలపు 


సన్నలా చాయలానే సతమాయ వలపు 
తిన్ననినవ్వులనే తీగసాగె వలపు 
విన్నపాలు సేయ(గానే వేడుకాయ వలపు 
యిన్నేసిచేంతల సీకు నీడేరె వలపు 


కూడి నరసమాడ(గా గుజటుతాయ వలపు 
వాడికల మెల(గ(గా వననమాయ వలపు 


జోరై ఫ్రీవేంక కేళుం జొక్కి-ంచితివి కాంగిట 


యీడ సీనేరుపులనే నీదేరెనే వలపు 


811 


॥చెప్ప 11 


॥1 చెప్ప ॥ ఢీ0ఫ్‌ 


॥పలవి॥ 
౧౧ 


॥ కంటి 


॥ కంటి ॥ 


॥కంటి ॥ 466 


812 శ్రీ కాళ్లపాశ అన్నమాచార్యుల 


మాళవిగొళ 
చేకొని వూడిగములు 'సేనేవార్తివెనే బత్తి 
యీకాలము దొరలకు నేమిబెప్పే మి(కను ॥పల్ల వి ॥ 


తచ్చితచ్చి యాపె నీపాదాలు గుద్దైెనంటాను 
మెచ్చిమెచ్చి పొగడుతా మేలమాడేవు 
కొచ్చు కొనగోర నీకొప్పు దువ్వెనంటాను 
యిచ్చగించి .తమ్ములము యావిగా నిచ్చేవు ॥ చేకొ॥ 


కలికి సీమర్మాలంటి గందము వూనెనంటాను 
చెలరేంగి యాపెమీ(ద. జేయిచా(చేవు 
పలుమారు నేకతొన బాగా లొస(గెనంటా 
అలమి చెక్కులునొక్కి యాదరించేవు ఇజచేకా॥ 


చెనకుచు( జెప్పరాని సేవలెల్లా. జేనెన, టా 
కను(గొని నవ్వునవ్వి కా౭గిలించేవు. 
యెనసితిపి (శ్రీవేంక పేశ యీమాటకు నన్ను 
మవసిచ్చి యాపెను నామారుగా( జూచేవు *చేకొః 40? 


బొ 


వలవ.(గలఫైల్లా వలచినది . 
' కలసిమెలసి యిబ్లై కరుణించవయ్యా ॥ పల్లవి ॥ 


చిగురు(బెదవులను( జెప్పీ నీక (బియములు 
మగువ నింతటవై నా మన్నించవయ్యా 
విగిడి ఆప్పటనుండి నిలిచి కొలుపు సేసీ 
ఆగడు పేయనేల ఆదరించ నయ్యా ॥ వల ॥ 


శృంగారనంకీ _ర్తనలు 


చక్కవిమోమె త్తి నిన్ను సారె సారెకునుం జూదీ 
చెక్కులునొక్కి. చనవు చెల్లి ల్లించవయ్యా 
మొక్కుతానే నీతో మొలకనవ్వులు నవ్వీ 
యిక్కువలంటి లాలించి యీడేర్చపవయ్యా 


కోమలపుంజేతులను కోరి నీకు విడెమిచ్చీ 
(పేమ వందుక కాంగిట బిగించవయ్యా 
కామించి శ్రీవేంకటేశ నీమనసు దక్కఃగొనె 
వేమరు రతుల నింకా వెలయించవయ్యా 


రేకు 1280 ఆందోళ 
ఇటువంటిచే(తలనె ఇన్నిటా నే వలచితి 
విటరాయ నిన్ను€ జూచి వేడుకాయనయ్యా 


మనసిచ్చి మాటాడి మర్మములు రే(చేవు 
కనువిచ్చి చూచి మతి గర6గించేవు 
చెనకుచు పలుమారు సిగ్గులు వుట్టించేవు 
యెనసీ .పొందలుసేయ నెంతనేర్తువయ్యా 


చెక్కునొక్కి బుజ్జగింఛి వెలపుల నవ్వించేవు 
చిక్క-విచన్నులు ముట్టి చెల(గించేవు 
చక్కెరమోవి చూపి సారె నోరూరించేవు 
యిక్కువలంటి మెప్పించ నెంకనేర్తువయ్యా 


చుట్టరికములు చెప్పి సొంపున నుబ్బించేవు 
“దట్టముగ వేనచల్లి తమి నించేవు 
గట్టేగా థ్రీవేంళ వేళ కలసితి విదె నన్ను 
యెట్టనెదుట 'లాలించ నెంతనేర్తు నయ్యా 


జవల॥ 


॥వల॥ 466 


* పల్లవి ॥ 


॥ ఇటు! 


జఖఇటు॥ 


ఇటు ॥ 400 


814 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగనాట 
వద్దనేమా నేము నిన్ను వట్టిదూరులేల దూర 
సుద్దులు చెప్పవే నీవూ 'సోద్యములుగాను ॥ పల్లవి ॥ 


మావద్ద గూచుండ6గాను మాటాడితి నతనితో 
దేవులవై తే నీవూ( దెలుసుకోవే 
వావులు చెప్పగా నే వివ్వల సరసమాడితి 
చేవల్లకు వచ్చి నీవు చెవులారా వినవే ॥ పద్ద ॥ 


చెనకంగా నే నికనిచెలిమి నేసితి విబ్దై 
పనిగలితే నీవూ( జూపవే మోము 
ననుపుగా నవ్వ(గాను నాంట( జన్నులనొ త్తితి 
మనసొక్కటిగా నీవూ మళ్లి మళ్లి చూడ వే ॥ వద్ద ॥ 


సన్న నేయఃగా నితని సమరతుల జొక్కితి 
మున్నె పొం(పొందై తే నీవూ మొక్కు' మొక్క వే 
యిన్నిటా శ్రీవేంక పేజం డిల నన్ను మన్నించె 


యెన్న(గా నీవు మమ్ము నిద్దరి. బౌగడవే ॥ వద్ద॥ 470 
శుద్ధదేశి 
ఎన్న(డు గడించుకొంటి వీకెను నీవు 
యెన్నరాదు దీవిపగ "పవ్వతోయీ " ॥ పల్లవి ॥ 


1పెదవులవిడేలతో( విక్కటిల్లుచన్నులతో 
యెదుటనే నిలుచున్న. దెవ్వతోయీ 
వుదుటులు చూపుకొంటా నుబ్బించి నవ్వుకొంటా 
యిదివో నీదిక్కే చూచీ నెవ్వతోయి 4 ఎన్న6 ౬ 
1. *విడేల పెదవులతో” అనుట సహజము. 


శృంగారనంకి ర్తనలు 816 


సొమ్ములతో విజ్ఞవీంగి సాలపుల మాటాడుకా 
యెమ్మెలెల్లా. జూపీని యెవ్వతోయి 
నిమ్మపం డెగరవేసి నీటుతోను మురిసీని 
యిమ్ముల వీటారికత్తె యిదెన్వతోయి ॥ ఎన్న(॥ 


వలపు నీవై6 జల్లి వద్దనే కూచుండి నిన్ను __ 
నెలయించీ సారెకు నెవ్వతోయి 
వెలయ నేలితివి (శ్రీవేంకటేశ నన్ను విై 


యెలమి. జుట్టమైవున్న దెవ్వతోయీ * ఎన్నం*॥ 471 
కన్నడబంగాళం 
ఇంచుకంతా గునైఅంగ దిదే మీకే 
యెంచరాదు దీనిగర్వ మిదే మీకె ॥ పల్లవి ॥ 


పంతోసాన నీవు చేసన్నలు 'నేసితేను 
యింతుల కెల్లా6 జూపీ నిదే మీకె 
చెంత నీ వప్పటిం దనుండేరి నుద్దు లడిగితే 
యెంతిపిగ్గువడీ(. దాను యిదే మీకె ౪ ఇంచు ॥ 


నెమ్మది నీవు దననెలవు లడిగితేను 
యెమ్మెలకు నవ్వు నవ్వీ నిదే మీకె 
వమ్మతించ కొనగోరు చన్నులపై నూందితేను 
యిమ్ముల( దప్పకచూచీ నిదే మీకె ॥ ఇంచు ॥ 


చుట్టరికములు నీవు సోదించి చెప్పితేనే 
యిక్షై కౌంగిట నించీ నిదే మీకె 
గట్టిగా (శ్రీవేంక'కేళ కలసితి విటు నన్ను 


యెట్టిదో తనవేడుక యిదే మీకె' ॥ ఇంచు* 472 
౪౫ 2-౯౫! 


810 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


్రీరాగం 
చూచితి నే నప్పుడు మీసొంపులు కిమ్ములనుండి 
ఆచోటిదానిచే(త లివొనా వోయి జ పల్లవి ॥ 


పిలిచెగా అది నిన్ను పెద్ద పెద్దయెలుంగున 

సొలనెం౦గా మాటలను చొక్కులంబెట్టి 

వెలయ. బానుపుమీ(ద విడెము చేతికిచ్చెంగా 

తలచుకో అలనా(నా()టిదావినుద్దులోయీ * చూచి ॥ 
నొక్కె6గా చెక్కులు విన్ను నోరం దమ్మ వెట్టుమని 

మొక్కె6గా చేయెత్తి ముసిముసినవ్వుతో 

వెక్కసపు(జమ్నలను వేడుకతో నొ_త్తింగా 

చొక్కుచు నెంచుకో దానిచుట్టరికాలోయీ -౪ చూచి ॥ 


'పెనంగెంగా కాంగిటను పీయములు రెట్టించ 
తనినె(గా రతులను తారుకాణలైై 
యెనసితివి శ్రీవేంక పేళ యిపు డిటు నన్ను 
మనసున6 బెట్టకో మర్మములు డానివోయీ 1 చూచిః 470 


సౌరాష్ట్రం 
చెలగి యప్పుడు సంతోసించుకొందువుగాని 
+ చలపట్టితవిమోవి చొలుగొనేను ౫పల్లవి 4 


చన వాత( డిచ్చెనంటా పారే.నిమ్నం జూచెనంటా 
యెనసి 'పెద్దరికము లేమిచెస్పేవే 
నను(జూడు నీయెదుట నయమున సాతనీ - 
మనను చొక్కించి నన్నే మరిగించుకొనేను -- *చెల॥ 


1 రంవద్ద[ఇంవివానరాణ. -  " " * 





శృంగారసంకి_ర్తృనలు 81 


' సొమ్ములు నీక్రిచ్చెనంటా చొప్పుగా( జెన కెనంటా 
యెమ్మె లిందరికి నీవు యేమిచూపేవే 
కమ్మి నాపంతము విను గక్కన నాతని నా= 
సొమ్ము చేసుకొని యీడుజోడై వుండేను ॥చెలం॥ 


వలపించుకొంటినంటా వాడి క్రై యున్నాండంటా 
బలిమి నీనేరుపెంత పచారించేవే 
కోలిచి (శ్రీవేంకటాద్రి గోవిందరాజుకాంగిట 
నెలకొంటి నింకాను నిన్నే మెప్పించేను ౪ చెలం౪ 474 


రేకు 1200 కుర౦ంజి 
కామిని యప్పటనుండి 'కాచుకున్నది నీవేళ 
(యేమము నీకు! జేనె [పియము చేకోవయ్యా _4 పల్లవి॥ 


పలుకుల. గొసరీని భామ నీతో సారెసారె 
చెలుములు నేసీని చెనకులను 
వలపులు చల్లీని వాడిక మొక్కులను 
పిలిచీ వింటికి నిన్ను( (బియముచేకోవయ్యా ॥కౌమి ॥ 


ననుపులు సేసీని నయముల నవ్వుల 

చనవిమ్మవి యడిగి సరసముల 

వునుకులు చెప్పీవి వుడివోనిసన్నల 

"పెన(గీ నీరతులకు పియము చేకోవయ్యా ॥ కౌమి ॥ 
వదలు(బయ్యద చూపి. వలపు నీపై వించి 

గుదిగుచ్చీ వావులు కొలువులోన 

యిదె (శ్రీవేంకటేశ్వర యీకె యల మేలుమంగ 

'పెదవితేనె.లొనంగి పియము చేకోవయ్యా ॥కౌమి॥ 475 

1 శాడవన్నవిచేం లవ యుండవర్చునేమో. లేక నీవేళను కాదకున్నది కావచ్చు. 


816 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నడగౌళ 
ఇతరకాంతలు చూచి యేమని నవ్వుదురో 
రతివేళచే[(తలు మర(గుచేయ(గదవే 


సమరతి యాతనితో సలుప(గా6 బొడమిన- 
చెమటార విసరవే చెలువుసకి 
తమల మప్పుడు నీ[. తమితోడం బెళైనేమో 
అమర వేరొక్కవిడెమంది చేతికియ్య వే 


కప్పుకొన్నపచ్చడము కడునెరి విరిగెను 
యెప్పటివలెనే విచ్చి యియ్యంగదవే 
లప్పలై. గందము రాలీ లావునం బెనంగెనేమో 
చొప్పెజ;గకండా6 గస్తూరి మీందం బూయవే 


సరసమాడ(గనేమో తురుము వీడివున్నది 
విరులు ముడువవే వేవేగను 
అరిది (శ్రీవేంక పేళు. డల మేల్‌ మంగవిభుండు 
_నెరులచిక్కు దిద్దవే నెట్టన నన్నేలెను 


శంకరాభరణం 
ఇదివో దంపతు లిద్దరు నున్నారు 
వుదుటున దంతెపుటోవరిలోన 


పొందులమా(టల( బొస(గుముచ్చటలు 
కందువకా(గిటకలయికలు " 
విందుల మోవలవియ్యపుసన్నలు 
అందెను తెరవెయ్యరే చెలులు 


౫ ఇత ॥ 


॥ ఇత ॥ 


ఇత ॥ శి70 


*వలవి ॥ 
( 


జజఇది% 


శృంగారనంకీ ర్తనలు ,_తి!9 


చనవులమీ రేటిసరసపు(జే(తలు 
తవియక పెన( గేటితమకములు 
చెనకులలోపలిచిరుసిగ్గు లెసంగె 
అనువుగ( దెరవేయరే చెలులు ॥ఇది ౫ 


శెలయుచు నెటిగినశే రేటినవ్వులు 
కొల[దిమిగులుబుసకొట్టులును 
బలు శ్రీవేంక కేపతి కలమేల్‌ మంగ - 
కలవడె( దెరవేయరే చెలులు _ 4ఇది॥ 477 


శుదవసంతం 
థి 


వమే వట్టితరితీపు లేలనేనేవే 
యేమగలచోటను పెనంగంగందగదే ॥ పల్ల వి॥ 
నెట్టన6 బతి విలిచీ నిన్ను చేసన్నలే(టికే 
లబ 
చుట్టరికము చెప్పంగా సుద్దులే(టివే 
గుట్టుతోడ రమణువి గూడుపే మేలు యింక 
బట్టబయలు పందిలివెట్టనే(టి కే ౫ ఏమే ॥ 
కొంగువట్లితియ్యంగా నిక్కువలు చెప్ప(గనేలే 
టి 
ముంగిట జన్నులంటగా మొక్కులే(టివే 
సంగతిగా దేవులవై. చనవు చేకొంట మేలు 
యింగితపుటాసలనేల దొంతి వెళ్తువే ॥*ఏమే ॥ 


బూవాననుంటివి మేలుపొందు లేమిచూచేవే 
చేవదేరం గాంగిలించి సిగ్గులే(టికే 
శ్రీవేంక కేకుండు విన్ను(జెందె నలమేల్‌మంగవు 
శక్రివసమై కతలెన్ని గాదెంటో నేవే 4ఏమే॥ 476 


820 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 
ఎంతజట్టడితనమే యెందు నేరుచుకొంటివే 
వింతలుగా నీతసకి వినోదాలు నేనేవు ॥ పల్లవి 


కడలేనినవ్వులు ధ్రా దె బెట్టుకుందానవా. 
గుడిగొనం బితివద్ద గుప్పవో నేవు 
వొడీకపుజొణతనా లొడింగట్టుకుందానవ 
వెడవెడగా 'సారె వెదచల్లేవు ॥ ఎంత ॥ 


మురిపెములల్లాను మూటగట్టుకుందానవా 
పరిపరివిధముల( బచరించేవు 
గరిమలవలపులు గంపంబెట్టుకుందానవా 
అరిమురి నితనికి నమ్మవచ్చేవు ౫ ఎంత 4 


తొలుకే తంతీపులు దొంతింబెట్టుకుందానవా 
వెలయఃగ వితనికి విందు వెశ్తువు 
ఆల మేలుమంగపతియైన్మాశ్రీ వేంక 'పేకుండు 
యెలమి నన్నేలె నీవూ నీవిభుః గూడేవు ॥ ఎంత ॥ 470 


బౌళి. 
ఏల కాచుకుందానవు యీత,డు నీవుగండంటా 
లేలే ఆయనాయ నె6(నెంఏతలేదు నీయాసోదము * పల్లవి ॥ 


బలిమిగలదానవు పతి. బవిలుచుకోరాదా 
కలిగిననీపగటు కందముగాని 
వెలయ నికనిచేత వీడె మిప్పించుకో౮ాదా 
కలికిత నాలెల్లా( గానవచ్చీ నపుడు ॥ ఏల॥ 


శ్రీగీతగలడి చిలుముచే నన్పష్టము, 


శృంగారనంకీ ర్హనలు న! 


చుట్టమవై నదానవు చొక్కవలపించరాదా 
"గట్టిగ సీనేరు పెల్లాం ,గందముగావి . 
అట్టయితే నీతనిచే. (వియము చెప్పించుకోరాదా 
దిట్టతన మెల్లా. దేట తెల్లమయ్యి నపుడు _ ॥4ఏల॥ 


పొందుగలదానవు బువ్వానం బెట్టుకోరాదా 
కందువ నీవీర మెల్లాం గందముగావి 
చెందె నలమేల్‌మంగను శ్రీవేంక పేకుం డితండు. 


యిందునే నీకోరికలు నీడేరీ నిపుకు 4వీల॥ 480 
రేకు 1201 ఆహిరి 
వట్టిజో లి( బొరలేవు వద్దన్నా మానవు 
వొట్టు కొకరిసామ్ము వేరొకరికి దక్కునా ॥ పల్లవి ॥ 
ట టా గ. 


చక్కనిదాన వాదువు జొణతనాలు నేర్తువు 
ముక్కర వెట్టుకుంటివి మోము చూసేవు 
నెక్కొాన్న నారమణుండు నీయెలయింపులకు 
చిక్కండుగాని నిచేంతలకు మెచ్చును ॥ వట్టి ॥ 


చుట్టమవు నౌదువు చొక్కులంబెట్టాంగలవు 
యిశ్లై సింగారించుకొంటి వీతనెదుట 
గుట్టుతోడ నావిభుండు కోరి యిందుకు నిన్ను( జే 
పట్టడుగాని నీపగటులు మెచ్చును . ॥ వట్టి ౫ 


మేలుదానవు నౌదువు మెప్పించా నీచేతనాను- 
వేళ గాచుకుందానవు వెస మొక్కేవు 
యేలె నన్ను శ్రీవేంక టేకు డలమేల్‌మంగను . _ 
సీలోనుగాండుగాని నీఐ త్రికి మెచ్చును *వట్టి॥ 481 
“1 శ్రీగీకగలినవునలమున రేకు దుంకవడినది, తక్కిన [్రీగితలవి చిలుముతో 
వన్పప్పములు, 
21 


శల 


థ్రీ కాళ్లపాక అన్న మాదార్యుల 


కొంటోది 
[ియమంఠత గలిగితే "పెండ్లాడుమనవే 
నయగారివా(డు తాను నన్నేల తడవీనే * పల్లవి ॥ 
యా ల 


చిన్నదాన నన్నునేల సిగ్గువరచీనే తాను 
చన్నులేల ముట్టీనే సారెసారెకు 
కిన్నెర వాయించవచ్చీ కేలుమొగిచితే నన్ను 
సన్నలనే మోవిచూపి జాణతనాలాడీనే *(ప్రియ * 


గుట్టుతోడిదాన నన్ను గోరనేల గీరీనే 
యిశ్లై యిందరిముందరానేల నవ్వీనే 
చుట్టపువాండంటా. దన్ను6 జూడగా నే వచ్చితేను 
వట్టిగిలిగింతలను వలపు రేంచీనే *(ప్రియ॥ 


కోమలపుదాన నాతో6. గోరి యెంత పెన(గినే 
సాము లెంత నేసీనే సమరతుల 
ఆముక (శ్రీవేంక కేకు( డలమేల్‌మంగవిభుండు 
యీమేరల నన్ను. గూడి యింపులు పుట్టించెనే ((పియ ॥ 482 


పాడీ 


మీరేల పదరేరే మెలుంతలాల 
మేరతో తన్ను నే మెప్పించేంగావి ॥ పల్లవి ॥ 


చెప్పనీరే తనమాట చెలులిందరిముందర 
యిప్పుడే మారుత్తరము లిచ్చేంగావి 
కప్పురము చల్లనీరే కాంతాళించి నామీంద 
చిప్పిలల జే(తకుచేత సేసేంగాని *ఇమీరే జ 


"శృంగార నంకీర్తనలు 


నగనీరే కేరడాన నాతో సారెసారెకు 
మగుడి యినుమడిగా మళ్లి ంచే?గావి . 
మొగము చూడనీరే ముసుకొవి యందుకేమి 
యెగసక్కేలన్నియు నేరుపరచేంగాని 


పెన(గనీరే తాను ప్రియమునం గాంగిలించి 
వొనర6గ గుబ్బల నే నొతక్తేంగావి 
యెననె (శ్రీవేంక కేళు డే నలమేలుమంగమ 
వినయాన మనవులు విన్నవించేంగాని 


. దేసాళం 

* చెప్పరాదు నీపరాకు జిగి మించె వలపులు 
యెప్పుడు వచ్చీవి యీడేరించీ నన్నును 

తలంచునొకొ నేండు తానాతో నాడినమాట 
పిలువక వచ్చునాకా (పియు€ డీడకు 
నిలుచునాకొ యిజ్దై నెమ్మది నాయెదుటను 
చెలియా నాకోరికలు చిమ్మి రేంచీ నన్నును 

కందునొకొ వాకపరి గక్కనను. దనరూపు 
వింధునాకొ తనమాట వీమలారాను 


అందునాకొ తనతోను ఆడుకోలుమాటలెల్లా _ 


'సందడించీ. దమకము సారెకు నాలోనను 


గారవించునాకొ నన్ను కా(గిలించికా(గిలించి 
= సారెకు మోవిచ్చునొకొ చవులుగాను 


*మీరే-॥ 


*మీరే ॥ 480 


జ చెప్ప॥ 


॥ చెప్ప॥ 


యీరీతి నలమేల్‌మంగ నేమ, (శ్రీవేంక పేళుండు 


చేరి తానేవచ్చి గూడె చెంగలించీ మనను 


ఇచెన్న* 484 


* శ్ర క్రీగీతలుగల స్థలము గట్టీగా చిలుమువట్సే కొనరావివి-నే నూహించినది, 
తక్కిన క్రీగీకల స్టలములుకూడ బాగ చిణమూరినవే, వే మాపాంచినవే. 


884 ్రీశాళ్లపౌళ అన్నమాచార్యుల 


పొందోళం 


మగవాండు తనకే యమరుగా కేమి సేసినా 
యెగనక్కెములు గావా యింతుల కీపనులు ॥ పల్లవి 


చిగురాకుమోవి యేల చిల్లులు నేయవచ్చీనే 
నగుమంటా నూరకే లానలువెట్టేనే 
మొగమె త్తి చూడుమంటా మొనగోర నేలె(లొ ?) త్తీనే 
జిగిమించ సీగ్గుగాదా చెలుల కీపనులు ॥మగ ॥ 


బంగారువంటిచన్నులు పట్టి యేల పిసికీనే 
నంగి మొక్కుమంటా. గావరించీనేలే 
చెంగట గూచుండుమంటా చెజ(గేల ముట్టీనే 


సంగతి నార్జ్‌ముగాదా సతుల కీపనులు ॥ మగ 


అందపు(దీగెవంటిమే నందులకు( బెనంగీనేలే 


పొంది కాంగిటనే యెంత థభోగించీనే 
అందప్పశ్రీ వేంక పేళు డలమేల్‌మంగను నేను 


కందువ నవ్వులుగావా కాంళల కీపనులు ॥మగ॥ 485 
న 
శంకరోభరణం౦ 
నెజజాణపు ఇవ్లి నీవే యెజటు(గుదువు 
'మెజయః జెలులు నిన్ను మెచ్చిరి యిపుడు ॥ పల్లవి ॥ 


వసమై వలచినవలపులలోనికి 
కొన రెడుచిరుపిగ్గులు చవులు 
కట. గాకేవినపొందంిలోనికి 
"'సుపరవృసనవపులచూపులు చవులు ॥ నెటి॥ 


శ్రీగీతలణగల స్థలములన్నియు దట్టముగ చిలుమూరినవి. నే నూహించినవి, 


శృంగారవంకీ రృనలు 825 


మనసుననాటినమచ్చికలోనికి 

“"గునియు రతులపలుకులు చవులు 
"పేనగొనుసరసపుప్రియములలోనికి 
నవిచిననెలపులనవ్వులు చవులు ॥నెటి॥ 
త 


అలరి పొదలునడియాసలలోవికి 
పొలుపగు తమకపుపొందులు చవులు 
అలమేలుమంగ పతియైనశ్రీ వేంక ట- 





నిలయ నీకు నిచెలుములు చవులు 4నెఅ ॥ 486 
రేకు 1202 తోండి 
వందు నేరుచుకొనెనో యీపెదిక్కు చూడవోయీ 
సందడిలో నీకు మోవి చవిచూపీని ॥ పల్లవి ॥ 


వలపులు చల్లుకొంటా వనిత యేమౌనోకాని 
మలసి సొలసి నీతో మాటలాడీని 
బలిమి( బెన(గుకొంటా పవిగలదానివఠె 
పిలిచిపిలిచి నీకు. (వ్రీయముచెప్పీవి ॥ ఎందు ॥ 


యెమ్మెలు నెరపుకొంటా నెందుండి వచ్చెనోకావి 
చెమ్మ(జెమటతో నీపై, జేయి చాంచీని 
బొమ్మ లారుచుకొంటాను పొ6(పొం) దైనచుట్టమువలె 
పమ్మి వద్దంగూచుండి ఫాదాలోత్తీని 4 ఎందు ॥ 


సారెసోరె నవ్వుకొంటా చన వెంతగద్దోకాని 
కూరిమితో6 గా(గిటం గూడీ నిన్ను 
యీరీతి (శ్రీవేంక పేక యే నలమేలుమంగను - 
చేరి నన్నేలితివి లా సిగ్గుతో మొక్కని ఎందు ॥ 487 
ఈ శ్రీగీతలుగ లస్టలములు దట్టముగ చిలుమూరినవి. నే నూహించినవి. 


1001వ రేకు శెండవ(వ్రక్క | వాగా చిలుముతో దెళ్బలిన్నది. మొదటి (వక 
కొంత చెడినది, 


థ్రీ కాళ్లపాక అన్నమాదార్యుల 
మంగళ కొసిక 


పొద్దువోవిజవరాలు బొమ్మల గాటుక వెట్టీ 
గద్దరిసవతులెల్లా( గాచుకుండ(గాను 


సంతవెట్టుక మగని సంగడి( గూచుండి యాకె 
యెంతదడవైనా మొగ మేమిచూచీనే 
చింతకాయకజ్టాయాలు చెప్పరావివలపులు 
అంతటా నోరూరించే దది తా నెజ(గదా 


పలుమారు రమణుని పక్క-( బండి తనియక 
మలయుచు నెందా(కా మాటలాడీనే 
యెలమి యిసుకపాంత రెంతదవ్వినా మనసు 
అలవిలేకపైకొనే దది తానెటంగదా 


యేపున (శ్రీవేంక కేశు. డీయలమేల్‌ మంగపతి 
యేపొద్దూం గాగిలించి తా నేమినవ్వీనే , 
పూపల్లై వసంతకాలపు(జిగురులు రతులు 
ఆపొద్దే నన్నేలె నాతం డది దా నెజ(గదా 


లలిత 
మంచిదాన వలమేల్‌ మంగ వోమదిరాక్షి 
యెంచి చూచితే మదము డిద్దరికి సాక్షి 


చెనకేవు యెంతేసి చిగురుటోడి 
కొనలుసాగినవి వీగోళ్లు వాడి 
"పెవ(గేవు వలపులు సే(ఢిపే6డి 
గువియచు మొక్కేవేమే కోండికోండి 


॥ పల్సవి॥ 
ళం 


4 పొదు ॥ 
౧ 


4 పొదు జి 
౧ 


పొద్దు! 460, 
ద 


| పల్లవి 4 


॥ మంచి॥ 


శృంగారనంకీ ర్తనలు 827 


నవ్వేవు మేలుమేలే నయగారీ 
చివ్వన నీమేనినిండా. జెమటలూరీ 
దువ్వటముకొం గంపేవు దూరిదూరి 
కువ్వ సనేవేమే వాని కోరికోరి ॥మంచి॥ 


సలకొనేవే కాంగిట నెబవాది 
కలపె నీమోవితేనె కడు(టోది 
లలి (శ్రీవేంక పేళుండ. జలపాది 


వెలనె నీనాపొందు వీదివీది *4మంచి॥ 489 
పొిందోళశవసంతం 
నీకు వలచినట్లుండు నీరమణు(డు 
మేకొనీ నీసింగారపుమిసమిసలు * పల్లవి ॥ 


చద్దికి వేడికి గడుచవులు రేచీ6 బతికి 
ముద్దులమాటల సనీముసగసలు 
వుద్దండాన రతులకు నొడిగట్లండేసీ నవె 
గద్దరిచూపుల సీకరకరు(ర7)లు ॥ నీకు ॥ 


సన్నుక సరసముల6 బలుమారు( బెనంగించీ 
సన్నలపొందుల నీసదమాదాలు 
యెన్న రాని వేడుకల కింపులువుట్టించీ నిదె 
వెన్నెలనప్వుల సీవికవికలు 4 నీకు ॥ 


కమ్ముక తమకములు ఘనముగం బుట్టించీ 
దొమ్ముల నీకాంగిటితుదిపదాలు 
కొమ్మరొ శ్రీవేంక కేశ గూడినగురుతు లివె 
నెమ్మది మోముకళల నిగనిగలు ॥4నీకు॥ 400 


థ్రీ తాళ్లుసాక అన్నమాచార్య. 


మాళనిగాళ 
ఎంతపని గలిగెనో యేమి సాదించెనోకాని 
వింతగా నప్పటినుండి వేళగాచుకున్నది 


చిన్నిచిన్నిచెమటలు చెక్కులపై( బొడమంగా 
విన్నపా లెంత నేసీని వెలంది నీకు 
పన్నుగా జన్నలమీ?దిపయ్యద కొంత జారంగా 
మిన్నక కొలువు సేసీ మిక్కిలి నీకు 


పెనగొన్ననగవులు పెదవిపై. బెట్టుకొని 
వినయాలునేసీని వెలది నీకు 
నినుపులచూపుల నీమొగ మే చూచుకొంటా 
యెనయుచు సన్నలు 'నీకే లందుకు€ జేసీని 


తోడందోడ గాజులు చేతులనుండి వాంగ(గాను 
వీడే లెంతయిచ్చీని వెలంది నీకు 
యీడనె (శ్రీవేంక కేశ యేలితివి నన్ను నేండు 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


వాడీక రేమిచూపీని వంతుల( దా నీకు ॥* ఎంత ॥ 401 


కేదారగొళ 
ఇంతకోపితే మాపొందు లిటు నీవు నేయవయ్య 
చెంతనే నోరూరించు( జెలులవలపులు " 


చెవులొగ్గి వింపేను చిగిరించు మాటలు 
తివిరి వూ(కొం పేను తీగెలు సాగు 
నవకమై లాలించితే ననలొత్తుం గోరికలు 
* చనవు(చవులు పెపెరేంచు సతులవలపులు 


॥ పల్తవి॥ 
ళా 


॥ ఇంత 4 


వ యీకె+ఏల+అందుకు =యీ కేలందుకు( జేసీని, కాకున్న యళిళంగము. 


8. ప్రాసభంగము. 


శృంగారసంకి ర్తనలు 423 


కన్నుల. జూచితేను కడు(టొదలు మనసు 
'సన్నలకు లోనై తే ససు లొత్తును 
అన్నిటా సమ్మతించితే !' ననలుఃగొనలు6 వారు 
యెన్నేని చెప్పంగవచ్చు నింతులవలప్పలు ॥ ఇంతి ॥ 


చేరి వద్దంగూచుంకే( జెలరే(గు నవ్వులు 
సాకీం జవిగొం'పే మోవిచవులు వుట్టు 
యీరీతి (శ్రీవేంక టే? యిటు నన్ను. గూడితివి 


కారుకమ్మినపంటలు కాంతలవలప్పలు ॥ ఇంత ॥ 192 
రేకు 1203 శుద్ధవసంతం 
ఇద్దరిలో బలిమేదే మ ఇ 
అబుద్దిచెప్పరే మాకు పొల,తులాల' పల్ల వి ॥ 


నగె నీతండు నాతోను మొగము చూచె నీపెకను 
తగవులు చెప్పరే తరుణులాల 
చిగురున వేనె నన్ను శిర సూంచెం దనకును 
జిగి. దుదమొదలేదే చెలువలాలా ॥ ఇద ॥ 


'సారె నాతో మాటలాడె సన్నలు నేనె. దనకు, 
తారతమ్యాలు చెప్పరే దై 'దె కలాల 
చేరి నావద్ద గూచుందె ' సిగ్గువడె( దనతోను. 
నేరుపునేర్‌ములే వే నెలంతలాలా ॥ ఇద్ద ॥ 


నేసవెట్టి నన్నుంగూడె చెనకె. దనచన్నులు, 
వాసివంతులు చెప్పరే వవితలాల 
నేనె బొందు లిద్దరినీ శ్రీవేంక కేకు, డీతండు 
ఆసా బాసా నెన్వరిదే అంగనలాలా ॥ ఇద్ద ॥ 408 
1, "ననలు కొనలు” ఆనుట పహజము, మొగ్గలూ-చిగుళ్లుగ 'పేరినదవి అభివృద్ది 
సూచకమైన వలుకుఐడి, ఈ వాబ్మయములో * అవలు(గొవేలుంబూ' ఆనుట వింత. 
£. "ఆసాంవాసా * ఆశపెట్టుట, బోనచేయటయి కావచ్చు, 


థీ తాళ్ల పాఠ అన్నమాచార్యుల మ, 


నాదరామ్మక్రియ 


చెల్లంవో యేల లాచేవే సిగ్గువా టింతేకాక 
చిల్లరవూడిగా లి౦క6 జేయంగ రమ్మనీనా 


యేపునం దొం గేలచూచే విద్దరు లోన నుండగా 
కాపురాలు సేనేవారి. గాకు నేతురా 
యీపొద్ద 'కేరడాలాడి యెటుకలు సేనేవే 
రా(పుల నాతిండు నిన్ను రమ్మని పిలిచీనా 


దీకొని దంపతులున్నతెర యేల యెక్తేవే 
యేకతపువారి( బాయిటవేతురా 
కేకలుగొట్టుచు మరి కేరి యేల నవ్వేవే 
ఆకె వుండగా నిన్ను నండకు రమ్మనీనా 


్రీవేంకశేజుండు నాపె. జెందె *శయ్యాల చేరేవే 
భావించి పెండ్లాదేవారి. బచ్చి నేతురా 
పూవులగుత్తుల. గొని పూంచి యేల వేనేవే 
సీవిభు(డై తేనేమే నిన్నందు రమ్మనెనా 


బౌళి 
బొనయ్య మంచివా(డవౌదువు నీవు 
'వేనలుగా నుద్దండాట్‌ సేయనేర్నుకొంటివి 
ణీ 


మొనసి చుట్టమవంటా మొక్కనచ్చవనసతిని 
వొనర నీతొడప్రే గూచుండుమగేవు 
మనిసిచ్చి నీవాడేమాటలు వినేదాని 
ెనంగుచు( జన్నులే పిసికేవు వీవు 
1 శయ్య ఓ ఏల ==“శయ్యాల” వ్యానవారికము. 


॥పల్రవి॥ 
ఉం 


4 చెల్త6॥ 
ళం 


॥చెల(॥ 
మ. 


*చెల6(॥ 494 
ఉం 


॥ పల్ప్వవి ॥ 
ళా 


॥బొన॥ 


శృంగారసంకీ ర్తషలు 8కి 1 


చూపుల వేడుక నిన్ను. జూడవచ్చినడాని 

కాపురాలు నేయపు.ట్లా. గాంలాళించేపు 

యేపుమీర నిన్ను సుద్దు లివై యడిగేటిదావి 

చేపట్టి మోవెల్లా గంటినేసవు నీవు ॥ బొన ॥॥ 
చేరి నీచెనకులకు మ 

కూతిమితో( గాంగిరించుకొ స్తనేవు 

యీరీతి (శ్రీవేంక పేళ నం పొరుగు! దావి 

'కేరుచు€ నవ్వ:ఃగా గిలిగిం చేవ న్‌పు ॥బొన ॥ 4045 





వరాళి 
ఏంటికే యింతేసిపంతా లిళనితోను 
తాటించి నీవలపులు దాంచనేతే నీర్చ ॥ పల్లవి ॥ 
కొండవంటిమగవా6ండు కొంగువట్టి తియ్యంగాను 
అండుకాచి రోంగేవు అదేమే! నీవు 
దండు వెళ్ళి మదమండు దాడివచ్చి వుండ6గాను ॥ 
గుండె రాయిగా(జేసుకొనేవేమే నీవు 1 ఏంటి ॥ 


విడువరావిచుట్టము వేడుకతో నవ్వ౭గాను 
అడం6కువ  సిగ్గువడే వదేమే నీవు 
పెడలిదిక్కున వచ్చి పెండ్లి విడిళుుడ(గాను 
గడుసవై చన్నులేల కప్పేవే నీవు ॥ ఏంటి ॥ 


వేడుకకా(డ్రై నధశ్రీవేంక కేశుండు గూడంగా 
ఆడేవు* 'తెక్కులమాట లదేమే -సీవు 
మేదెపుమేనవావి మెద. గా(గిలించుకోంగా 
యాడ నివ్వెరగు లందే విదియేమే నీవు *ఏ(టి౪ 4906 





[ఈ స్థలమున లేకు దుంకపేడినదె. 
'శ్రీగిఠగలస్థలమున బాగా చిలుమెక్కుటచే నే నూహించినది. 
౪1 2-౯౫ 
ల్లా స 


తిం? థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


రామ్మక్రియ 
వేగమే రాణగదవయ్య వలదిలయోకుపుగొనో 
జాగులేల వే నేవుంసంద గోన నీవో 


ళల్లప్తో(తలనె కొంతత డవు ప్రొద్దబ్తువుచ్చు 


చెలిక త్రెలతో కొంత నేపు పొదులుపుచు? 
చిలుకలకు. జదువుచెప్పి కొంతపోదువుచ్చు 
వెలసి నిన్ను(వాసినవిరహాన మగువ 


పేమి॥దిపోటలు వాడి నెమిగ్లటే కోళకుపొద్దువుచ్చు 
- దీమసొన పిగ్గులనే తేరి కొంకపొద్దువుచ్చు 
ఆముకొన్న ఆసలనే అటు కొంతపొద్దువుచ్చు 
వేమరు నిన్నుఃబాసినగిగ*ావః దరుణీ 


యెదురుచూపులనే ఇంట గొంత పొద్దువుచ్చు 
కది వేటికోరికలగథుః గొంత పొద్దువుచ్చు 
ఇదివో శ్రీవేంకటేశ ఇంఠలో వచ్చి కూడితి 
వెదకీ. జల్లోశీదేపిలీహాన. వవిత 


బళ 
వ్యామొగము చూచి యెంతనవ్వేవు' నీవు 
కామినిచే(6 లెల్లా( గను(గొనరాదా 


పన్నుక వినయాలెల్లా పచారించుకొవి నీకు 
విన్నపాలు వేసీ సాకె.వినరాదా 

801 శత్నీలమీది పయ్యేద జారం దోసుకొంటాను 
నన్నలనే మోవిచూపీ( జవిగొనరాదా 


1పల్వవి ॥ 
ల 


॥ వేగ ॥ 


॥,వేగ $1 


॥ వేగ, 40? 


జపల్పవి॥ 
ళా 


జనా. 


నలు 8ఫి.) 


అతి వేడుకతోడుల అశ్లై వేళగాచుకొని 
సతి పాడాలొ త్తవచ్చీ. డాంచరాదా 
మతి. దలపోనుకొంటా మర్మములు గరంగ(గ 
రతులకు నాసపడీ రారాదా లోనికి ॥నామొ॥ 


గుట్టతోడ. దమకము గుబ్బతిలు కొనంగాను 
అజై నీకు విడెమిచ్చీ నందుకోరాదా 
గట్టిగా (శ్రీవే: కపేశ కలసితి ఓటు నన్ను 


చుట్టమాయ' డానూ దయ(జూడంగరాదా ॥నామొ:॥ 1) 
రేకు 1201 దేశాక్షి 
తానూ. బై పైనే వున్నది తమితో సీహటమికి 
యీనటన లేమినేర్చె నెంత చేసాలాండి ॥ పల్లం ॥ 


వొడివట్టి తియ్య6గాను వొయ్యనే పెనగగే నీతో 
పడంతి లేంతసిగ్గులపగటుతోను 
వొడంబరచంగ నిన్ను నొద్దని తోయంగరేక 
నిడుసాగిల నెలు(గు నేరుపుతోం బెంచీని ॥తొనూ6॥ 


చన్నులు చేత నంట(గ సగము గుంపించీని 
సన్నలనే కొంగ బొమ్మజంకెనతోను 
వున్నతి( గా(గిలించ(గా నోపననంజాలక 
కన్నులు మూసి మోనాన( గమ్మి పెనొరగిని ॥తానూ(॥ 


లాలించి మోవియానగా లలి నొడ్డుకొనరాక 
తేలించి మోముచూచి వాతెర చూపీని 
చోలివెట్లి నన్ను(గూడి వొద్దికై (శ్రీవేంక కళ 
న! దజా 
యీలీల( దన్ను నేలంగా నింపులు నెరపీని ఇతానూ6 ౪ 490 


884 (శ్రీ కాళ్షపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
ఎన్నిదలపో(ళలది యెంతయెమ్మెలాండి, ఇది 
కన్నులారా దీవిగుట్టు గంటివా వోయి * పల్లవి ॥ 


అందమై కాంగిట నీపై నంటవలెనంటాను 
పొందుగల గస్తూరి మేన బూసుకొన్నది 
యెందు౯ దనరాక నీవెజంగవలెనంటాను 
అందెలు బావాలతోడ నదివో వచ్చివగి 4 ఎన్ని ॥ 


తతి వీడెమిచ్చితేను తా/కవలెనంటాను 
అళివా(డిగా€ జేసు క దెవున్నది 
రతివేళ విరులెల్లా రాలవలె న్నీపైనంటా 
జతనాన( దురిమెను జాజులు సంపె6€గలు ॥ ఎన్ని ॥ 


తనపై వీచూపులు త గులవలెనంటాను 
కొనబుగా సింగారించుకొని వున్నది 
యెనసికివి శ్రీవేంక పేశ ఇంతలో నన్ను 


తను నేలవలెనంటా దండ నిలుచున్నది * ఎన్నీజ 500 
గౌళ 
చన్నులు చిన్నవై తేనే సాదవా. నీవు 
సన్న యెజంగ వదేమే సరసునితోను ॥ పల్లివి 8 


చెక్కుచెయ్యాలపెళ్లేవే సిగ్గులేల "పెంచేవే 
అక్కరతో విడెము నీకాతః డియ్యగా. 
చిక్కనేల పెనంగేవే చిరునవ్వేమి నవ్వేవే 
మక్కవ నిన్నుఃజెనకేమగవితోను జదన్ను ౫ 


శృంగారనింకీ గనలు బిగ్‌ 


ఇమరించే వదియే మే చెలం'హిటి(కనేరే 
తమితో నాతిండు ఏన్ను6 దగడవంగాను 
అమర నీవేశాచేలే ఆనయ పట్టంగనేం 


సముకాన వేండుకొన జాణపతితోసు ॥చరు 


పెయ్యదేల బిగించేచే పాప సేల దువ్వేసే 
చయ్యన నాతండు సస చల్లంగాసు 
వొయ్యనే మొక్కంగనేరే ఏచంచాటింం యేలే 
చెయ్యారా నిన్ను( గూచె శ్రీవేంక సేశుండును 4 చన్ను ॥ 50| 


సాళంగనాట 
అవధరించవయ్యా లై 5 లకొలము 
తవిలి సేవలు నేసీ( దరుణి నీకు ॥ ఏల్లవి॥ 


నెలంతచెమటలే పన్నీటి మజ్జనము సీ 
తఘకుంబయ్యచకొంగు లిడీయొత్తు 
కలికినవ్వులే కప్పురకాపు నీకు 
పొలుపొంద6 జూపులే పుణుంగఏకొపు ॥ అవ 


మగససవయంగరాగ మే మంచిచర్యఏగా విదట్టి 
తగుంగా(గిటిచేతులే తమ్మిపూఎలు 
చిగురుంబెవవువే (శ్రీతులసీచళములు 
మొగి రతిచెనకులే మునుకొన్నసామ్ములు ॥ అవ ॥ 


అలమేలుమంగ తానే యక్కుననుందే దేవులు 
పలుకులే వేదమం[కపాటలు 
యెలమి శ్రీవేంక కే? యెంచి చూచితే నీకు 
జలజాొకీసరసాలు సకలసంపదలు 4 అవ॥ 502 


800 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాళంగం 
ఇన్నాళ్లవలెం గాదు యిప్పుడు సీభావము. 
చిన్నారిపొన్నారినోరం జెప్పవయ్యా సుద్దులు * పల్లవి ౪ 


యింతి యెవ్వతైనా వచ్చి యీడ నీకు నిచ్చెనో 
వింతవుంగరము నీవేల నున్నది: 
చెంతనుండి యాపె నీకు సేవలేమైనా( జేనెనో 
కొంతుండ నీపచ్చడాన, .గడువస పున్నది' ॥ ఇన్నా ॥ 


యెంచరానిచుట్టము నీకెవ్వతై నా యిచ్చెనో 
మించులపుంజాలదండ మెడ నున్నది 
కంచముపొత్తు గలసి కాంపురాలు 'నేనెనో 
మింఛునీచెక్కుల నంటి. మెరసీ[ గాటుకలు ॥ ఇన్నా ॥ 


వన్నెలా(డి యెవ్వతైనా వాడిక్రై నీకిచ్చెనో 
చెన్నగుబాహుపురి నీచేత నున్నది ' 
ఇన్నిటా (శ్రీవేంక కేళ యేలితివి నన్ను నేండు 
యెన్న నాసొమ్ములే కావా యెబ్‌ంగితి నేను ॥ఇన్నా॥ 508 


| “పొడి 
నాకు నిన్ను(€ జూచిచూచి నవ్వు వచ్చీని . 
యేకతాన నన్నేలితి వేమిచెప్పేదయ్యా ॥ పల్లవి ॥ 


తొయ్యలియొక్కెతకు. గొందువ -చెప్టుక్షురడగ్రామ గా 
వాయ్యనే వేరొకతై, .నీన్టాద్తిక్సీ వమ్మె 
చ్లెయ్యార విత్తొకటేప్‌ం జటొక బె మొలచె- 


వయ్యేజోవీవలపిదె యేమని చెప్పేదయ్యా 4 నాకున 


ఆ్మట'జలడ్యాడఅ కడ శ్రళి శ్రీ 
కృంగారసంకీ రనలు 837 
ల ళర డల 
పేరుకొని యొకతెను పియముత్తోంయక్తువుడొద్‌872 జండ్‌డ్‌ 


॥ ఉల్ల మ్ఞూరుపేరుదొక తె నెన్మష్యా స్రంగ్షిక్టొతై యట్రండ రద్‌డడ్‌ 
“" కోరినదొకటుండ(గా( గొసరు వేరొకటాయ 


యీరీత్తి నీభాగబపళమిశోషపికుస్తు నాదు" రణ్థర్షమ్మ్యా 


టమిఆవంోద్దడ్‌ ఎక్‌ రృ౭ర౭ 

గక్క-వ వేరొక తెన్సు తృల్పభుం న్ను నోటినే యశటు 6 డ౭టల 

॥ సొసానకు_న శీ;దేవి వచా న షొ క్రూణెముడలడి గ్రండరడ్‌ 
మొక్కొాకటి మొక్క6గాను ముంచి దీవెనొకటాయ 


యిక్కుడ శ్రీ శ్రీ వేలిక చట యీ హేప్వ మైళ్ళ” )ర్జప్షష్టులక్ష్య 


ఉఊయాంం(డల టిం్నేగర్య డయ 


రేక్టుజ్ఞై[5 భెరవి 


చిత్త “జల పతినేవ లేమి సేయుమనే - 
వత్తుక యాతనా శస్వాదనడ్‌ గీ వ్రలవ్ర ఎర్‌ ఏళ పూష 


చెప్పరానిమా(టలక్ట్యు వైనలాగయటోనుట్లా, 


శస్తున్లడి తమకృష్క్కైనుల్చడిషన్న ఎబైండ్రద్‌ ఉడి దట్‌ 
ముప్పిరినవ్వులు సారె మూటగట్టంటోతేను 


చిప్పిలుంజెమటకే చిందంజొచ్చును ॥చిత్త ॥ 


పిలువనిపేరటముపె పెండ్లి కి6 టోతేనుం 
నిలువున నివ్వెరగులే నిండబ్ష్యాడ్యునుడి జ 
౫6 తాలిమి చుట్టరిక్షాలా వ్రదాకంత .బోచెము 2 


లివచి వష లే మ్‌ గిలును ॥చిత॥ 
వ్వ చక వష్యగిర్థిమ్య్య 6 ఉల ౧ండ్‌ అంగ్‌ల్లొడి 


వొక్కమాంటపె సరసాన వొడి జజ్టీ దీటగ అనుకి 0. 
మొక్కలముతో బో6(కముజిస్రీ[మడు. ౯! 

+ జైలుక్కడ (శ్రీవేంక ఉషంటాయరోనె:నన్నం గూడెర్‌ల్లాకె 
కక్కసింది కూడితే కాయే పండవును జచిత్తః 505 
22 


888 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరినాట 


వేవేలకు నాకే విన్నప మిదే 
చేవదేరె వలవులు చిత్తగించవయ్యా 


వూరనూర నూంటలాయ నువిదికు[. జెమటలు 
కోరికలై తే బెద్దొండలాయను 
కారుకొని తిమకము గంపలకొల(దులాయ 
చేరవచ్చి మగువన.€ జిత్తగించవయ్యా 


చెప్పంజెప్ప€ గొత్తలాయ చెలిచెక్కిటిచింతలు 
ముప్పిరిగొన్నయాసలు మోపులాయనము 
కప్పి నీసుద్దులు పిన గడు(దరితీపులాయ 
చిప్పిల మా౭టాడి యింతి! జిత్తగించవయ్యా 


చూడంజూడ సౌంపులెక్కె సుదితిమోముకళలు 
వేడ-కలై తే వెల్లావిరులాయను 
యీడనె (శ్రీవేంక కేశ యేలితివి మన్నించి 
చేడె నీకు దేవులాయం జిత్తగించవయ్యా 


లలిత 
జవ్వనము నీమేన జడిగొనిపున్నది 
చివ్వన( జేయి మీ(దుగా( జెనకి వెకొనవే 


సిగ్గులెంత పెంచినాను చిత్తము గరగీనొ 
అగ్గలము గొసరికే నాస దీరీనా 
దగ్గరి కొలిచితేనే తవివివుట్టీనా 
కగ్గులేని వేడుకతో గా(గిలించుకొనపవే 


*జపలవి ॥ 
లా 


ల! వేవే॥ 


॥ వేవేః 


* వేవే॥ 6000 


*జపలవి॥ 
౬ 


* జవ్వ ॥ 


శృంగారసంకీర్తనలు త్ర00 


కన్నుల జూదితేనే కలసినట్టయ్యినా 
సన్నలం బొద్దువుచ్చితే సంతోనా లవునా 
మిన్నక నవ్వితేనే మేనుమేను సోంకీనా 
చన్నుల నొరసి మోపి చవిచూడ(గదవే ॥ జవ్వ ॥ 


సంగడీ( గూయుండితేన ఆంటలయ్యినా పొందు 
ముంగిటిమా(ట లెన్న్నైనా మోచీనా దావి 
యింగిత మెజీ(గి కూడె నిదె శ్రీవేంక పేళు(డు. 
అంగవించి యేపొదూ: జాయకపుండ(గదవే ॥ జవం॥ 50? 


హిందోళం 
ఆసగెంచియున్నదాని నలయించని6౮నేలే 
పాసి వుండలేకుండితే బ త్త్‌సయవయ్యా ॥పలివి ॥ 
అవి గం 


మునుకొని యాపె వచ్చి ముందర నిలుచున్నది 
ననుపు గలిగితేను నవ్వవయ్యా 
వినయముతో నీకు విన్నపాలకు లాచీ 
పని గలిగితే 'మాటపలు కాడవయ్యా ॥ ఆన ॥ 


గుట్టుతోడ నీపొందులగులుకులెల్లా జెప్పీ 
చుట్టమైతే నాపెదిక్టు చూడవయ్యా 
ట్‌జా | 
నెట్టుకొని సారె నిబ్న నేరుపున సాలసీని 
అళై నీకు సితవై తే నాదరించనవయ్యా ॥1ఆస ॥ 
ఈ ః న. 
వియతాన! తేరీచేరి నీకు( బాదాలొ త్తపచ్చె 
[పియమైతే మంచముపై ( బెట్టుకోవయ్యా 
నయాన శ్రీవేంక మే? నిన్ను( “సూడి8 విన్నిటఓం 
(క్రియ గలితే నాపెపె( గేలు చాంచవయ్యా ' ఆన్‌ ౪50 
1. మాటవలుకు=కాను మొదట పల్కారించుట మాట, అడిగినదానికి బరులిచ్చుట 
వలుకుగా ఈనుడికొ రము పుట్టియుండవచ్చు, 





840 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
నీవిచ్చినచన వెల్లా నెరపీ( దాను 
యీవల( దనయాసోద మింకా నెంతగలదో 


కొసరికొవరి నిన్ను( గొమ్మ నీతో మాటలాడి 
ముసిముసినవ్వులనే మోవిచూపీని 
విసవిస నేతెంచి విడెము చే8ికిచ్చెను 
యెసంగ తనయాసోద మింకా నెంతగలదో. 


కందువలు చూపిచూపి కనుసన్నలు సేసి వీ 
ముందరికి వచ్చి నీకు మొక్కు మొక్కీవి 
విందువలె సారెసారె విన్నపాలు నీకు( జెప్పీ 
యిందరిలో£ దనయాస యింకా నెంత గలదో 


వుడివోని వేడుకతో నూడిగాలెల్లా. గావించి 
నిడువాలు(జూపులు నీపై6 జల్తీవి 
అడరి నన్నేలితివి అన్నిట్లా శ్రీవేంక కేళ 
యెడయనితనయాస యింకా నెంతగలదో 


మాళవి 


కానిదె నేనిదె తగుల్లెవన్నారము 
అఆనవెట్టి యాతగపు లడుగరే యాతచి 


చనవుగలుగుచోట సరసములాడవచ్చు 
వమవుగలుగుచోట నవ్వవచ్చును 
మనను(గానరానిక మళ కావనురడ్లేవ్లాన్సిల్ల కపట ర ళదిటత ఇజిఐర 
జెనక(గవచ్చున టె చెప్పరే వోబెలులు. ॥ తాని ॥ 


శృంగారసంకీ ర్తనలు 


-బ త్రిగలిగితే మాంటపలుకు లాడ(గవచ్చును 
చిత గించితే సేవ సేయవచ్చును 
కొత్త సేసుకొవి లోలో గుట్టుతోడనుందేవాని 
హతతి పట్టవచ్చునటె ఆడరే వోచెలులు. 


యయేమము నెలకొంటేన. పెనంగులాడంగవచ్చు 
కామించె నీ(చేటిల) వేళ నొక్కటిగావచ్చు 
వేమారు (శ్రీవేంకట్నాదివిభుః డిజె నన్ను నేలె 
ఆమా(టాడవచ్చునటె యనరే వోచెలులు 


రేకు 1206 ముఖారి 
మగవానితో బలిమి మగువల కమరునా 
వెగటులేక యియహపె వినయమే నేయవే 


కొంగువటి తీసితేను కొప్పు .గడువెడజారే 
వుంగరాన కొడిసితే నూర్చులు రేంగె 
చెంగట! బెన€గితేను చెమటలు మేన. జిందె 
సంగడి నాతనితోను సాము లెంత సేసేవే 


కడు(జెనకంటో తేను కంకణాలు వాంగ(జొచ్చె 
తడవి తిట్టంగంటో తే దగదొచ్హైను 
తడవుగా నవ్వ€గాను తలకెక్కె వలపులు 
యెడయక యిందులో నీ వెందుకయ్యేవే 


నాంట6గ గా€గిలించ6గా నడుమ! జన్నులు చిక్కె 
మాటున రతినేయంగా మతి గరంగె 


॥1 ఆందిఖాటున త్రీ వేంక్షృస్తేళ్ల డ్రిగృ్నహ్లైం ట్రింకవేనై 


చీటికిమాటికి వింక సిగ్గులేల పెంచేవే ” 


841 


॥ లాని॥ 


*4లౌని॥ 510 


॥ పల్లవి ॥ 


॥ మగ ॥ 


॥మగః 


*మగ* 611 


848 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యిల 


సామంఠం 
మేలుమేలు సీ భాగ్యము మెరనె నిందరిలోన 
యీలీల నెందిరినై నా నలవయ్యా నీవు ॥ పల్లవి ॥ 


జక్కవచన్నులుయాపె సన్నపునడిమియాపె 
చుక్కబొట్టుతో నిన్నుజూచేయాపె 
'వెక్కసప్పముంగరాపె వింంసింగారాలయాపె 
యెక్క్‌డ6 గలిగె నీకు నింకటివెయ్యారి ॥ మేలు ॥ 


గొప్పకన్నులాపె కొమరెవాయప్పటాపె 
కష్పురపునోరః జెప్పె కత నీకాపె 
కొప్ప.నిక్కంబెట్టినాపె గుడిగొన్న 1 నొమ్ములాపె 
యెప్పుడు నిన్ను€ బెండ్లాడె ఇంక5చే(తలా,డి ॥ మేయ॥ 


చిన్ని పెదవులయా పె వ 
చెన్నగుచేతుల నేవ సేసీ నీకాపె 
ఇన్నిటా (శ్రీవేంకపేళ యేలితివి నన్ను నేండు 


యెన్నండు నీపొందునేనె నీముద్దులక లికి 4 మేల* 512 
బౌళి 
ఎంతజూటు(దనముల దీచెలియ 
. వింతవిలివు సింగారాల వెలసీ( జెలియ ॥ పల్లవి ॥ 


ముంగిట నీముందరను మురినేనంటానేమో 
చెంగావిచీరః గభైల జెలియ 
చెంగట నీతో సాములు నేనేనంటానేమో 
“సంగతిగాం గప్తూరి చల్లుకొనె. జెలియ ॥ ఏంత ॥ 


శృంగారసంకీ ర్తనలు తిథిని 


వన్నెలువెట్టుక నిన్ను వలపించేనంటానేమో 
కనన్నలంగాటుక వెట్టి! గడు( జెలియ 
సన్నలనే నీ కింత చవిచూపేనంటానేమో 
నున్ననిపెదవులను నోరూరించీ. జెలియ ॥ ఎంత ॥ 


మనసు గరంచి నిన్ను మరిగించేనంటానేమో 
ననుపుసేసుక నీతో “వ్వీ( జెలియ 
యెనసితి విటు నన్ను యిన్నిటా శ్రీవేంక పేళ 
తననేరుపులూ. గొంత తాం జూపీ. జైలియ  ॥ ఎంత ॥ 519 


పళవంజరం౦ 
నెలజాణత నములనేరుపరి యాతడు 
౨ అకరి బెట్టికే కరంగించ6*దవే ॥ పల్లవి ॥ 


చలము లేమిటికే సరసములాడే వేళ 
సౌలసి వినయమునే చూప(గరాదా 
పెలుచుందనములేలే దెకసియుండే వేళ 
వెలలేనివగవులు వెదచల్త6ంగదవే ॥ నెజి ॥ 


పంతములే+టి కే మాటపలుకు లాదే వేళ 
చెంతమండి పియములే చెప్ప€గరాదా 
వి.తలు నేయంగనేలే వేడుకల జెనకే వేళ 
సెంతసాన€ టొందులెల్లా జరపఃగ౭గదివే ॥ నెల ॥ 


జంకెన లేమిటికే సన్నలునేసేవేళ 
పొంకపుకా(గిట నిస్టై పొదుగరాదా 
అంకెల శ్రీవేంక కేళు( డన్నిటాను నిన్ను నేలె 
కంకణాలచేతులను( గా౭గిలించంగదవే జ నెణ॥ 514 


844 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యిల 
రామ్మకియ 
తిట్టితేనే యెగ్గుగాక శేంకువతో నాతనికి 
చుట్టరికము చూపితే సనాంప్పగాదా సీకు 


మచ్చికతో నీవిభుండు మా6టలు నీతో నాడంగా 
మెచ్చితే నేమాయెనే మేలుగాదా 
ముచ్చట నాతడు నాపె మోహములు చల్లగాను 
వచ్చి వద్ద(గూచుండితే వాడికగాదా 


పువ్వుల వేసి యాతడు పొందు నాతో. జేయంగాను 
నవ్వితే నేమాయనే నాయమేకాడా 
వువ్విళూర నాతండు నావొడిమీ(దం గూచుండ(గా 
చివ్వన( గొప్పువెటితే సింగారముగాదా 


వీడెమిచ్చి నన్నాత(డు వె:6 గాంగిలించుకోంగా 
కాడితే నేమాయనే వేడుకేకాదా 
యీడనె (శ్రీవేంక పేశు( డిటు నిన్ను నన్ను. గూడె 


1 తిటి ॥ 
ట్‌ 


॥ తిటి॥ 
ట 


వూడిగాలు నేం జేసితే సడుజోడుగాదా ॥తిటి॥ 515 


ఆహిరి 
నెట్టన దర్మ్శప్పణ్యాలు నీచేతివి 
గట్టిపెండ్లికొడుకవు కానిమ్మనవలెను 
ల గ 


సారెసారె విన్ను నాకె సాకిరులే యడిగీన 
చేరి నీవెజింగినంత చెప్పవయ్యా 
పోరచివచ్చినయట్టిపొ త్తులమగవా6డవు నీ_ 
వేరీతి చెప్పినా మాక వి(నిఇయ్యకొనవలెను 


4పలవి॥ 
గ 


శృంగారసంకీ ర్తనలు గిీన్‌ 


నిక్కినిక్కి యప్పటిని నీమొగము చూచీని 
పక్కన నాపెను వోడంబరచవయా, 
యెక్కుడుగా6 దొళ్లై నీవు యిద్దరాండపుగ(డవు 
వొక్కమాంపే సంతోసాన నౌడంటడవలెను ॥ నెట్టి ॥ 


కొత్తకొ త్తృమొరంగుల. గొంగువట్టి తీసీని 
చిత్తగించి సన్నలై నా. జేయవయ్యా 
సత్తుగా శ్రీవేంక పేళ సరివారిమగండవు 
హతి కూడితివి నిన్ను సబై మెచ్చవలెను ౪ నెట్టి*, 516 


రేకు 1297 రామ్మకియ 
సీ వెజ(గవా తగపు నెటుజొణ విన్నిటాను 
కోవిదు( డాతండు ని న్నెగ్గులుపట్లకున్నాను ॥ పల్లవి 


వెక్కసాన నీవతవి వెంగెములాడినందుకు 
చెక్కునొక్కి. వేండుకొనంజెల్లునే నీకు 
గక్కన(౬ బెవ(గ(గాను కాలుదా(కినందుకు 
చక్కసాగిలి మొక్క సంగతీనొనె * నీవె ॥ 


జడికొన్నకా€తాళాన జంకించినందుకు. 
వొడివట్టి పిలువగా నుచితమౌొనె 
కడు(గరకుచూపుల( గసరి చూచినందుకు 
విడెమిచ్చి బుజ్జగించ వివరమూ నొనె నీవె ॥ 


కులికికులికి నీవు గుబ్బలనొ త్రినందుకు 
అలపుదీర మోవియ్యనందమౌనె 
తెలిపి శ్రీవేంక కేళశు దేపులనయినందుకు 
వలసినరీతుల నవ్వ(గ వావీనొనె ॥నీవె॥ 517 


గి4క శ్రీ కాళ్ళపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 
ఉత్తమనాయ కురాలి కోజ యిదియేకాదా 
“చిత్తగించి నీసేవ సేయించుకోవయ్యా 


యెల్లవారితోనా నేరాలెంచ(గంజాలక నిన్ను 
చల్లనిచూపులనే సాదించీని 
పల్ల దాన. బెనంగతా బలమిచూప(జొలక 
వొల్లనే కొనటతా నిన్నాడివట్టీని 

మనను నాంటంగ నిన్ను మాటలాడ6డాలక 
ననుపునేసుక నీతో నవ్వు "వ్వీని 
చెనకుచు నిన్ను( ,గడుసిగ్గువరచలజాలక 
మొనగోరు సోకకుండా మొక్కు" మొక్కని 


చలముల సీతోను సాదిలవ(ంజాలక 
కలపుకోలు(దనాన( గాంగిలించీని 
చెలి నేలితి విన్నిటా (శ్రీవేంక కేశ్వర 
నాలయ/(జాలక రతిం జొక్కించీని ల్‌ 


లలిఏ 
పళితోడిచలములు పడ(తులకే(టికే 
యితవు దెలునుకోవే యీడేరుళ ఐనులు 


పెంచిపెంచి వెంగేలు పెక్కుమారు లాడుకంపే 
మంచిమా. టొకటాదితే మతి గరంగు 
పంచవుండి బీరముతో బడలుటకం పెను 
ఇంచుక మొక్కు మొక్కితే సీడేరుం బనులు 


॥ఉత* 518 
నా! 


*జపలివి॥ 
౮ 


॥ పతి ॥ 


సృంగారనంకిర నణ తశ? 


వొట్టులు వెట్టుః లోలో ససురిసురిని "లపే 
చుట్టరిక మేపాటెనా సుకము దక్క 
వెట్టమైనవిరహాన పేగినంకా వేగుకం పే 
యెటభ్రైనా6 బంఠమిచ్చితే సిచేరల బగ.లు 4వపత్రి॥ 
యం. 
తలవంచుక సిగ్గులు తవ్వువాంటా నసుండుకం టే 
మొలకనవ్వు నక్వితే మొగమోటలౌ 
యెలమి శ్రీవేంక సేకు6 డింతరోనె విన్ను6 గూడె 


ఇల నీనేరుపులనే యీడేర( బనులు ॥4పతి॥ 619 
శ్రీరాగం 
ఏమి నోము నోచినదో యీయింతి 
కామించి కన్నులార€ గంటిమి సీపొందలు . 4 పల్లవి ॥ 


చిత్తగించి విన్నుంజూది సిగ్గువడీ నిదివో 
కొ త్త పెంద్రీకూంతురు యీకొమ్మ గాంబోలు 
మొ త్తమి నీమాట విని ముసిముసినప్వు నవ్వీ 
జొ త్రైనతొల్లిటినీచుట్టముగా (టోలును ॥ ఏమి ॥ 


అగపడి సరసములాడితే సమ్మతించీఎ 
తిగివనీమేనమజ/దలు గా౭టోలు 
పగటున నీవుగప్పేపచ్చడము గప్పుకొని 
జగమెజ(గ6” నీకు చనవరి గా(టోలు ॥ ఏమి ॥ 


వొనర€ వానుపుమీ(ద నుండి నీపాదములొ త్తీ 
యెనసి వూడిగమాపె యశ గా(టోలు 
నను నేలి8వి ముందే నంటున శ్రీవేంక పేళ 
విమ్నం జెనకీం దానూ నేస్తము గాంటోలు 1 ఏమి 320 


౪0% 2.౯24 


శి48 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
వరాళి 


'ఓపితే పీచిత్తము నే నున్న కై. విన్నవించితి 
చేపట్టి యేలుము వీసేవనేవేదానను జ పల్లవి జ 


జవళినాగుబ్బలకు( జొంచేవు చేతులు 
నవకా లింకేకొవి నానవిగట్లు 
కవగొని పిసికితే/ గరగ వెంత్రై నాను 
తవిలి పెన(గితే మీ(ద( బెచ్చువెరుగును *ఓపి ॥ 


చుట్టిచుట్టి పిలు దేమిచూచేవు నీకన్నులను 
- పట్టవసగాపు పెద్దబండికండ్లు 
వొట్టి పెకి దీసుకొం కే నుంగిటితో గళదా(కు 
వట్టిమా(కు లిగిరించేవలపులచే(గలు జఓపి ॥ 


మెజి(గెటి(గి నామోవి కే(టికి నోరూరేవు 
మజఃగేల కొమరా(కమానిసండు 
గుజిగా శ్రీవేంకటేశ కూడితివి నన్ను నేండు 


తిటితీపులెల్లా నిందు దాంచుకొనేనెలవు *ఓపి॥ 5281 
బౌళి 
కోడెకతెవు కొమ్మ వీకు నేం వెప్పితి 
రూడితో ' వీచేంఠలే నేరుచుకోవే చెలియా ॥ పల్లివి ॥ 


చుట్టరికము గలితే సొలయఃగవచ్చును 
"యెట్టవెదుట మండితే వింపుపుట్టును 
గట్టీగాం బొందు వేసిఠే/ జాహాము లీడేరు. 
నెట్టుకొన్నబుద్దు లివి నేర్చుకోవే చెలియా జకోడె జ 
1. దూడితోవ్‌ -1- ఈచేంతలే 


శృంగారసంకీ ర్తవలు ( 840 


చనవు మిక్కుటమైతే సరసములు చెల్లును 
మనసు లేకములై తే మాట లింపొను 
ననుపులు దొరకితే నాటుకొను( [వియములు 
యెన నేటినీతు లివి యెంచుకోవే చెలియా ॥కోడె* 


చేరి. చెనకంజొచ్చితే నెలవుల నవ్వు మించు 
కోరినజ్లై వచ్చితేను గూడ6గందగు 
యీరీతి (శ్రీవేంక కేశు( డిన్నిటాను నిన్ను నేలె 


'పేరడిగుణా లివి పెంచుకోవే చెలియా ॥కోడె॥ 622 
రేకు 1206 దేళాక్షి 
మెలుంర కెప్పుడు నీవు మేలువాండవు 
తల(పులో నిక దయదలంచ(గరాదా 4 వల్లవి ॥ 


కన్నుల నీకు మొక్కె( గాంత; వద్ద(గూచుండి 
విన్నపాలు నేసుకొని వేడుకొనెను 
సన్నలనే మోవిచూపె చనవు చేకొని యిక 
మన్నించి లోనికే/(గి మాటలాడరాదా ॥మెలు( ॥ 


వాడికతో( జెక్కునొక్కి. వలపు నీకెరింగించె 
వీడెము చేతికిచ్చి వేండుకొనెను 
జోడగుచన్నుల నొ్రె చొకు_చు! దెరవేసుక 
యీడవై నా నేవలు నేయించుకోరాదా ॥ మెలు( 4 


కొలువులు నీకు! జేనె కూరిమి (వియాలు చెప్పె 
వెలయంగం గాంగిలించె(చి?) వేడుకొనెను 
పిలిచి ఇందాంకౌ నీతో( బెనంగె శ్రీవేంక పేళ 
శలుపుమూనుక రతి. దవియించరాదా * మెలుం॥ 20 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 
హిజీజి 


జ 
“పతి యిట్టిదై తేనే నసంపారభలము 


కతలివ్ని వీయందే కలవే వోచెలియా, 


చెప్పినబుడ్దులు వని చిత్త్సములోన మెలంగి 
తప్పక నేవనేవేది తరుణి 
ముప్పిరి నితవుతోడ ముచ్చటలచ్చటలాడి 
యెప్పుడూ. బాయకుండదేడి ఇల్లాలు. 


వోపిక గలిగి పతి పొడంబడ బత్తి చూవీ 
కాంపురము నేపేదే గరితె 


యేవున వపించుకొని యింటిపను లేమరక 


చేపట్టుగుంచమైనది నేసపాలమగువ 


యిచ్చకమెజి4గి తనయిలువరుస నెరపి, 
విచ్చః ఐళి(గూడినదే నెరవాది 


హెచ్చి నీవూ శ్రీవేంక పేళుండూ డొంసినట్టు 


అచ్చవుగుణాల నెక్కుడై నదే వవిత 


ఆహిరి 
పతికరుణే దిక్కు. పదివేలకును నాకు 
'" రతుల నాయాసోదాలు రచ్చవేసీవనటవే 


ఆరంిదినాకోరికలే యాతనిమై( బారంగాను 
మరు డేమివేనునే మగువలాల 

__పౌరిదిం గదవ్చకదూచేడూవులే తగిలీంగాక. 
విరులవాణములై తే వెనం దాంకీనటవే 


* వలవి॥ 
ళా 


*సతి॥ 


జసతిన 


జసతి॥ 524 


* పల్లివి ॥ 


శృంగారవంకి రినలు 


కందువ నావలపులే 5డు( దమిరే(చ!గాను 
చందురు( డేమి'సేసునే సకియళలాల 
చిండిననాతిల(పులే జి/ఎరువలె నంబంగా. 
గందము బాసటమై కమ్ముకొనీనటవే 


మలసి యాడించేయెడమాటలే ఇంతి వేయగా 
చిలుక లేమి సేసునే చెలియలాల 
యెలమి శ్రీవేంక కేకు: డీంతలో వచ్చి నన్నేలె 
చలువపన్నీరు మరి సాదించీనటరే 


వాడి 
చెప్పవచ్చితిమి నిక చెలంగి యీ మేలుసుద్ది 
తప్పదు మీకిద్రరికే లగుందగునయ్యా 


చిలుకపలుకులది చేరఃడేసికన్నులది 
నెలత యొక్కతి యిది నీకే తిగును 
నిలువుంగొప్పుతోడి నిండు మోముకళలది 
నిచుచున్న దల్లదివో విక్కిచూడవయ్యా 


పిడికె(డునడు మి(ము)ది పిక్క టిల్లుగుబ్బలడి 
విడువాలు(జూపులది నీకే తగును 
రిడు( జక్కనిది హంస గతులనడపులది 
పొడచూపె నల్లదివో పొందు నేయివయ్యా 


చిగురుంబెదవులది చిన్నారపాదములది 
విగవిగమేనిది నీకే తగును 
విగిడి (శ్రీవేంక పేశ నీవే వచ్చికూడితివి 
'నగరిలో నున్న దది నన్ను మెచ్చవయ్యా 


థగ! 


॥ సతి జి 


*జపతి॥ 52) 


(1 చెప్ప ఖః 


/ 


జచెప ఏ జ$్‌26 


తే[్‌2 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


మేంచబౌ? 
ఎంత వేగిరకత్తెవే యేమే నీవు 
చెంతనుండి వలపుల. జిమ్మి రేంచరాదా ॥ పల్లవి ॥ 


ఆబె పానుపుపె నుండి(డే గెయాతని నన్ను( జూచి 
లట క. ఇ 
వొళ్లేల పెట్టుకొనేవే వువిదా 
యెట్టనెదుటం గూచుండి యేపున మాటమాటల 
చుట్టరికము గలితే/ జూపిచెప్పరాదా ॥ ఎంత ॥ 


మగ(డున న్నన్నిటాను మన్నించంగా. జూచి 
మొగము వంచుకోనేలే ముదితా 
నగుకా నాతనితోను నయములెల్లా. జూపి 
తగవు గలిగితేను ఇలంపించరాదా ॥ ఎంత ॥ 


చెలగి నన్ను(గూడిన్య్ర్రీ వేంక కేళునిం జూచి 
బలిమి. ట్రై కొననేలే పడ(తీ 
వెలయ. బొందువేసి వేళలు. గాచుకవుండి 


వలపు గలిగితేను వడ్డించుకోరాదా 4 ఎంత ॥ 8527 
గౌళ 
ఎవ్వరిక( జెప్పండమ్మ యెదలోనిమర్మము 
" వివ్వటిల్ల భోగించ నెరజాణ డితండు జపల్లవి ॥ 


మెలు(త కెన్వతెకో మేలువాండు గాంటోలు 
చలువగాం బన్నీట మజ్జనమాడీని 
కలయ/గ మేన( బచ్చకన్పురము మె త్రుకొనీ 
తలంపులోనివిరహతాప మెల్లా నారను జ ఎవ్వ 4 


కృంగారసంకీ ర్రనలు 888 


అప్పటి శై త్యోపచారా లందుకుంగా. దేయ€టోలు 
గుష్పుకొనీ. దులపిచిగురుదండలు 
యెప్పుడూ నాలవట్టము లిరుమేలా. జేకొనీని 
చిప్పిలువలపుల ముంచినవెట్ల దీరను . ॥ ఎవ్వ ॥ 


కూరిమి చలిమందులకొరకు(గానే కొ6టోలు 
కోరి చలువరాళ్లకొండ నున్నాండు 
,యీరీతి శ్రీవేంక పేళుం డిందిరతో€ గూడినాండు 


తారవిరతులజాణత నములు ' మీరను, జ ఎవ్వ ॥ 528 
రేకు 1209 ధన్నాసి 
విన్నకన్నవారి కెల్లా వెరగయ్యిని 
చిన్నదాన వెంకేసిచేంతలు సనేనేవే ॥ పల్లవి ఇ 


చిన్ని చిన్నినగవులు నెలవుల( జిందు కొంటా 
సన్నపుపెలు(గులను సాదించుకొంటా 
కిన్నైరమీ6టులు మీ6టి గిలిగించుకొంటాను 
ఇన్నేసివిధాలం బతి నెంక యెలయించేవే 1విన్న॥ 


పా6గినగుబ్బలు సారె. పయ్యదను మూసుకొంటా 
మా(గినమోవి చూపి మలనుకొంటా 
కాంగెండేసిపిరుందులల గడుమురుసుకొంటాను 
వీ6ంగ కిఠవిముందర వేనా లెంత నేనేవే కవిన్న ॥ 


చేరండేసికన్నులను చెలరేగి చూచుకొంటా 

కూరిమి మాటలలోనే కొసరుకొంటా 

యూరీతి (శ్రీవేంక పేళు వింత వేసి కూడితినీ 

మీరథతో నన్నిత( డేలె మేకు లేమిచూసపేవే ' విన్న ॥ 520 
23 


851 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
నారాయణీ 


తెలియణజెప్పితి మీ కెతెరంగెల్లా నిదె వీకు 
తల(పునంబెట్టుకొని దయ(జూడు మి(కను' 


నెల(త వేగినంఠాను నీతోడికలలె కను 
నలువంకా, మరి సగినాలు చూచును 
చెలుల సీవద్ది కంపి చేరి సుద్దు అడుగును 
చెలియభాగ్యము నీచిత్త మిఃకను 


భామ నీపై/ ఐదాలుచెస్ప నుసమలు దలచు 
ఆముక' పటాన నీరూపటు వా(వ్రా నువు 
నేమాన మేడలెక్కి నీనగరు చూచి మొక్కు 
యేమనేము యిన్నీ నీవే యెంబంగుదు ఏ(కను 


ఇంతి పానుపుపై నుండి యెమరులుచూచు నీకు 
చెంత నీవున్నాం€డవని చెనకి నవ్వు 
ఇంతలో శ్రీవేంక కేశ ఇస్హైవచ్చి కూడితివి 
పంతమెలా యీడేరె పాయకుండు మి(కను 


గొళ 
కంటిమే యిన్నాళ్లకు మీకొ/పుకాలు కన్నులారా 
జంటలై. మీకోరికలు సతమాయంగదరే 


'మొలకనవ్వుల మీకు మోములు చూచుకో(గా 


తెలిపెనే మీపొందులు తెల్లమిగాను 
చలివాపి మీలోన సరసము లాకుకోగా 
కెలినెనే సబలో మీవేడుకలెలాను 


॥ పల్లివి ॥ 


శ తెలి॥ 


*జతిలి॥ 


ఇ తెలి॥ 630 


॥ పల్తవి॥ 
వ. 


॥ కంటి * 


శృంగారసంకీ_ర్తనలు 


పగటున మీరిద్దరు పానుపుపై. గూచుండ(గ 
నెగడెనే యీకొత్తలు నే డింతటాను 
వెగటులేక మీరు విడెము లందుకో(గా 
తగులై మేభోగా లీడం దరితీపులాయనే 


శ్రీవేఎక'కేళుండు నీవు చెలంగి పెండ్లాడంగాను 
చేవదేరెగే మీచేం3లెల్లాను 
మోవుళసన్నల మీరు ముచ్చట లాడుకో4గా 
వేవేళై నిలిచెనే మీవినోదములెల్లాు 


లలిక 
ఎంతలేడు యివీ(గొన్ని యే(టికి మీకచ్చనలు 
ఇంతయు నెరి€గి3ిమి ఇంక మన్నించరయ్యా 


పొద్దువోక మీరెంతేసి బొమ్మల జ)కించుకొన్నా - 
నిద్దరూ నొక్కకేకాక యెరవయ్యేరా 
వుద్దండాన నప్పటిని వొడివట్టి పెనంగినా 
పెద్దకౌరిలకేకాక బిరుదు లెక్కించేరా 

పొరసి మీరెంతేసి వాట్లు నెట్టుకొనినా 
సరసము లింతేకాక చలపణ్హేరా 
గొరట్లై మీలోమీరు కొచ్చికొచ్చి చూచుకొన్నా 
తరితీపు లింతేకాక తప్పులు వళ్షేుా 

సంతాన మీరె-తేసిచేపట్లకు జేరినాను 
గొంతి. గా(గిటికేరాక దొమ్మి నే నేరా 
చెంత" మమ్ము నేలితివి (శ్రీ వేంక పేశుండ నేండు 


855 


॥కంటి॥ 


॥కంటి॥ 58! 


॥ఎంత ॥ 


1 ఎంత ॥ 


యింతి యీకె కొసరుంగా కింకొ6 గొత్త లయ్యేరా ॥ఎంత జ5్‌ 92 
ప్త పువల తలపులను వాహనా తాపస తవ వాలం 


శ్రీగితలుగలవి చిలుముతో అన్నన్మృములు. 


856 ట్రీ కాళ్ల పాక అన్నమాదార్భుల 


మధ్యమావతి 
ఏంటిబుడ్దులు చెప్పేరే ఇంతులాల 
మాంటువెట్ట కాతవికే మారుమాట చెప్పరే 


మంఠనాన వారిద్ధరూ మాటలాడుకొన(గాను 
దొంతివలపు దోమటిదొడుక(గాను 
వింతగా నాతవికి నే విడెమెట్లా నితునే 
చెంళమండి వూడిగాలు నేయ నెట్ట వచ్చునే 


పామవువై నుండి తాము పచ్చిదేర నవ్వంగాను 
ఆనుక లోలో సరసాలాడ+గాను 
వీనుల సిగ్గువడక విననెట్టు దగునే 
పావిపట్టుకొని యెట్టు పాదము లొత్తుదునే 


జిగిమించ' నొండొరులు' చెనకి పెవంగ(గామ 
నిగిడి విగ్గు దమకు నిండుకోంగాను 
తగ శ్రీవేంక కేళుండు తానే వచ్చి నన్ను. గూడె 


6 పల్లవి ॥ 


॥ ఏ6టి ॥ 


గ 


- తగిలి యప్పటి నెట్టి తమకము రే;తునే . ॥ఇఏంటి॥ 800 


పొడి 


,తానే వచ్చి నన్ను నేలీ దయదలంచి 
. 'కౌనుక చేతికియ్యరే కొంతలాల 


మన్నించి వావులు చెప్పి మావారి నొడంబరచి 
కన్నెనాండే పెండ్లాడె. గాంతుండు దానె 
"వన్ను గడు మరిగించె నమ్మికమాటలాడి 
"విన్నవించరే యీ మద్ది వెలంద(దు?)లాల . 


£ పల్లి వి ॥ 


జలానేజ. 


శృంగార నంకీర్తనలు 857 


ముచ్చటకు6 జెలినంపి ముద్దుటుంగరము విచ్చి 
వచ్చి మాయింటికి నేఃగి వరుస దానె 
ఇచ్చె నాకు సొమ్ములెల్లా ఇవె నామేన నున్నవి 
యెచ్చరించరే మీరు ఇంతులాల జరానే ॥ 


'మెలుపున నవ్వి నవ్వి మెచ్చిమెచ్చి కొంగిలించి 
“కలనె ్రీవేంకటఘనుండు దానె 
తిలకించి తొల్లె కూడె తెరమజంగింకనేల 
తల(పించరే మీకు తరుణులాల ఇ కానే 504 


రేకు 1800 మాళవిగొళ 
పొగడవనముగాదు వూని యీతవిగుణాలు 
మొగము చూచి చూచి మొక్కేనే నేను ॥పల్లవి ॥ 


వేడుకక శ్రెలతోడి వెడ వెడనప్వులు 
వూడిగాలవారితోడివాడంవాటులు 
వాడవనితలతోడి వరుసజాణతనాలు 
యేడ నేర్చుకొన్నాండే యీతండు తాను ॥పొగ॥ 


కొలువుకాంతలమీ(దిగుదిగొన్నచూపులు 
వెలయాండ్షతో నాడేవినోదములు ' 
వలచివచ్చివయట్టివారిపొందులు 
చలపట్టి యెన్నండు సాదించెనే తామ *పొగ * 


చేరి పున్నవారతోడ( జే వేటినన్నలు 
కోరి యలమేలుమంగకూటములు 
యీరీతి (శ్రీవేంక పేళుండేలిననాతో మెచ్చులు . 
కూరిమి నెట్టు గడించుకొ నెనే తాను *జపొగ॥ 585 


శర8 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పాళంగం 


ఏమిసేపేనో చూతిము యెవ్వరు బలునో మీ”ౌ 
నామొగము చూచి నీవు నవ్వులు నవ్వేవు ॥ పల్లవి ౪ 


ముంచి ముంచి కేనెగారేమోవినే మాటలాడి 
పంచనుండేయాసె నిన్ను [భమయించె(గా 
కొంచెముగా నవ్వి పెద్దకొవ్పు నీకు జూపిచూపి 
వంచనతో నీకు మొక్కి వళలపించెంగా ॥ ఏమి ౪ 


పళైండేసిగుబ్బలపై  పయ్యదించుక జారించి 

న్నే య్‌ 
బెట్టుగా సరసాలాడి బెల్షించె౯గా 
గుట్టుతోం దప్పకచూచి గోయిసో6క విడెమిచ్చి 
చుట్టపుందనాల నిన్ను6 జొక్కించె(గా ॥ ఏమి ॥ 


చెయ్యారా సన్నలు నేసి వేసలు చీపైం జల్లి 
తీయ్యశదనాల! దెప్పల+ దేలించెంగా 
ఇయ్యెడ శ్రీవేంక పేళశ యీకె యలమేలుమంగ 


నెయ్యాన నన్నేలికవి నీ కస్పణ ఇచ్చెంగా  ॥ ఏమి॥ 586 
ధన్నాసి 
అలమేలుమంగవతి యన్నిటా జాణ. డితండు 
ఇల మీచుట్టరిక మిరవాయసుండీ ॥ పల్లవి ॥ 


వుంకించి కృష్ణుండు వుటు గొట్టీ 
వేంకటాద్రివురవీథులను 
మంకుగొల్లెతలు మరి మీరు పెనఃగితే 
నుంకించి మానాలు సోఃకీమండీ . 4 అల॥ 


శృం గారనంకీ ర్హనలు శకి 


పాలు వెరుగు వారవట్టీ గోవిందుండు 
సోలి గోనేటియీచుట్టులను 
ఆలింద్రి గొల్లెత లటు మీరు సౌలపితే 
చేలకొంగు లెంటితే సిగ గ్గయ్యీనుండీ ॥ అల ౫ 


చేకొవ్లి వెన్నలు జుట్టీ శ్రీవేంక కేళుండు 
వాక్రై నవిధిమీ( దివాడలను? 
కౌకరిగొల్లెకలు కాంగిలించి పశ్హేరు 
యేకమెతిరి మీగుట్టు లెరి/గిసుండీ *అల॥ $87 


| ౬లిత 
'పోబవనము సోబనము చూడరే 'ేరటాుడ్లు 
ఆబఐలభదుండు ముందే యవతరించినాండు ॥ పల్ల వి ॥ 
జనియించె. గృష్టుండయు సతమాయ' ధర్మములు 
జననీఎనకులకు నసంతోసమాయ 
ననిచి యశోదానందగోవులు వెంచేరు 
చొవర న-దరికివి వొక్కమనసాయ 1సోబ ॥ 


నాలుగుచేతులవాండు నల్లని మేవివాండు 
మేలిమిసంకుంజక్రాల్ల మించినవాండు 
కోలుముందుగా(. గంమవిగుండెదిగులై నవాండు 
వోలార్చరే యిందరికి నొక్కమనసాయను , సోది ॥ 


కోరికె లీడేరెను గోపికల కెల్లోను 
తేరి కరుణించి మనదిక్కు. చూచీవి 
గారవపుటల మేల్మంగపతి (శ్రీవేంక పేళు- 
నూరడించరే యిందరి కనన నాను + పోఐబఐజ 508 


జా అధ్యాక్మధ్భాయతో విది. 


860 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కేదారగొళ 
ఇద్దరి. గూరిచితిమి యేము చెలిక త్రెలము 
“పొద్దు కొకకొ త్తలుగా భోగించరయ్యా ॥ పల్లవి ॥ 


(థేమముతో నేసపాలపెండ్ల్రికూంతు రిదె వచ్చె 
అముకొని నసరసములాడవయ్యా 
ఆమవిసిగ్గులతోడ నదె తెరలో నున్నది 
చేముట్టి 'సేవలెల్లాం జేయించుకోవయ్యా. ॥ ఇద్ద ॥ 


మక్కువతో నీమేనమరంద లిదివో వచ్చి 
చక్క(గా౭ బాదా లీకెపై జాంచవయ్యా 
వెక్కసాన. దమకించి వేడుకతో నున్నది 
గక్కనను( దప్పక మొగము చూడవయ్యా ॥ ఇద్ద ॥ 


అరుదై (శ్రీవేంక కేశ అలమేలుమంగ వచ్చె 
బెరసి రతుల నిశ్హై పెనంగవయ్యా . 
గరిమ వేళగా(చి నీకాంగిటిలోనే వున్నది 


సరికిబేసికి నీవు చనవియ్యవయ్యా _ *ఇద్దః 080 
ఆహిరి 
కా నెప్పుడూ నావా(డే తనసొమ్ము నే నిదివో 
పూవి చుట్టరికా లీడ బొదిపి చెప్పనేలే * పల్లవి ॥ 


వులినచ్చిప్రియముల నొడళబరచ(గనేలే 
వలచినయటువంటివనికలను 
కల(ప్పలు( దల(పులు కారుకాణలై యుండగా 
మెలమి(జెలుల చేతియెడమాట లేలే - జఠొనె॥ 


శృంగారసంకీ ర్తనలు తట! 


తగపులం బెట్టిపెట్టి తమకమురేంచనేలే 
మొగమిచ్చలెనసివముదితలను 
చిగురుమోవి నవ్వులు చిమ్మి రేంగియుండ6గాను 
తగువై నపొందు లి.కక(. దడవంగనేలే తానె ॥ 


చేళగదేర వినయపుచేంతలు సయఃగనేలే 
“కా(గిటిలోముండేటికాంతలను 
దాంగ కలమేల్మంగను తాను (శ్రీవేంక కేశుండు 
వీ/గక నన్నేలె నింక వింత నేయనేలే ॥ తాన ॥ 5810 


రాగములు 
అమరనింధు 
అఆందోళి 
అహిరి 


ఆహీిరినాట 


కన్నడగౌళ 


శాంబో(భో)ది 


కురంటీ 
శీేచదార గౌళ 
గంభీరనాట 
గు:డ(కియ 


కే-వ అనుబంధము. 


అకౌరాదిగ రాగ-సంకీ ర్తనసంఖ్యా సూచి 


వంక ర్తవ నంఖ్యలు, 


, "8, 20 


, లలి 


శల6థి +. 


ఎ తీ!ర్‌ 
ంం లక్తీ 


40, 


శృ69 


11, 169 98 తి 71 72, 101, 
1208 126, 142, 150. 151, 1% 
192, 200, 909, 919% జ0. 2౧, 
84, 299, 802, 848, 846, 85, 
తి79, 487, 406, 4980, 481, 500 
516, 5905 560 


కలిత ఈగ 500 


205, 208, 200, 891, 429, 
4/72, 476 


61, 10, 108, 115, 
124, 145, 170 1౫9, 902, 210, 


౨81, 906, 89, 856, 858, 411, 


కల6, 456, 461, 489 


ఎ 1981, 851, 4765 
8కు 902 896 4992 600 
. శీ8ి1 
09, 245 


రాగములు 
గుజ్జరి 


ఛా(ఛ్రాయానాట 
తెలుంగుగాంబోది 
తోండి. 

'దేవకియ 

జేవగాం ధారి 
దేళా(స్రాత 

దేశి 


దేసాళం 


ధ(దృన్నా(ఖ్రిసి 
నాగ వరాళి 
వాట- 


నాదరామ[క్రియ 


నారాయణి 
౪౫4 22-౯25 


888. 


నంకీర్తన సంఖ్యలు 


65 


1629 166 179, 187 216. 21, 
225, ౨46, 270, £99, 82, 857, 
48, ఉరి 462, 501, 528, 581 


, లి6! 
, ఈ, 81, 90, 2982, 817- 
వ... 
ఎ ర9ి వత, 209, 880, 457 
, 9, మ, భి 417 10, 520 
15, 161 


ల ఉ త 70, 116. 18, 200 27, 
" 255, 262, ల, 8, ౪892, ష్‌. 


491, ఊర 40, 50. 


, 99, 807. 418, 509, 597 
. 288 
లు కీ, 18% 458 
ఉక 114. 1200, 168, 14, 101, 


ఇ1, 2 816, 80, ౯1,. 404, 
కరి కళళ 46, 406 


౨ ౨0, జం జ 500, 


రాగములు 
నీలాంబరి 


పడ(డ్రి(ళ )వంజరం౦ 


పొడి 


పూర్వగౌళ 


బాొళి (భవుళి 


భల్లాటి 
భూపాలం(ళం) 
ఖైరవి' 


మంగళ "కౌని(ఫ్రక 


మధ్యమావతి 


884 


సంకీర్తన నంఖ్యలు 


లు 400 
౨ 8 28 811, 418, అం, 514 
౨ ౦ 88 78, 89 10, 


145, 


158, 150, 171, 189, 194, 20, 
జ, 27 257, 20 ౯, 80, 
808, 848, 860, 869, 99, 894 
జం, ఉత ఊత 450, 48, 504, 


520%, 584 


* 100, 862 


ఎ 47 10, 29, 4/7 40, 6, 69, 74 
104, 106, 19 122 147, 


160, 


14, 14, 160, జం ౫80, ౫9, 
24, 890, 8, 845. ౪/5, 800, 


409; 499, 468, 480, 4905, 
518, 599 


వ. 
 క్త19 
8 వ 98 106 108. 15, 175, 


207 824 406 లి 400, 5605, 


407, 404, 4006. 


. 3, 182, బర 200. 8120, ౯74 


= 801, 8019, 852, 886, 426, 508, 


రాగములు 
మలవారి 


మాళవి 


మాళవిగెళ 


ముఖారి 


మేంచబాళి 
మేఘరంజి 
రామ్మకియ 


రీతిగాళ 


వళాళి 


వన 


సంకీర్తన నంఖలు 
129%, 146 


ఎ శేఉల 100, 510 
. 88 140 1509, 2౨47, 24, 84, 


847, 876, 890, 428, 9, 460, 
467, 491, 585 


క 7.9, 51, 658, ౧9 94, 9/, 
107. 109 117, 128 184, 140, 
154, 167, 250, 829, 882, 870, 
807, 420, 4ఉ41, 479, 511 


2 80, 57 
. 850 
91, ఈ8, 60, 127. 186, 108, 18, 


207, ఇ8ఉ, 254, 261. 265, 2860. 
౨88, 818, 8290, 81. 865, 8792. 
884, 890, 410, 422, 427, 497, 
515, 517 


, లిత!, 401 
ఎ 0, 67, 75 141, 1605, 178, 182 


918 ౨16, 222, 20 జిం 2/8, 
8, జట 898 415, 488, 489, 
450, 489, 5607, 519, ౪9, 586 


. 89, 9 55, అ ఈ, 10/, 


169, 2౨18, 226, 248, 271, 285, 


రాగములు 


వనంతం 
వనంతవరాళి 
'వేళావళి 


శంక రాభరణం 
(శ్రీకాగం 
శుదదేళి 

ధి 
శుదవసంతం 

ద్‌ 


సామంతం 


సామవళాళి 660 


సొళీంగం 


- వపంకీర్తన వంఖ్యలు 


921. 864, 881, 885. 416, ఊ7.. 
శ9%, 591 


10 
6, 1900, 2/౫ 885 
, తి, 180, 855 
=, 80 560. ౧, ౯,౫, 180, 180. 2౨5. 


2600, 818, 888, లగ, 458, 468 477 
486, 518 ్న 


ఎ 14 81, 1, 7%, ఈ, 91, 155, 157. 


42. 250, 2/6, 25, 810, 828. ఇ5. 
408, 425, 451, 4/9. 520 


ల తలి 71 

ల ఈ 102, 118, 172, 28. 804, 40, 
40 

ఎ 1 12, 18,85, 2, 88, ౯ ఉట 50, 


౯7 టి, థి, 111. 1118, 189, 
159. 178,201, 217, 21, 28. 250, 
29, 88, 80. ఈ% 829, 402, 
95, ఉరి, 466, 512 


19%, 85 


అం తో 59, గ, 127 18, 1/0, లశ, 


రాగములు 


సాళంగనాట 


సింధురామ్మ్యకియ 


పొరాన్హం 


హిందోళం 
హిందోళ వశంతం 


హిజ్రిజీ 
జ 


807 


. వంకీర్తన నంఖ్యలు 
. 9, ౨6, 95, 112, 17 200, 284, 


275, 814 క! 7. 899, 460, 
470, 5092 


197 211. 84 


4౨. 148. 2098. 256, 908. 989,. 56. 
శశీ , 


. 196, 452, 4605. 606 


౨04, 800, 806, 889, 492, 490 


_ ౨0, ౯9. ౪5. 89. 524 


సంకీ ర్తినమొదలు 
ఆయనాయ 
చిలనట 

బలికి 

- ఆసగెంచి 
ఆసలంబెట్టి 
ఇంం(బాయ 
ఇంక పీచిత్త 
ఇంకనేమి 
ఇంకనేల 
ఇంకనేలే 
ఇంకొనీ 
ఇంకానేల 
ఇంచుకంతా 
_ఇంచుకంతా 
ఇంతకంటె 
ఇంతకమును 
ఇంతకోపితే 
ఇంతవిన్ను(డేసి 
ఇంతనీ 

ఇంత వలచి 
ఇంతి సీచెలున 
ఇంతి నీసింగార 
ఇంతిభాగ్య 
ఇంకతిపుపచొార 
ఇంతుల(గంపే(జా 
ఇంతీలాల 


ఫి] 


రాగము 
హిందోళవసంత( 
నాళంగునాటి 
_ వరాళి 
హిందోళం 
ఆహిరి 
వేళావళి 
ఆహిరి 
శిలకిరాభరణం 
శంకరాభరణం 
పొడి 
ఆహిరి 
ఆమరిసింధు 
కన్నడిదంగాశిం 
శ్రీ్‌ాగం 
ముఖారి 
రామక్రియ , 
కేదారగౌళ 
బౌళి 
నాదరామకియ 
-రామ,్రియ 
_కాంటోది 
లలిత 
సామంతం' 
చేస్తాళం 
నాట 
భైరవి 


సెంకీ ర్తవసంఖ్య 

శర 
ఠ్‌ 
పాశ 
6508 
209 
1౫. 
[01 
7 
శిగర్రీ 
(| 

10 
లగి 
$/2 
ఏ 
101 
ఏతి 
1000 
శవైల 
శీ్‌స్‌ 
180 
శే? 
00 
08 
110 
46 
శ42 


సంకీర్తనమొదలు 
ఇందరముంటై 
ఇందరి 
ఇందా(కా 
ఇందాకా 
ఇందునే 
ఇక్కువైన 
ఇటువంటి 
ఇటువలె 

జై నాపె(డేసి 
ఇబ్జై వక 
ఇతరకాంతలు 
ఇది దానెజటంగ(దా 
ఇదివో దంపతు 
ఇది యెంత గబ్బి 
ఇది యెంతగర్వి 
ఇదియేచాలు 
ఇదివో , 
ఇద్రరింగూరిచి 
ఇద్దరికింజెలు 
ఇద్దరికోరక 
ఇద్దరిలో 
ఇన్నాళ్ళవలె 
"ఇన్నిటా 
ఇన్నియు€దన 
ఇప్పుడుదయ 
ఇప్పుడును 


871 


రాగము 
ఆహిరినాట 
బౌత్లి = 
శ్రీరాగం 
సామంతం 
రామ్మక్రియ 
దేసాళం 
ఆందోళి 
మధ్యమావతి 
ధన్నాసి 
వొడి 
రన్నడగాళ 
గుండ్మకియ 
శంకరాభరణం 
దేసాళం 
దేసాక్షి 


. నాదరామ్యక్రియ 


సాళంగం 
కేదారగొళ 
వసంతవరాళి 
దేసాళం 
శుద్దవసంతం స్ట 
సాళంగం 
హిందోళశవసంత౦ 
పాళశంగం 
సాళంగం 

బౌళి 


సంకి ర్తననంఖ్య 
815. 
శల్లిగి 
167 
486 
48 
208 
4600 
010 
413 
స్‌ 
476 
(9 
477 
22? 
220 
120 
77 
509 
277 
శీ4ఫ్‌ 
40) 
508 
800 
180 
2860 
18 


వంకీర్తనమొదలు 
ఇప్పుడెట్టు 
ఇప్పుడేల 
ఇరుగుపొరుగు 
ఇల్లాండ్రము 
ఈడనేల 
ఉండనుండ.(దరి 
ఉత్తమనాయకు 
ఉన్నమద్దు 
ఉమ్మడి 
ఊరకుండవయ్య 
ఊరకుండవే 
ఊరకుండవే 
ఎంచి చూచి 
ఎంత కెంత 
ఎంరగట్టు 
ఎంత చన 
ఎంత జాణ 
ఎంతజూటు6దన 
ఎంటి చిత్తిణో 
ఎంతటి జాణ 
ఎంతనన్ను 
ఎంతవిచెప్పు 
ఎంతని చెప్పే 
ఎంతవిపొగడ 
ఎంత నేరుచు 
ఎంత నేరుసే 


8728 


రాగము 
జద్దవసంతం 


= గొళ 


లలిత 
సామంతం 
మాళవిగొళ 
కాంటోది 
శంకరాభరణం 
ఆహిరి 

ధన్నాసి 

ఖైరవి 

దేసాళం 
కాంటోది 
సామంతం 
క్రైరవి 

పొడి 

దేశాక్షి 

పొజ్టీజి 

బళ 
నాదరామ్మక్రియ 
నాదరామ్మక్రియ 
మేఘరంజి 
ఆహిరి 
సాళంగనాట 
బ్‌ొళి 

పొడి 
నాదరామ్మకియ 


నంకిర్హననం 
172 
లికి 
278 
శీ48 


66 
518 
126 
807 
125 


ప! 
శి48 
వ్య 
104 
వ్ర 
880 
18 
[174 
శ10 


వ్ర్‌/8 
807 
188 
894 
826 


నంకీ ర్తనమొదలు 
ఎంత్‌ పని 

ఎంత (ప్రియము 
ఎంత బాతి 
ఎంత మందె 
ఎంత మోహ 
ఎంత యాంక5క 
ఎంత అట్టడి 
ఎంత లేదునీ 
ఎంతలేదు యివీంగొన్ని 
ఎంళివేదు లే 
ఎంత లే దెవ్వ 
ఎంశ వడి 

ఎంత వలచి 
ఎంత. వేగిర 
ఎంత. వేడుకో 
ఎంత వోరుచు 
ఎంకి సింగారించే 
ఎందిరి6 బెండ్లాడే 
ఎందరు గావలె 
ఎందా(కౌ 
ఎందా€కొ 
ఎందుండి 
ఎందు(దెచ్చు 
ఎందుక్రై నాంజెప్సే 
ఎందు నేరుచు 
ఎందు చొయ్యే 


న్‌/8 


రాగము 
మాళవిగొళ 
నాళంగనాట 
మాళవిగౌళ 
ఆహిరినాట 
సామంతం 
పాడి 
ముఖారి 
దేసాళం 
లలిత 
గౌళ 
పాడి 
గౌళ. 
సింధురామ్మ క్రియ 
మేంచబౌళి 
గౌళ 
రామ్మకీియ 
శంకరాభరణం 
మాళవిగొాళ 
పూర్వగౌళ 
బౌళి 
కౌంటోది 
ఆపహారి 
పొజ్టకి 
ముఖారి 
తోండి 
గౌళ 


నంకీర్తవనం। 
401 
264 
944 
శీలైథీ 


257 
479 
285. 
082 
166 
వలి 
226 
ల 1 
627 
200 
288 
10 
898 
862 
164 
466 
! 
825 
100 
1187 
857 


వంశీ ర్తవమొదలు 
ఎక్కడ. దెచ్చి 
ఎక్కడ. దెచ్చు 
ఎక్కడ పరాకు 
ఎక్కడ లేని 
ఎక్కండి కే గితి 
ఎక్కువ తిక్కువ 
ఎగ్గోశప్పో 
ఎగ్గొనో 
ఎటువంటి 
ఎట్టుండునో 
ఎట్టుగడపీనో 
ఎదుట నుండ 
ఎదుట మన్నా€డు 
ఎదుటనే 
ఎదుటనేవున్నదాన 
ఎదురు చూచీ 
ఎదురుబడి 
ఎన్నండు 
ఎన్న(డు బానె 
ఎన్నడు నేరుచు 
ఎన్నడు నేరుచు 
ఎన్నటి చుట్టరిక 
ఎన్నాళ్షనుండి 
ఎన్నిజాణతనా 
ఎన్నిదలపోంతల 
ఎన్ని నేరుచు 


874 


రాగము 

లలిత 

దేసాళం 

గౌళ 
పొందోళం 
వరాళి 
సాళంగనాట 
కాంటోది 
కేదారగొళ 
మధ్యమావతి 
మాళవిగొళ 
ముఖారి 
శుద్ధడేశి 
కాంటోది 
చమ్మకియ 
సామంతం 
కన్నడగౌళ 
పాడి 

శుద్దదేశ 
ఆపారి 

లలిత 
శ్రీరాగం 
హిందోశవనంతం 
సాళంగనాట 
సాశంగం 
ఆహిరి 
శంకరాభరణం 


కంక శ్రనసంఖ్య 
1605 


201 
82 
100 
80 
కే!2. 
100 
85 
420 
! 
1. 
2652 
40 
265 
116 
౭05 
480 
శ! 
7॥ 
శీశ్ర0 
408 
ల04 
[77 
ల[4 
600 
న. 


నంకీ రృవమొదలు 
ఎప్పుడుగూడే 
ఎప్పుడు వత్తు 
ఎమ్మెల సేయ6గంటో 
ఎజంగ జెప్పితి 
ఎటి(గించవే 
ఎజు(గుదు 


ఎవ్వరికి( జెస్పండమ్మ 


ఎవ్వరికి. దెలును 
ఎవ్వరికి మోహించి 
ఎవ్వరుచెప్పి. 
ఎవ్వరూ నేమి 
ఎవ్వ రెట్టుండి 
ఏ(టికివెరవ 
ఏంటీకి శిరసు 
ఏంటికే . 

ఏంటి బుద్దులు 
ఏకతాన 
ఏచే(త కేచేంత 
ఏడనుండి " 

ఏ తపము 
ఏమంచిదాన 

ఏమని చెన్సంగ 
ఏమని చెప్పే 
ఏమవి పొగడ 
ఏమని విన్న 
ఏమనునో 


876 


రాగము 

పొఢి 
నాదరామ[కియ 
శ్రీరాగం 
వరాళి. 
నాదరామ్మక్రియ 
్రీరాగం 
గొళ 

బ్‌ొళి 

(శ్రీరా గ్‌ం' 
హిందోళశవసంతం 
ముఖారి 
హిజ్టిటీ 

లలిక 
కన్నడగొళ 
వరాళి 
మధ్యమావతి. 
పళవంజరం 
సామంతం. 
లలిత 
నాదరామ్మకియ 
ఆహిరి 
కాంటోది 
"ఆహిరి 
సాళంగనాట 


శ్రీరాగం 
పొడి 


వంకీ ర్హవనంఖ్య 
880 


287 

81 
881 
160 
451 
628 


౯58 
8606 
870 
20 
807 
128 


688 
208 

87 
822 
816 
£00 
170 
142 
814 
£ిక 
048 


$76 


నంకిర్తన మొడలు రాగము సంకీర్తవసంఖ్య 


ఏమయ్యా ముఖారి తిశ్రిలి 
ఏమయ్యినో సామంతం గి 
ఏమిగడించు రీతిగొళ 241 
ప్‌మిచెస్పేమి/5 ఆహిరి 150 
ఏమిచెప్పేవు మంగళకౌపిక శ4 
ఏమి చేసినాందేనె కొంటోది 124 
ఏమినవ్వులు బౌళి 870 
ఏమి నేరుచు సౌరాష్ట్రం 888 
ఏమినేరుచు అహిరి 102 
ఏమినోమునోంచె శంకరాభరణం లి(0 
ఏమినోము నోచి శ్రీఠాగం ఈ20 
ఏమిమాట మంగళకౌసిక 812 
ఏమి సేతునా అపహిరి ఠి 
ఏమి సేతునే ఆహిరి శ$() 
ఏమి వేయ సాళంగం రః 
ఏమి వేసీ ఆహిరి లిల్లి 
ఏమి -నేసు గుండ్యక్రియ £(5 
ఏమి సేను అపొరి 900 
ఏమి సేసే టౌళి 820 
ఏమి వేసే సాళంగం $8ీ60 
ఏమే వట్టి శుద్ధవసంతం 70 
ఏల కాచు బౌళి 480 
ఏల పరాకు నాగవరాళి 866 
ఏల పిలిచేపు దేవగాంధారి 20 
ఏల, "పెనంగు ముఖారీ 154 


ఏల లోంగేవే బౌళి 400 


నంకీర్తనమొదలు 
ఏల వొడ్డించు 
ఐనవని 
ఒక్కమవసున 
ఒక్కొక్క సతి 
ఓపితేనీ' 
ఓయమ్మ 
_ఓయమ్మ 
వొంగాదన 
బొ్‌నయ్య మంచి 
బౌనయ్య మంచి 
బొనయ్య మంచి 
బొ్‌నయ్యా 
కంటిమి'దె 
కంటిమి వీ 
కంటిమే 
కంటివ కే 
కంటివిగా 
కంతుని 
కందయగుంమ 
కఠమవ 
కట్టంగడ 
కడంగడు 
కడు౯బెలుచు 


కవికరించ6గ 
క్‌ న్నదే 
క్‌ మ్నులనే 

25 


ర్ట? 


రాగము. 
అఆందోళి 
ముఖాగి 

లలిత 
మలహరి 
వరాళి 

బౌళి 
శంకరాభరణం 


తెలుంగు(గాంటోది 


గౌళ 

కాంటోది 

బ్‌ొళి 

పొడి 

లలిత 
హిందోశవసంళం 
గొళ 

సామంతం 

నాట 

సాళంగం 
ముఖారి 
సింధుంామ్యకియ 
రామ్మకియ 
ముఖారి 
సామంతం 

పొడి 
నాదరామ్యక్రియ 
రామక్రియ 


వంకీర్తవసంఖ్య 
212 
68 
182 
146 
521 
00. 
08 
81 
170 
145 
405 
148 
286 
888 
581 
400 
458 
శి( 
07 
804 
422 
897 
12 
444 
114 
127 


వంకీర్తనమొదలు 
కలవిలేనివి 
కలివోసిన 
కానీకానీ 
కానీలేవే 
_కౌనీవయ్యా 
-కామినియప్పట 
కౌమినులాల 
కొంకుకొస రెల్లాందేరే 
కొంగువట్ట 
కొంత నిలుప6గ 
కొ త్తగావచ్చి 
కొత్తపొందో 
కొనరమ్మ 
కోదెక త్రెవు 
కోదెనయసు 
కోపమింతలో 
కోపముగాదు 
గాడి దెగూయ 
గుట్టుతోడ 
గుదిగొన్నతమి 
చతురులైన 
చన్నులు 
చాలదా 
చాలు(జాలు 
చిట్టకపు' 
చి _త్తగించ 


878 


రాగము 
సౌరాష్ట్రం 
శంకరాభరణం 
బౌళి 

ఆహిరి 
రామ్మకియ 
కురంబీ 
సాళశంగం 
కన్నడగొళ 
లైరవి 
మాళవిగొళ 
సామంతం౦ 
వనంతవరాళి 
సామవరాళి 
బౌళి 

బౌళి 


(్రీరాగం 
ముఖారి 


ధన్నాని 
దేవకియ 
శంకరాభరణం 
(శ్రీరాగం 
గొ. 
(శ్రీరాగం 
వరాళి 
భల్లాటి 

పాడి 


నంకే _ర్తననంఖ్య 
శీలి 


845 
12 
818 
475 
121 
ఓ 
08 
88 
17 
100 
805 
గి 
28 
70 
(08 


గి($ 
818 


601 
8 
$8 
౭/8 
18 


నంకీర్తనమొదలు 
చిత్తమెజ(గక 
చిత్తానంబెట్టు 
చిత్తిణిగుణము 
చూచితినే 
చూచితిరా 
చూచి వేడుకాయ 
చూడరమ్మ 
చూడవే 

చూడ వేడుక 
చూడవే నాదిక్కు 
చూతము 
చెప్ప€గదవే 
చెప్ప(గదే 
చెప్ప€గల 
చెప్పకురే 
చెప్పనీవే 
చెప్పరాదు 
చెప్పరాని 
చెప్పరే 
చెప్పవచ్చితిమి 
చెస్పవయ్య 
చెప్పవయ్యా 
చెప్పవే ఆ 
చెప్పవేనాతో 
చెప్పతి నిష్పుడే 
చెప్పి తేందెచ్నే 


క జజ 00.౯్‌ 28 * 


870 


రాగము 
ల్రైరవి 
ఆహిరి 
పాడి 
థశ్రీరాగ 0 
హిజ్టిజి 
సామంతం 
సామంతం 
రామ్ముకియ 
రామ్మక్రియ 
ముఖారి 
గొళ 
సామంతం 
పొడి 
శ్రీరాగం 
వసంతవరాళి 
పొదీ 
దేసాళం 
రీతిగొళ 
'సామంతం 
పొడీ 
దేసౌళం 
మాళవిగొళ 
సామంత౦ 
పళవంజరం 
లలిత 
పొడి 


సంకీ ర్తవనంఖ్య 
6005 
284 
[71 
478 
లం 
క! 
కేరి5్‌ 


828 
86005 " 


117 
270 
882 
800 
810 


110 
484 
401 


402 
526 


181 
46005 
200 
416 
818 
158 


న్‌ ర్రనమొదళలు 
చెప్పినట్టు 
చెప్పి నవారి 
చెప్పిపంప 
ఇెమటలు 
చెల(గియప్పుడు 
చెలంటో 

గ 
చెల నిచేంతలు 

మ. 
చెలి సీవు 
చెలి మమ్ము(జెప్పు 
ఇలియ నీకుదగి 
ఇెలియనీవడుగ 
చెలియ నీవెన్నా 
ఇెలియరో 
ఇెలియరో 
చెైలియరో 
చెలియనేనే 
చెలియా 
చెలియా వేగు 
చెలివిన్న 
చెలులము 
చెలులాల 
చెలువు(డ 
చెలుబడీ 

లా 
చెల్లనమ్మ 

ఉం 
చేకొవియా'పె 
చేకొవివూడిగము 


880 


రాగము 
ఆహిరి 
మేంచబోళి 
ఆపొరి 
రామ(క్రియ 
సౌరాష్ట్రం 
నాదరాముుక్రియ 
దేసాళం 
బ్‌ొళి 
మేంచబౌళి 
వరాళి 
లలిత 
భూపాళం 
కాంబోది 
కన్నడగొళ 
కాంటోది 
కాంటోది 
కాంబోది 
శ్రీరాగం 
పొడి 
కాంటోది 
ఆహిరి 
తెలు(గు(గాంటోది 
బౌళి 
సామంతం 
సామంతం 
మాళవిగౌళ 


సంకీర్తవసరఖ్య 
400 
(02 
72 
280 
న! 
404 
70 
240 
086 
47 
లతల 
412 
202 
200 
08 
061 
4601 
ల 
153 
41 
101 
గ్‌శీ. 
7 
21? 
తీ40 
487 


నంకీర్తవమొదలు 
చేకొలంది 
చేతులారా(జే(త 
చేరియాతనికి 
భన్హోక్‌ గమ 
జనులాల 
జన్వనము 
జవ్వనవనముల 
తక్కక యావరింతు 
త గవై నపను 

త్‌ త్తరించనేటికి 
తనకునాకు( బనులు 
తననేరుచు 
తప్పులెంచేనా 
తరుణినీతల(పు 
తరుణి భాగ్యము 
తలంచుకో 
తానటనేనట 
శానిదెనేవిదె 
తానునాతో 
కానూంటై పె) 
తానెప్పుడూ 
తానేతడవిన 
తానేవచ్చి 
కామొకరి. 


తిట్టితేనే 


తెలియ కెప్పితి 


881 


రాగము 

లలిత 
శంకరాభరణం 
గళ 

శ్రీరాగం 
సాళంగనాట 
లలిత 
తెలు(గుంగాంటోది 
ఆహిరి 
నాదరామ్మకియ 
కన్నడగాళ 
(శ్రీరా గం 

బ్‌ొళి 

ఖైర వి 
'తెలు;గు.గాంటోది 
భైరవి 

గొళ 
శుద్దవసంతం౦ 
మాళవి 
మాళవిగొళ 
దేశాక్షి 

అహి) 

పొడి 

పొడి 

ట్‌ళి 

రామ(క్రియ 

నారాయణి 


వళకీ ర్తననంఖ్య 
[141 
70 
448 
లి(లి 
ణం 
507 


210 
£5్‌! 
268 

./ 
104 
100 
282 
175 
187 


610 
140 
శ00 
640 

76 
రికీ 


515 
600 


వంకీ ర్తనమొదలు 
తెలివిచెప్పరే 
దంటమనను 
దక్కినంతే 
దయగలవా6డ 
దొడ్డదొర 
దొరసినీ 

నడివిడి 
ననునేమి 
నన్నునింత 

' నమ్మికలియ్య 
నవ్వువచీ ఏ 

నాకు విన్ను(జూచి 
నాటకము 
నాతిరో ముంజేతి 
నాతోనేమి 
నాపైది త్తి 
నామొగము 
నాయకుండు 
నిండునిధానము 
నిచ్చక ల్యాణము 
నిచ్చవిచ్చ 
విద్దిరించ( బొద్దు 
విన్నాఠండు 
నిన్నునీవెజంగ 
విన్ను నేమన(గల 
+. విన్నునేమీ 


082 

రాగము 
ఆహిరి 
శుద్ధవనంతం 
వరాళి 
ముఖారి 
పొడి 
మాళవిగాళ 
కద్ధవసంతం 
లలిత 
వరాళి 
సౌరాష్ట్రం 
అమరసింధు 
పొడి 
దేసి 
శంకరాభరణం 
పాడి. 
దేసాళం 
బౌొళి 
వసంతవరాళి 
మాళపగౌళ 

_మాళవిగొాళ 
మలహరి 

“వరాళి 
శంకరాభరణం 
సామవరాళి 
శామ్మకియ 
ఆహిరి. 


సంకీర్తననంఖ్య 

887 

84 

ర్‌ 

రికీ 

88 
శతి 
804 
808 
ర! 
808 

78 
6504 

|05 
శీర్‌లీ 
266 
802 
408 
తిల 
876 
ల? 
120 

860 
180 
195 

£1 
151 


నంకీర్తనమొదలు 
సీకతండు 

నీకు వలచిన. 
వీచి _త్తమెట్ట 
సీచేతిలోని 
నీపాడే సరసము 
నీపాపమా 
నీమగః౭డిందరి 
సీమనను 
సీమననెళఖు(గుదు 


సీమహిమో 
సీరుకొలది 
సీవంటివార మే 
నీవన్నిటా 
సీవల్లనే 
సీవిచ్చినచన 
నీవిచ్చిన 
సీవునాకు 
నీవు వేసిన _ 
నీవెంత సిగ్గు 
సీవెజంగవా 
సీవేమిబాస 
సీవేల తిఫ్రేప 
నీవేల పిగ్గ 
సీవాయ్యారి 
నెట్టనదర్మ 
నెరజొాణకన 


రాగము. 
గౌళ 
హిందోళశవసంతం 
శ్రీరాగం 
ఆహిరి 
బౌళి 
బౌళి 
బౌళి 
ముఖారి 
సామంతం 
శ్రీరాగం 
“ముఖారి 
సామంత 
దేసాళం 
శంకరాభరణం 
'దేసాళం 
అఆపహిరినాట 
' జౌళి 
రామక్రియ 
ఖైరవి 
రామ్మక్రియ 
వరాళి 
సాళంగనాట 
వరాళి 
మధ్యమావతి 


_ ఆహిరి 


శంకరాభరణం, 


వంకీ _ర్హనసంఖ్య 

£15 
490 
420 
28 
188 
122 
204 

| 
150 
155 
250 
80 
శ్రీల! 
4608 
500 


శశి? 
శ్ర 


184 
స24 
క17. 
821 
275 
187 
801 
616 
514 


సంకీర్తనమొడలు 
నెరజాణవు ఇవి 
నెరజాణవు కడు 
నేను నీవు 

నేనూ సంతోసించు 
నేనేల యలిగే 
శేరపకు వయ్య 
నేరుపరి 
నేరుపరివౌదువు 
పచ్చిగాం గానంగ 
పట్టకురా 
పట్టినదే 
పకైండేసి 

పడతి నీవు 
పతికరుణే 
పతితోడి 

పదరి నీకిళ్లై 
పవిగల దింకో6బదర 
పసిడి చీర 
పాలుగారీ 
ప్రాణనాయకుండు 
పిలుపించుకొన 
1పియమంత 
ప్రియమెశ్లైనా 
పొగడవసము 
పొత్తులవలపు 
పొడ్డునోక 


184 


రాగము 
శంకరాభరణం 
లలిత 
ముఖారి 
శుద్ధవసంకం 
దేసాళం 

పాడి 
నారాయణి 
మంగళకౌసిక 
సాళంగనాట 
సాళంగనాట 
పాడి 

కురంజి 
సౌర౮ాష్ట్రం 
ఆహిరి 

లలిత 

పాడీ 
నాదరామ్మకియ 
బౌళి 
దేవగాంధారి 
శ్రీరాగం 
రామ్మకియ 
కొంవోది 
ట్‌ొళి 
మాళవిగాళ 
ముఖారి 
ఖెరవి 


సంకీర్తననంఖ్య 

186 
8$లి 
1607 
288 
తతి 
206 
80్‌|ీ 
లశిర్‌ 
£( 
28 
లి 
851 
148 
ర్‌2ర 
018 
శీ[4 
శీర్‌ 
60| 
రఫి 
థీ! 
890 
శీరిలి 
110 
ర్‌8ిర్‌ 
441 
ల 


నంకీర్తన మొదలు 
పొద్దువోక 
పొద్దువోని 
పొద్దువోవి 
పొరుగుపోర 
బట్టబయలు 
ఐలురాజస 
బలువుకొల/(ది 
బెరసిపెండి 
బోనమువట్టు 
భామతోనీ 
మంచితనము 
మంచిదాన 
మగవాండు 
మగవానితో 


మరునిసంపద 
మర్మములే 
మజవరే. 
మాకొపని 
మాకేల దాంచేవే 
మాటలనే 
మాతోమా6ట. 
మానరమ్మ 
మానవే 
మామనసేల 
మానుందర 
మిక్కిలిజాణ 


886 


రాగము 
సామంతం 
మంగళకొసిక 
మంగళకొసి! 
నారాయణి 
నారాయణి 
రామ్యక్రియ 
శుద్దవసంతం 
గౌళ 
ఆహిరి 
రామ్మక్రియ 
లలిత 
లలిత 
హిందోళం 
'ముఖారి 
బౌళి 
కాంటోది 
సామంతం 
ఆహిరి 
బౌళి 
ముఖారి 
సామంతం 
. రామ్మక్రియ 
కాంటోది 
కాంటోది 
సౌరాష్ట్రం 
యు. 
పళవంజరం 


సంకీర్తన సంఖ్య 
కోండ 
1త్రడీ 


గ 


యుసైడ 
జెగ్మష్టన 


డ డషషడి 
4860 


నంకీ ర్తనమొదలు 
మీరేల పదరేరే 
ముందరనే(టి 
ముగుదముగుద 
మూరెండుగొప్పు 
మెలు(త కెప్పుడు 
'మేటివేంక పేక 
'మేడిపంటిటోన 
'మేలు మేలు నీగుణాలు 
'మేలుమేలు నీ నేరుపు 
'మేలుమేలు నీభాగ్యము 
మేలు మేలుసతులెల్లా 
'మేలుమేలుసాము: 
మేలుమేలేనీ 
మేలుమేలేనీ 

మేలే సీయగ్గలిక 
రతుల యొంగిలి 
రమణు(డట 
రానయ్యా లోనికి 
వట్టి కుచ్చితమ 
వట్టిగుట్టు 
వట్టిజోలి.బొర 
వత్తలూరి 
వద్దనకురే 

వద్దనేమా 

వద్దనేమా 


రాగము 

పాడీ 

ధ్టైంవి 
వసంతం 
నాదరామ్మక్రియ 
దేశాక్షి 
మధ్యమావతి 
సామంతం 
మంగళకౌసిక 
పళవంజరం 
సామంతం 
మాళవి 
కురంబి 
రామ్మక్రియ 
దేళాక్షి 
ఛాయానాట 
రామ్మక్రియ 
శంకరాభరణం 
కేదారగొళ 
కేదారగొళ 
సామంతం 
ఆహిరి 

బౌళి 
సామంతం 
సాళంగనాట 
రామ్మక్రియ 
సౌరాష్ట్రం 


సంకీర్తన సంఖ్య 
488 
100 


404 
ర్‌28 
ఇగ 

25 
407 
ఫ[1 
ర్‌12 
144 
101 
872 
417 
861 
ల61 

ల! 
896 
2605 
ల01 
8] 
106 

60 
470 
884 
404 


సంకీర్తనమొదలు 
వరుసనతో 
వలదినేమా 
వలపు గంపళంబెట్టి 
వలప(గ 
వాతరొట్టు 
వింటిమిదిగో 
వింటివ"టె 
విచ్చలవిడై 
విననేమి 
_వినవయ్య 
విన్నకన్న 
విన్నవించరే. 
విన్నవించవలె 
విన్నవించితి 
విన్నవించితిమి 
వివరించి చెప్ప 
వీంపుగాన 
వీదుల వీదుల 
వెగ్గళపుంగూరి 
వెనక(జేతువు 
వెజగే మనకు 
వెల(దిచందము 
'వెలయనా 
వెలలేని " 
వెలిందోంచే 


బౌళి 


' రామ్మక్రియ 


వరాళి 

లలిత 
మధ్యమావతి 
'దేశాక్షి 

వరాళి 
ధన్నాళి 
ఆహారి 
నామంతం 
పొడి 

లలిత 
సౌరాష్ట్రం 
ముఖారి 

బౌళి 

నాటి 
సామంతం 
సామంతం 
వరాళి 
దేవగాంధారి 
మంగళకౌసిక 
కాంటోది 


సంకీ ర్తనసంఖ్య 
221 
446 
440 
ఢీ5గీ 
త్ర41 
88 
400 
శక్ర 
18 
4160, 
520 
272 


810 

రక 
250 
420 
240 
185 


44 
2౭85 
.. 
260 
108 


సంకీర్తన మొదలు 
చే,టలాడి 
వేగమే ౮(గది 
'వేగిరించ 
'వేడుకకాండ 
'వేడుకయ్యి!/ బలుక 
వేరేనేము 
వేవేలకు 
వేవేలునీ 
వేచేల సతులు 
శిరసుండ(గా 
శిర'సేల 
సతియిటి 
సరను(గ& 
సరుస(గూచుండ 
సరిమేలుగలిగితే 
సింగారించు 
సిగ్గిరిపెండి 
సిగ్గువడ్డ 
సుదతులు 
సుద్దులేమి 
నేయనీవే 
వేసవెట్లి 

లు 
సోబనము 
పూత్తి నీకె 


086 


రాగములు 
కాంటోది 
రామక్రియ 
పొడీ 
నాదరామ్మకియ 
పొడి 
దేసాళం 
ఆహిరినాట 
వరాళి 
మంగళ కౌనిక 
వరాళి 
సొమలఠం 
హిజ్జజి 
లలిత 
పళవంజరం 
సాళంగం 
మాళవి 
ఖైరపి 
కాంటోది 
పాడి 
రామ్మక్రియ 
గంభఖీరనాట 
ల్రైరవి 
లలిళ 
రామ్మక్రియ 


సంకీర్తన సంఖ్య 

10 
40" 
160 
181 
[80 
408 
006 
240 
4|| 
1గ్రి| 
70 
ర్‌24 
415 
108 
17/1 
106 
106 
406 

శ్ర 
207 
శ! 
400 
త్రిక 
410 


తీా-వ అనుబంధము 
సందిగ్ధ వదసమీక్ష 


| శాళ్లపాకకవులవాబ్బయములో అపూర్వపదళాళి గొప్పది, 
(ప్రత్యేకముగ ఈపని గొప్పగ సాగవలసియున్నది. చానికుపస్కార__ 
కముగ ఈనంపుటములో నాదృష్టికి వచ్చినళొన్నీ పదములను లఘు 
వుగ చర్చింతిని. నిఘంటువుల శెక్కనివీ, ఎక్కినా అ న్యార్థములందు 
వ్రయోగింపలడిన వీ, వ్యాకరణమును పట్టి చూచేవి, ఇతర భాషా 
నిఘంటు ప్రసిద్దములు మాత్రమే, ఇందు చర్చింపబడినవి, ] 


1. ఉడి" బడి వారు: పాట 121. 


ఉడి -- బడి-- వారు=ఉప్మదవమైన వద్దతి కలవారు, ఉడి= 
జా థ 
గౌం0250 00 ౫69 109084 00౫6 ఇళ్యా దిగా కిమ్లై ల్‌, 
బడి = పద్ధతి. ఉప ద్రవమైనపద్దతిగ లవారు కావచ్చు. శాత్పర్యార్థము 
దుర్దనులు, అట్టి వారిని పాలింపడు అని (వక ర ణార్థము, 


2. శెదటుచు: పాట. 2 


శెదలు (కన్నడం), 10 90286, [0 అఫబ| ఇత్యాదిగా కిస్టైల్‌. 
చానిసన్నిహిశరూపము కావచ్చు, వ్యాపించి వెలలేగి ఇళ్యాది. 
ఏటిక వతల వున్న వారినీ ఇవతల వున్నవారు గిలిగించికే అది అంత 


దూరము వ్యాసీంచునా? అని కావచ్చు. 


8. కొనరంటలు : పాట 8 


"కోనలు. అంటలు' అని "ండుపదములసంధి రూపము. 
వివృరికుట్టునవుడు ఒక ఆకు నుండి ఇంకొక అకుకు విడాకులు తగి 


890. 


లించి ఒకరు కుట్టుదురు. ఆ పూరి కుట్టుపని మరియొకరు చేయు 
దురు, అంటలు వేయుట అని, కొనలంటించుట అనీ దీని వ్యవహారము 
కలదు. అవిడాకు కొన మొదలు కుట్టియుండుటచే కదలకుండును. 
తరువాతపని సులభము. అట్లనే (వక్ళతము "శండు భావములు తగులు 
కొని వీడరాకున్నవి అని, భావము కావచ్చు 


4: కొమరాకమాని పండు: పాట 621 


కొమరు -- ఆ(క [మాను -1- పండు. యౌొక్వనము నిలుపు= 
కున్న మానిపండు కావచ్చు. 


5. గరబులు: పాట 90 


గరవు==- 10 6127 16 ఇ1ం16 1081643 0%661%) 10 16 20) 
01 56126 &| నర్వాళర్షణ అని కిళ్లైల్‌ + అదియే 'గరబు కావచ్చు. 
"శౌగిలింతతో సర్వము వాకర్షించుట అని (ప్రకరణభావమునకు సరి 
.పోవుచున్నది. 


64 చింది: పాట 89 


ఇది 'చం(దిక 'యొక్కరూపము వ్యవహారమున “చెంది 3 
అయి వాతలో -ఫొరబాటున 'చింధదికె అని పడినదేమో. అర్థమూ 
అదే, 


₹. పడితళించు: పాట 045 


వడిత్తళ్‌ =వరవళము ఇత్యాదిగా తమిళము. అదియే ఇది 
కావచ్చు. 


శ01 


8. మెనకులు: వాట 101 


'మెనకుజఎనచు, మెత్తకేయు ఇత్యాదిగా నూని, చాని 
ఇఛాయార్థమే నలచుట, ఇాధించుట, ఇళ్యాడిగా [పకరణమునుబట్టి 
ఊహింపనచ్చు. మనసు నొప్పించెడి వాదులాటలు కావచ్చు. ఇంకా 
విచారింపవలసియున్నది. 


1. మెరవణీవి: పాట 405 

మెరవణి = ఊేగింపు. "మెరవణివి అని వ్య క్రిపంముగా 
నిశైశించుట వింత. _ "మెరవణి? శబ్దచాయార్థ మే "అంద రెరిగినవాండు" 
అని శావచ్చు. | 
10. మేసులన్‌ : పాట 62 


*మేయు" _ ఛాత్వర్థమే అనుభవించు అనుభాయార్థముగ 
మారినట్లున్నది. ః 


మేసులన్‌ =అనుభవములతో అని కావచ్చు. 
11. వినయపువిత్తరాలు : పాట 828 


విత్తరాలు, “వి త్తరాలు' కు రూపాంతరము కావచ్చు ఇన్లు 
417 పాటలో కూడ, 






12. 'సెరబడివారము : పొట 108 

నెబె=10 ల 00280యిలణు! ఇత్యాదిగా మ 
చిన్న వారము అని [1పకరణమున అర్థము శా 
రూవమిదియేనేమో. 


170. ౧611910605 56/65 10 - 554 ౧1106 15. 27-00 





5౧౧666 & 0౦115166 0 50% 6.8. ౪1042 1.డీ.5.. 56లయ06 0[0ల. 
గంతడ 0000201 ల౭ంర2ం8గ05 206 కిగం166 & గల 0గ9౭ 00లు, 
[0200110202%. ౧౧. 23888 


